డౌ॥ డి. సాంబమూరి 


ఎం.ఏ., ఎం.ఇడి., పి.హెచ్‌.డి. 
o> 
సో 
ముందుమాట 
ఆచార్య పేర్వారం జగన్నాథం తై 
వైస్‌-ఛాన్సలర్‌ C 
తెలుగు విశ్వవిద్యాలయం - హైద్రాబాద్‌ NE ల ॥ 
6 
అల 
1995 "= 


N.K. Publications 





. METHODS OF TEACHING TELUGU by Dr. 9. Samba Murthy, 
M.A., M.Ed., Ph.D. for the use of B.Ed., TTC and T.P.T. 
., students as.well as practising teachers. 










Copy Rights : © N.K. Publications, Hyderabad. 


First Edition : 1995 


Price : Rs. 48/- 













Fp = i: లీ 
య. 


Distributors : Neel Kamal Book Distributors 
First Floor, Opp. Clock Tower, 
Sultan Bazar, Hyderabad. 

Phone : 591665 





Laser Composed by: 21st Century, Hyd. 





Printed at : 






Vaishnavi Offset Printers, 
Ramkote, Hyderabad. 





Published by : 


N.K. Publications 
Hyderabad. 


ఒక మాలు 


మనిషిని మనిషిగా తీర్చిదిద్దగల్లిన సాధనం విద్య. అనూచానంగా ప్రజలంతా 
నియతంగానో, అనియతంగానో విద్యను _అభ్యసిస్తూనే ఉన్నారు. విద్యాభ్యసనంలో 
ప్రధాన అధ్యయనాంశం భాష. అందునా మాతృభాష. వివిధ విషయాలను భాషా 
మాధ్యమం ద్యారానే వ్యక్తులు తమ స్వంతం చేసికొంటారు. బాలబాలికలు పాఠశాలల్లో 
చేరేనాటికే ఏదోఒక భాషా మాధ్యమంలో తమ భావాలు వ్యక్తీకరింపగల్లినప్పటికి, 
వారికి పారశాలల్లో చేరిన మొదటిరోజు _భాషాభ్యసనంతోనే ప్రారంభమవుతుంది. 
మొదటగా మాతృభాషను అభ్యసించడం సంప్రదాయం. బాలబాలికల భావవ్యక్తీకరణ 
సామర్థ్యాలను మెరుగుపరచడానికి భాషోపాధ్యాయులు భాషను బోధిస్తారు. 


బోధన ఒక శాస్త్రం. ఇది ఒక కళ కూడా. భాషాబోధనలో మెలకువలు 
తెల్సిన ఉపాధ్యాయులు మరింత సమర్ధంగా తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతారు. విద్యా 
కళాశాలల్లో బియిడి. పట్టం కోసం 'తెలుగుబోధన పద్ధతుల'ను ఒక అధ్యయనాంశంగా 
ఎంపిక చేసికొన్నవారు, తెలుగు పండిత శిక్షణ, టిటిసి. శిక్షణ పొందుతున్న 
ఛాత్రులందరితో బాటు ఉపాధ్యాయ లోకానికి కూడా సరామర్శగ్రంధంగా ఈ _ 
పుస్తకం ఉపకరిస్తుందని మౌ విశ్వాసం. సాధారణంగా అందుబాటులో ఉన్న 
“తెలుగు బోధన పద్దతుల" ప్పుస్తకాలకన్న, భిన్నమైన శైలిలో అద్యతన విషయాలను 
కూడా చేర్చి ఈ పుస్తకాన్ని రూపొందించే ప్రయత్నం జరిగింది: భాషాస్వరూప 
స్వభావాలు, బోధన లక్ష్యాలు, భాషానైపుణ్యాలు, పాఠబోధనపద్దతులు, మూల్యాంకనం 
మొదలైన విషయాలను విస్తృతంగా చర్చించడంతో బాటు అదనంగా కనిష్ట 
అభ్యసన ప్రమాణాలు (Minimum Levels of Learning) భాషా ప్రణాళిక 
రచన, భాషాబోధనలో విద్యాసాం కేతికశా స్తం, బోధన నైపుణ్యాలు మొదలైన 
విషయాలను కూడా సమగ్రతకోసం చేర్చడం జరిగింది. ఈ పుస్తకం పాఠకులందర్ని 
సంతృష్తిపరుస్తుందనే మా విశ్వాసం. 

నా యందుగల ఆదరంతో తమ అమూల్యాభిప్రాయాన్ని రాసి ఇచ్చిన తెలుగు 
విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి హృదయపూర్వక 
కృతజ్ఞతలు. 

ఈ పుస్తక రచన కోసం వీలైనన్ని ఎక్కువ పుస్తకాలను, బోధన శాస్త్ర, నిపుణులను 
సంప్రదించడం జరిగింది. ఆయా పుస్తక రచయితలకు, నిపుణులకు ధన్యవాదాలు. 
పుస్తకంలో దోషాలు దొరలకుండా వీలైనంతవరకు జాగ్రత్త _ తీసికోవడం జరిగింది. 
ఎక్కడైనా దోషాలుంటే, సవరణలు అవసరమైతే ఉపన్యాసకులు, ఉపొధ్యాయులు, 
ఛాత్రులు సహృదయంతో తెలియజేస్తే మరి ముద్రణలో సవరించుకొంటాం. ఈ 
పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో. 


ఎందరో మవోనుభొవులు - అందరికీ వందనాలు 


వ - రచయిత 


తెలుగు విశ్వవిద్యాలయం 
TELUGU UNIVERSITY 





Prof. PERVARAM JAGANNADHAM — LALITHA KALA KSHETRAM, 
M.A., Ph.D. PUBLIC GARDENS, 
VICE-CHANCELLOR HYDERABAD-500 004. (A.P.) 


DATE : 9-1-1995 
ముందుమాట 


డా! డి.సాంబమూర్తి రచించిన తెలుగు బోధన పద్దతులు 
చదివినాను. ఇందులో రచయిత బోధన పద్దతులలోని మెలకువలను 
గురించి క్షుణ్ణంగా చర్చించి ఈ [గ్రంథాన్ని వెలువరించినారు. (పతి 
పుటలో వారు పడిన (శ్రమ ద్యోతకమవుతున్నది. విద్యా సంస్థలలో 
ముఖ్యంగా పాఠశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు తమ నైపుణ్యాన్ని 
మెరుగుపరుచుకోవడం కోసం ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. విద్యార్థులు 
సాధారణంగా చేసే తప్పిదాలను, పొరపాట్లను రచయిత చక్కగా 
ఇందులో ఎత్తి చూపించినారు. తెలుగు భాష వికాసాన్ని గురించి 


దానిపై ఇతర భాషల ప్రాబల్యాన్ని గురించి ఇందులో శాస్త్రీయంగా 
వివరించినారు. 


ఈ (గంథం తెలుగు భాషాభ్యసనం చేసే విద్యార్థులకు ఎంతగానో 
ఉపకరిస్తుంది. 


ఈ సందర్భంలో - రచయిత డా! డిసాంబమూర్తి గారిని 


అభినందిస్తున్నాను. ॥ క 
న నే. త wr i 
‘Hy, 


(పేర్వారం జగన్నాథం ) 


విషయసూచిక 

ఒకటో అధ్యాయం : 1- 16 
భాష -ఉత్పత్తి, స్వభావం, లక్షణాలు : 
భాష - నిర్వచనాలు, భాష - ఉత్పత్తి భాష - స్వభావం, లక్షణాలు, 
భాషా శాస్త్రం - భాషాబోధన. 

రెండో అధ్యాయం క 17 - 38 
భాషావివిధ భావనలు : 
(గ్రాంథిక భాష - (ప్రామాణిక భాష. - వ్యవహారిక భాష - 
మాండలిక భాష - మాతృభాష - ప్రథమ భాష - ద్వితీయ 
భాష - తృతీయ భాష - జాతీయ భాష - ప్రాంతీయ భాష - 
అంతర్జాతీయ భాష - మాధ్యమ భాష - అధికార భాష - 
(త్రిభాషా సూత్రం - తెలుగు భాషపై ఇతర భాషల (ప్రభావం. 

మూడో అధ్యాయం క స 39 - 47 


భాష-ప్రయోజనాలు : స్తానం ; భాషోపాధ్యాయుడు : 
మాతృ్ఫభాష-(ప్రయోజనాలు - మాతృభాష (పొధాన్యత జా పార్య 
ప్రణాళికలో మాతృభాష స్థానం - ఉన్నత పాఠశాల స్థాయి వరకు 
మాతృభాషగా తెలుగు బోధన. 


నాలుగో అధ్యాయం ౮ 48 - 89 


విద్యా గమ్యాలు - భాషా బోధన లక్ష్యాలు : 
విద్యా గమ్యాలు - బోధన లక్ష్యాలు, కనిష్ట అభ్యసన (ప్రమాణాలు - 
మాధ్యమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మాతృభాషగా తెలుగును 
బోదించుటలో లక్ష్యాలు - స్పష్టీకరణాలు. 

ఐదో అధ్యాయం : 90 - 100 
విద్యా (ప్రతొలిక జు పాఠ్యప్రణాళిక “| 
విద్యా: ప్రణాళిక - పాఠ్య (ప్రణాళిక - భాషా ప్రణాళిక రచన - 
పాఠ్య (ప్రణాళిక - భాష, వాచకాలు - ఉప వాచకాలు, లక్షణాలు - 


పాఠ్య పుస్తకాల జాతీయీకరణ - వార్తిక ప్రణాళిక - పాఠ్య విభాగ 
(ప్రణాళిక, పాఠ్య పథకం, 


ఆరో అధ్యాయం : 101 - 145 
భాషా నైపుణ్యాలు : 


(శ్రవణం - భాషణం, భాషణం - లక్షణాలు, వాగుతొతి (క్రమం 
= భాషణ నైపుణ్యాన్ని “పెంపొందించడానికి ఉపకరిం మారాలు 
- భాషణంలో దోషాలు - కారణాలు నివారణ - పఠనం - 
విద్యార్థులు ఎందుకు చదవాలనుకుంటారు - పఠన ఉద్దేశ్యాలు య 
పఠనం - లక్షణాలు, పఠనావగాహనమం' కే - పఠన బోధన పద్ధతులు 
- మౌన పరనం - (ప్రకాశ పఠనం - కుణ్ణ పఠనం - విస్తార పఠనం 
- విద్యార్దులు సాధారణంగా చేసే పఠన దోషాలు - కారణాలు - 
నివారణ - లేఖనం - లేఖనం ప్రాధాన్యత - లిపి వికొసం - 
తెలుగు లిపీ ప్రత్యేకతలు - లేఖనం నేర్పడానికి కొన్ని సూచనలు - 
లేఖన బోధన పద్దతులు - మంచి రాతకుండాల్సిన లక్షణాలు - ఉక్త 
లేఖనం - దృష్ట లేఖనం - రాత దోషాలు - కారణాలు, నివారణ 
- రిథిత రచనలు - రకాలు. 


ఏడో అధ్యాయం : 146 - 164 


సామాన్య బోధన పద్దతులు ; 


ఉపన్యాస పద్దతి - ప్రశ్నోత్తర పద్దతి - చర్చా పద్దతి - వివరణ పద్దతి 
- విశ్లేషణ పద్ధతి, కథన పద్దతి - బోధనలో ఆధునిక ధోరణులు - 
వ్యక్తి పద్దతి - |ప్రాజెక్ట్‌ పద్ధతి - క్రీడా పద్దతి - కిండర్‌ గార్డన్‌ పద్ధతి 
- మాంటిసారి పద్దతి - కార్యక్రమయుత బోధన - సూక్ష్మాంశ 
బోధన - కృత్యాధార బోధన - పర్యవేక్షణాత్మక అధ్యయనం - 
లోప నివారణ బోధన. 


ఎనిమిదో అధ్యాయం క 165 - 186 


పాఠ బోధన పద్దతులు 
గద్య బోధన - పద్య బోధన - వ్యాకరణ బోధన - వ్యాస బోధన 
- ఉపవాచక బోధన - నాటక బోధన - కథా బోధన. 


తొమ్మిదో అధ్యాయం - 187 - 193 
బోధన నైపుణ్యాలు : 
బోధన నైపుణ్యాలు - ఉన్ముభఖీకరణం చేయడం - సాధారణీకరణం 
చేయడం - ఆలోచనలు రేకెత్తించడం - విశ్లేషించడం - వివరించడం 
క (పగ్నించడం, 

పదో అధ్యాయం : . 194 - 202 
భాషా బోధనలో విద్యా సాంకేతిక శాస్త్రం: 


విద్యా సాంకేతిక శాస్త్రం - బోధన ఉపకరణాలు - దృశ్య ఉపకరణాలు 
- శ్రవ్య ఉపకరణాలు - దృశ్య-శ్రవ్య ఉపకరణాలు - బోధనోపకరణాల 
ప్రదర్శనలో తీసికోవాల్సిన జాగ్రత్తలు - బోధనోపకరణాల సేకరణ, 
తయారీ, నిలువ ఉంచుట. 


పదకొండో అధ్యాయం g 203 - 208 
ద్వితీయ భాషగా తెలుగు బోధన : 
ద్వితీయ భాషా బోధన ఉద్దేశ్యాలు - బోధన పద్దతులు. 


పన్నెండో అధ్యాయం : 209 - 222 
పాఠ్యాంశాలు-పరిసరాలు - సమన్వయ దృష్ట, విలువలు - పాఠ్య 
బోధనలో వాని ఆవశ్యకత - సృజనాత్మక కార్యకలాపాలు - భాషాబోధన, 
భాషాబోధన - (గ్రంథాలయాలు, భాష-సహపాఠ్య కార్యక్రమాలు. 


పదమూడో అధ్యాయం : 223 - 245 
పరీక్షలు - మూల్యాంకనం : 
పరీక్ష - మూల్యాంకనం - పరిగణనం - మూల్యాంకనం - లక్షణాలు, 
మూల్యాంకనం - సాధనాలు, ప్రశ్నలు-రకాలు, మూల్యాంకనం-పద్ద 
తులు, లక్ష్యాత్మక (ప్రశ్న రూపాలు తయారుచేయుటలో తీసుకోవాల్సిన 
జాగ్రత్తలు - ప్రశ్న పత్రం తయారీ - ప్రశ్న పత్రంతో బాటు సిద్దం 
చేయాల్సిన పట్టికలు - లక్ష్యాత్మక ప్రశ్నలకు విలువ కర్చే విధం - 
విద్యాఉపలబ్ది నికష అభిలేఖ. 


పదునాలో అధ్యాయం : 
Fa 
నిర్రేశ్యాలు అ 
(ame 


నిర్రేశ్యాలు ల (ప్రయోజనాలు, నిర్చేశ్యాలు-లక్షణాలు. 


అనుబంధం 


అనుబంధం 


అనుబంధం 


అనుబంధం 


అనుబంధం 


— 


EE 


Os 


ద్‌ 


246 — 


24: 


పాఠబోధన - ఉపాధ్యాయులకు సూచనలు24 


బోఢన నైపుణ్యం - మదింపు 


ఇ (ప్రశ్న పత్రాలు 
3 పార్య వధక నమూనాలు 


: ఉపయుక్త (గ్రంథాలు 


2£ 


QE 


2( 


ల 


ఒకటో అధ్యాయం 
భాష-ఉత్ప్సత్తి-స్వభావం-లక్షణాలు 
1.01 ఉపోదాతం : 
యు 


జీవ పరిణామక్రమంలో మానవుడు పరిణితి చెందిన జీవి. సమస్త 
జీవజాలం నుండి మానవుణ్ణి వేరుచేసి చెప ప్పుగలి'గే లక్షణాల్లో అతని 
మేధోసంపత్తి, ఆలోచనాధోరణీ, వీనిని వ్యక్తీకరించడానికి ఉపయోగించే భాష 
ప్రధానంగా చెప్పుకోదగ్గవి. తమలో నిబిడీకృతమైన భావనల్ని వ్యక్తీకరించడానికి 
వ్రతి జీవి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే 
ధ్వనులు చేస్తుంది. ఈ ధ్వనులకు ఒక ఆకృతి, అర్థం కర్సించుకొని వీనికి 


ఒక _ వ్యవస్థారూపమిచ్చుకొన్న వాడు మానవుడు. అందువళ్రే ఇతర జీవుల్లో 
కెల్ల ఉన్నతుడుగా తాను గుర్తింపుపాందాడు. 


మానవుణ్ణి పరిణితి చెందినవాడుగా చేసిన భాష అంట ఏమిటో, 
దాని స్వభావం, లక్షణాలు ఎలా ఉంటాయో, ఉత్పత్తి ఎలా జరుగుతుందో 
తెల్పికోవడానికి, వివరించడానికి విశేషంగా (ప్రయత్నాలు జరిగాయి. ఆ 
ప్రయత్నాల పరంపరను తెల్సికొని ఆయా అభిప్రాయాల్లోని లోతుపాతుల్ని 
విశ్లేషించడం, ఆ దిశలో ఆలోచించడం భాషాబోధకులకు అవసరం. ఈ 
సందర్భంలో భాష అంట ఏమిటో తెల్సికొందాం. ఈ ప్రశ్నకు సమాధానం 
చెప్పుకొనే ముందు 4నీళ్ళం టి ఏమిటి? “గాలి అంటే ఏమిటి? అనే 
(ప్రశ్నలకు మనం సాధారణంగా చెప్పుకొనే సమాధానాలేనో జ్జిప్తీ క్రీ తెచ్చుకొంటే 
బాగుంటుంది. ఒక వ్యక్తి నీళ్ళంటే (త్రాగడానికి ఉపయోగపడేవని, మరొకరు 
ద్రవపదార్థమనీ, ఇంకొకరు సైన్స్‌ చదివిన వ్యక్తి హైడోజన్‌, ఆక్సీజన్‌ 
వాయువుల సమ్మేళనమని చెప్తాడు. అట్ల గాలి అంపే ఏమిటో కూడా 
చెప్పగల్గుతాడు కూడా. సై అభిప్రాయాల్లో ఏ ఒక అభిప్రాయం కూడా 
నీళ్ళంటు పూర్తి భావనను ఆవిష్కరించరేకపోయినప్పటికి అన్ని భావనలు 
'నీట్రి! యొక్క ధర్మాన్నో, లక్షణాన్నో స్వభావాన్నో వివరిస్తున్నాయి. అట్ల 


1 


భాషను కూడా విద్యావేత్తలు, తత్వవేత్తలు, భాషాచేత్తలు నిర్వచించడానికి 
ప్రయత్నించారు. వారుచేసిన కొన్ని నిర్వచనాలను పరిశీలిద్దాం. 


102 భాషానిర్వచనాలు : 


“భాష్‌ అనే ధాతువు నుండి 'భాషీ అనే పదం ఉత్సన్న మైంది. 
భాషింపబడేది భాష. అంటే మనోగత భావవ్యాపారాన్ని కంఠ ధ్వనులద్వారా 
ఇతరులకు అభివ్యక్తంచేయగల్లింది భాష, కంఠధ్వనుల వ్యక్తీకరణకు ప్రధానంగా 
తోడ్పడే శారీరిక అవయవం నాలుక. దీన్ని ఇంగ్లీషులో tongue అని 
వ్యవహరిస్తారు. అందువల్ల భాషను 198906 అని మరియు Language 
అని వ్యవహరిస్తున్నారు. 


ఇచట ఒక (ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అన్ని కంఠధ్వనుల్ని భాష అంతే 
పశుపక్ష్యాదుల కంఠధ్వనుల్నికూడా _భాషలని వ్యవహరించాలిగదా! ఈ మధ్య 
కొందరు శాస్త్రజ్ఞులు పక్సలభాషలను, జంతువుల భాషలను కూడా విశ్లేషించి, 
అవి కూడా వివిధ సందర్భాల్లో అవసరాలకను గుణమైన కంఠధ్వనుల్ని చేస్తాయి 
అని నొక్కిచెస్పన్నారు. అలాంటప్పుడు మానవుడు చేసే కంఠధ్వనులకు, ఇతర 
పశుపక్ష్యాదుల కంఠధ్వనులకు మధ్య వివక్ష ఏల అనే అభిప్రాయం కూడా 
కల్గనచ్చు. 

పశుపక్ష్యాదుల కంఠధ్వనుల్లో ప్రాంతీయతా వైవిధ్యం లేకపోవడం, వాని 
ధ్వనులు పరిమితాలు కావడం అనే ప్రధానాంశాలతో మానవుని కంఠధ్వనులు పశు 
పక్ష్యాదుల కంఠధ్వనులతో విభేదిస్తాయి. మానవుని కంఠధ్వనులు అపరిమితాలు. 
ప్రాంతీయ వైవిధ్యభరితాలు. ఆ కారణాన పరిమితమైన కంఠధ్వనుల్నికూడా 
అపరిమితంగా ఆయా సన్ని వేశాలకనుగుణంగా, అవిశ్రాంతంగా వివిధ రూపాల్లో 


వ్యక్తీకరించే నేర్చు తీర్పు మానవునకుంది. అందువల్ల మానవుని కంఠధ్వనులు 
ఇతర కంఠధ్వనులకన్న భిన్న మైనవిగా అర్హవంత మైనవిగా భావించవచ్చు. 


భాషకు నిర్వచనాలు చెప్పే (పయత్నంచేయడం మహాసాగరాల్లోని లోతు 
పాతుల్ని కనుగొనడం వంటిది. అలాగే భాషకు ఇచ్చే నిర్వచనాలు 
కూడా ఏవీ సమగ్రంకాకపోవచ్చు. అయినా శాస్త్రదృ స్రీతో పరిశీలించినపుడు 
ఆయా నిర్వచనాలు భాష యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, లక్షణాలను 
పరిశీలించే దృక్పథాన్ని పెంపొందించి, భాష అంటే ఏమిటో కొంతమేరకు 


* ఆవగాహనచే సీకోవడానికి తోడ్పడతాయి. కొన్ని 'నిర్వచనాలను ఇచట 
పరిశీలిద్దాం. 


1) సామాన్య మానవుని దృష్టిలో భాష భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే 


అర్హవంత మైన కంఠధ్వనుల సముదాయం. కాని కొన్ని పర్యాయాలు 
కంఠధ్వని చేయకుండానే భావాలను మానవుడు తన చేష్టలద్యారా, 
సంకేతాలద్యారా, హావభావాల ద్వారా వ్యక్తీకరిస్తాడు. వానిని కూడా 
భాష అని పీలవొచ్చా అనే సందియం కల్గుతుంది. నిజంగా ఆ 
సంకేతాలు కూడా భావవ్యక్తీకరణ సాధనాలే. కొన్ని పర్యాయాలు అవి 
అరవంతమెన ధనుల్సి (ప్రభావితం చేస్తాయికూడా. కావున ఆ ధను 
'మూకభాష' అ షు వ్యవహరిస్తారు. "= 


స) వ్యాకరణకారుడు “ప్రకృతి ప్రత్యయ పదనిరూపణమే భాష అని నిర్వచిస్తాడు. 


iii) 


iv) 


Vv) 


ఇచట ప్రకృతి అంట పదాల మూలం + ప్రాతిపదిక. ప్రత్యయం 
ప్రాతిపదిక మీద చేరే రూపం. ఉదాహరణకు “రామి అనేది ప్రాతిపదిక 
'డు' ప్రత్యయం. ఈ రెండున్నూ కల్సిరాముడు అనే పదం ఏర్పడింది. 
క్రియల్లో “చేయు. ప్రాతిపదిక, 'ఇ ప్రత్యయం. ఈ రెండున్నూ కల్సి 
“చేసో అనే పదం ఏర్పడింది. ఈ (ప్రత్యయాలు కొన్ని పర్యాయాలు 
పదంముందుకూడా చేరవచ్చు. వీనిని ఉదా: గుణము - సుగుణము 


'స్పు దీనిని ఉపసర్గ అంటారు. వీనిని ఆంగ్లంలో Prefix, Suffix అని 
అంటారు. 


నిఘంటుకారుల దృష్టిలో “భాష అంటే పదాలు వాని అర్థాలు”. (ప్రతిపదం 
ఒక అర్హమిస్తుంది. ఆర్థవంత మైన పదాల సమూహమే భాష అన నారి 
నిర్వచనం. 


Emman Bach అనే భాషావేత్త తన ‘INtrOdUCtion to Transfermational 
Grammar’ అనే గ్రంథంలో భాషను ఇలా నిర్వచించాడు. “Lang1age 
is an Infinite Set of Sentences’ భాష అంటే అనంతమైన వాక్యాల 
సముదాయం. భావ వ్యక్తీకరణలో వాక్యం (ప్రధాన అంశం. పూర్తిభావం 
కేవలం వాక్యాం ద్వారానే ఎదుటివ్యక్తీ కీ అందించబడుతుంది. అందువల్ల 
అసంఖ్యాక వాక్యాల సముదాయమే భాష అని అతని అభిప్రాయం. 


52006 అనే భాషావేత్త భాషను ఇలా నిర్వచించాడు. ‘Language 
is a purely human, non instinctive method of Communicating 
ideas, emotions, and desires by means of a System of Voluntarily 
Produced Symbols’ అంటే 'భావవినిముయంలో కేవలం మానవుడు తన 


శ్రి 


భావాలను, అవేశాలను, కోరకలను _ వ్యక్తంచేయడానికి అప్రయత్నంగా 
రూపొందించుకొన్న సాధనం భాష. ఈ _నిర్వచనాన్ననుసరించి 
అసంకల్పితంగానో, అలవోకగానో, సహజాతంగానో భాష అలవడుతుంది. 
కాని శిశువు సహజాతంగా చేసే ధ్వని కేవలం రోదన మాత్రమే. రోదన 
ముడిరూసంలోని ధ్వని. ఈ ధ్వనులు మానవుల ఉద్రేకాల్ని, ఆలోచనల్ని, 
కోరికల్ని తెలియజేయడానికి తద్వారా అర్థవంతమైన భావప్రకటనకు 
తోడ్పడుతాయి. 


గ) మరో నిర్వచనంలో వక్త తన ధ్వన్యుత్పత్తి అవయవాల సాయంతో చేసే 
ధ్వనుల పరంపరనే శ్రోత శ్రవణేంద్రియ సాయంతో స్వీకరిస్తాడు. వక్తకు 
శోతకు మధ్య నాడీ మండల వ్యవస్థ భావ వ్యక్తీకరణ, భావగ్రహణాలను 
పర్పుబాటు చేస్తుంది. అంతేగాక “ఉన్నత సంక్షిష్ట సూతజాలావలయం భాష 
అని Langage in the modem world అనే గ్రంథంలో వివరింపబడింది. 


గు మరికొందరి దృష్టిలో “ప్రజలు మాట్లాడుకొనే తీరే భాష కాని ప్రజలిట్లా 
మాట్లాడాలని నిర్దేశించే తీరు భాషకాదు.” వ్యవహార నిర్దేశనం భాష 
లక్షణమని, వ్యవహరంలో తప్పొప్పులనేవి ఉండవని ఈ అభిప్రాయంలోని 
ప్రధానాంశం. అయితే ఈ అభిప్రాయంలో ఒక లొసుగుంది. వ్యవహారంలో 
తప్పొప్పులనేవి ఉండవనే మాట _ సరికాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో 
ఉచ్చారణ లోపాలవల్ల అర్థాల్లో నే 'పెద్దమార్వురావడం ఎరుగుదుము. ఆ 
సందర్భాల్లో వ్యవహారంలో ఉన్న రూపమే సరియైన భాషయని చెప్పడం 
సర్వదా ఆమోద యోగ్యం కాకపోవచ్చు. 


గళ్ళ ఇంకొక భావేశ దృష్టిలో ‘Language makes an infinite use of 
finite means అంటే ఒరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుకచేసేది 
భాష భాషలో సాధారణంగా వర్గాలు (ఆక్షరాలు) పరిమితంగానే 
ఉంటాయి. కొని వాటి కలియికలే అనంతం. ఈ విషయాన్నే మాఘకవి 
తన 'శిశుపాలవధి అనే సంస్క ఎత కావ్యంలో ఇలా పేర్కొంటారు. 


వ 8 కతివయ్లై రేవ 

ఢ్రభితస్య న్వరైర 
అనంతా వొజ్మ యసా వో 

గేయస్యేవ విచిత్రతా 1 (272) 


అంతే సంగీత శాస్త్రమంతా 'సరిగముపదని అనే ఏడు స్వరాల్లో 
ఇమిడి ఉంది. అట్లే సాహిత్యం కూడా కొద్ది వర్ణాల సముదాయంలోనే 


ఏర్పడింది అని అర్ధం. ఈ కొద్ది వర్గాలే అనంతమైన ఆలోచనలకు 
ఆకృతినిస్తున్నాయి అని తాత్సర్యం. 


ix) Hacket అనే భాషావేత్త A course in Modern Linguistics అనే 
గ్రంథంలో ‘A Language is a Complex System of Speech habits’ 
అని నిర్వచించాడు. అంకే “అనేకాలైన భాషణ అలవాట్లతో కూడిన 
సంక్షిష్టవ్యవస్థ భాష అని ఆ నిర్వచన సారాంశం. అందువల్ల భాష 
సామాన్యమైంది కాదని, సంక్రిష్టమైన వ్యవస్థల కలయిక అని చెప్పవచ్చు. 
ఈ వ్యవస్థల్ని అనుకరించి, అలవరుచుకొంటనే అది పూర్తి భాషగా 
రూపొందుతుంది అని భావించవచ్చు. 


= x) Simeon Pottor అనే భాషావేత్త కూడా తన ‘Modern Linguistics’ 
లో భాషను నిర్వచించడానికి ప్రయత్నించాడు. ఆతని ననుసరించి “A 
Language may be defined as a System of arbitary Vocal sounds 
by means of which human beings communicate and co-operate 
with one another’ ‘ఏ సాధనం ద్వారా మానవులు తమ అభిప్రాయాల్ని 
ఎదుటి వ్యక్తికి తెలియజేస్తూ పరస్పరం సహకరించుకొంటారో, అట్టివారి 
కంఠధ్వనుల స్వతంత్రవ్యవస్థ భాష అని చెప్పవచ్చు. మానవులు చేష్టలు 
సంకేతాలకన్న మిన్నగా ధ్వని రూపంలోని భాషద్వారా సహకరించుకోవచ్చు. 
అందువల్ల భాష పరస్పర సహకారానికి అత్యుత్తమ సాధనంగా భావించవచ్చు. 


xi) John P. Hughes భాషను “Language is a System of arbitary 
Vocal Symbols by Which thought is conveyed from one human 
being to another” అని తన “The Science of Language” అనే 
[గ్రంథములో నిర్వచించాడు. అంటీ 'మానవులు పరస్పరం తమ ఆలోచనల్ని 
యాదృచ్చిక నిర్మాణం కల్లినట్టి వాగ్రూపధ్వనుల ద్వారా వ్యక్తం చేయగల్లిన 
విధానం భాష అని వారి అభిప్రాయం. 


xii) Sturtvert తన “Linguistic change” అనే (గ్రంథంలో భాషను ఈక్రింది 
విధంగా నిర్వచించ యత్నించాడు. “Launguage is a system of arbitary 
vocal symbols through which members of a social group interact, 
co-oparate and transmit their culture” అంటే యాదృచ్చిక మైన 


నిర్మాణసౌష్టవం కల్లి మానవ సమాజంలో భావవినిమయానికి ఉపకరించే 


ర్‌ 


వాగ్రూపధ్వని సంకేత సముదాయం భాషి అని అరం. Hughes, 
థి 

Sturtvert నిర్వచనాలననుసరించి భాష యాదృచ్చికమైంది వురియు 

నిర్మాణ సౌష్టవం కల్షిన వ్యవస్థ అని చెప్పవచ్చు. 


xiii) “దు వర్మ మరియు N. కృష్ణస్వామి గారలు తమ Modem Linguistics 
అనే గ్రంథంలో భాషను ఈ విధంగా నిర్వచించారు. Language is 
not a mono - lithic object. It is a human Phenomenon, which is 
as complex as human relationships in a socicty. 


Xiv 


om 


ప్రఖ్యాత హిందీ భాషావేత్త రామచంద్ర వర్మ “మనస్సులోని భావపరంపరను 
ఏ పదాలద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికందిస్తామో ఆపదాలే, 
వాక్యాలే భాషీ అని అభిప్రాయపడ్డారు. 


౫౪) విభిన్న వ్యక్తులు భాషను దర్శించే తీరు స్థూలంగా ఇలా ఉండొచ్చు. 


1) సామాన్య మానవుడు: భావప్రకటనకు ఉద్దేశించే సాధనం. 


సు భాషోపాధ్యాయుడు: భావ వినిమయంలో మానవులకు అవరోధాలు 
లేకుండా చేసే సాధనం. 

సు సాహితీవేత్త: కవితా సౌందర్యాన్ని దర్శించడానికి, అవగాహన 
చేసికొనడానికి ఉపయోగపడే సాధనం. 

iv) మనస్తత్వ శాస్త్రజ్ఞుడు: మానవుల ప్రవర్తనలను పశుపక్ష్యాదుల ప్రవర్త 
నల నుండి వేరుచేసి చూపడానికి ఉపయోగ 


పడే సాధనం. 
Vv) మానవ శాస్త్రజ్ఞుడు: మానవ సంసృతి అధ్యయనానికి భాష ఒక 
సాధనం. 
గ) మత (ప్రచారకుడు: ఉపదేశమీయడానికి ఉపకరించే సాధనం. 
గు చరిత్రకారుడు: శాసనాలు, రచనలు, అభిలేఖల సాయంతో 
చరిత్రను నిర్మించడానికి ఉపకరించే సాధనం. 
ఛము వేదాంతి: తాత్విక చర్చకు ఉపకరించే సాధనం. 


ఫ్రై పాంకేతిక శాస్త్రజ్ఞుడు: వాగ్రూపంగా గాని లిఖిత రూపంగా గాని 
ఎదుట వ్యక్తికి భావాన్ని అందించే సాధనం 


6 


ఇ భాషా శాస్త్రజ్ఞుడు: భాషా విషయ వివెచనానికి ఉపకరించే 
జా 
సాధనం. భాష కేవలం సాధనమే గాక 
సాధ్యం కూడా. కొందరికి ఇది సాధనం. 
మరికొందరికి రెండున్నూ. 


౫) విద్యార్థి భావం చెప్పడానికి చేష్టలతోబాటు ఉపయోగ 
పడే ధ్వనిరూపం 
సై నిర్వచనాలన్నీ భాషను వివిధ దృక్కోణాలలో దర్శిస్తున్నాయి. ఈ 
నిర్వచనాలన్నీ భాష యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని లక్ష ణాలనీ వివరింప 
గల్లుతున్నాయి. వీనిలో ఏ ఒక్క నిర్వచనమూ సమ్మగం అని పించకపోవచ్చు. 
కాని అన్ని నిర్వచనాలు కూడా భాష అంటే ఏమిటో తెల్పికోవడానికి 
సహకరిస్తున్నాయి. 


1.03. భాష - ఉత్పత్తి : 


మానవుడు సంఘజీవి. సమాజంలోని ఇతర వ్యక్తులతో వ్యవహరించడానికి 
అతడికి ఉపకరించే సాధనం భాష. అయితే ఈ భాష ఎలా ఉత్పత్తి 


అవుతుంది అనే అంశంపై వివిధ వాదాలు ప్రతిపాదింపబడ్డాయి. కొన్ని 
(ప్రతిపాదిత వాదనల్ని తెల్స్ఫికొందాం. 


ఏ భాష భగవద్దత్తమని ప్రాచీనుల మతం. భగవంతుడు ఈమానవ జన్మ 
కల్పించిన తీరులోనే వారు ఒండొరులు తము ఖావాలను వినిమయం 
చేసికోవడానికి “భాషను” ప్రసాదించాడని వీరి అభిప్రాయం. 


11) మరొకవాదం “ఆశ్చర్యవాదం% మానవుడు తన సుఖదుఃఖాలను వెలిబుచ్చే 
సన్నివేశాల్లో, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడని ఆ ఆశ్చర్యాలే భాషా నిర్మాణానికి 
మూలకారణాలని ఈ (పతిపాదనలోని భావం. అందువల్ల ఆహా! అయ్యో! 
భరీ! వహ్వా! అనే ఆశ్చర్యార్దక శబ్దాల నుండి భాష ఉత్పత్తి అయిందని 
వారి అభిప్రాయం. 


1) బేబిలోనియా దేశస్తులు “బైబిలు అందించిన ప్రసాదమే భాష ' అని, 
భాష భగవద్దత్త మనే ప్రాచీనుల వాదాన్ని బలపరిచారు. 


IV) మరికొందరు ఆతి ప్రాచీన కాలంలోనే ఈ వస్తువును ఇలా పిలుద్దాం 
అని నిర్ణయించారని, ఈపిలుపుతో కూడిన కంఠధ్యనులే భాషోత్పత్తికి 


7 


మూల భూతాలని చెప్పారు. 


1) అనుకరణం ద్వారా భాష అలవడుతుందన ఎల్లరకూ తెల్సిన విషయం. 


m1) 


il) 


il) 


ఆదిమ మానవులు తమ చుట్టూ ఉన్న జీవజాలం చేసిన ధ్వనులను 
అనుకరించుట ద్వారా భాషకు ప్రాతిపదిక ఏర్పరిచారని మరికొందరు 
అభిప్రాయపడ్డారు. ఈ వాదాన్ని 'అనుకరణవాదమని' వ్యవహరిస్తారు. 
Msaxmullar మహాశయులు ఈ వాదాన్ని Bow - Vow వాదమని 


పేర్కొన్నారు. 


శబ్దానికి, అర్థానికి మధ్య ఆంతరిక సంబంధముందని వాని అతీంద్రియ 
సంబంధాల ప్రభావం వల్ల మానవులు స్వాభావికతచే బాహ్య వస్తువులను 
తను అంతరంగంలో వాగ్రూపంగా పదిలపరచుకొన్నారని మరికొందరు 
అభిప్రాయపడతారు. మానవుల హృదయంలో ధ్వనించిన వాగ్రూపాలే 


భాషయని వీరి భావన. దీనిని డింగ్‌-డాంగ్‌ వాదమని కూడా 
వ్యవహరిస్తారు. 


మరికొందరు భాష అనుభవపూర్వకంగా అలవడుతుందని అందువల్ల 
భాషోత్సత్తికి * సంపాదన వాదం ' సరిపోతుందని చెప్పారు. తత్వ 
శాస్త్రంలోని “అనుభవవాదంి వీరి అభిప్రాయాలకు ప్రాతిపదిక. విజ్ఞానం 
జన్మతః సిద్ధించింది కాదని, అనుభవాల ద్వారానే ఆర్జింపబడుతుందనేదే 
ఈభావన. శిశువులు పెద్దల్ని అనుకరించి ప్రయత్న వైఫల్యాల trail 
and error ద్యారా భాషను అభ్యసిస్తారు. ఈ అనుభవవాదం లేక 
సంపాదన వాదానికి ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రం లోని ప్రవృత్తి వాదం 
Behaviourism. దీని ప్రకారం (ప్రేరణలు, స్పందనల మూలాన కల్లిన 
పరివర్తనలే, అలవాట్ల జ్ఞానం. మనస్తత్వ శాస్త్రజ్ఞాలనేకులు ఈ వాదాన్ని 
సమర్ధించారు. వారిలో 3100880164. B.F. Skinner వంటి వారు 
ముఖ్యులు. 


అనుభవ పూర్వకమైన భాషా సంపాదన వాదాన్ని ‘Chamsky ' ఖండించి 
హేతువాదం (Rationalism) ఆధారంగా స్వత స్పిద్ద వాదాన్ని (Innate 
theory) ప్రతిపాదించాడు. వీరి అభిప్రాయం భాషోతృత్తి వాదాలను కొత్త 
మలుపు తిప్పింది. ఈ వాదాన్ని అనుసరించి మానవుడు స్వత సిద్ధంగా 
ఖావాలను కల్లిఉంటాడని అనుభవాలు కేవలం ఆ భావాలకు ఉద్దిపనాన్ని 
మాత్రమే కల్లిస్తాయని అందువల్ల భాష స్వతస్పిద్దంగా అలవడుతుందని 


R 


ix) 


x) 


వీరి నమ్మిక. జన్మగతమైన స్వత సిద్ద భావాలే వ్యక్తులు ఆర్టించిన 
విజ్ఞాన పరిధులకు ఆధా*రాణని, వానిని న్నిరయించగలవని “చామ్బీ్క్ర” 
మొదలగు హేతువాదుల న... “కం. దీని ఆధారంగానే భాష ఐదారేండ్ల 
వయస్సు వారికే పూర్తిగా వస్తుందని, ఒకవేళ స్వతస్పిద్దత లేకపోతే 
అందరికీ భాషా వ్యవహార దక్షత ఎలాకలుగుతుందని వీరి వాదం. 


ప్రాచీన మానవులు జంతుజాలంనుండి పరిణితి చెందారని, ఈ పరిణామం 
(క్రమంగా జరిగింది కావున మానవుల అభిప్రాయ నివేదన కూడా 
(క్రమపద్దతిలో జరిగిందని దీని వల్ల (క్రమవికాస ప పరిణామంగా భాష ఉత్పత్తి 
ఐందని కొందరు పేర్కొన్నారు. మానవులకు అతి దగ్గరి వైన వానరాలు, 
చింపాజీలు, గొరిల్లాలు మొదలైన జంతువులు కూడా ధ్వని సంకేతాల 
మూలంగానే తమ భావాలను ప్రకటిస్తాయని అందువల్ల భాష (క్రమవికాస 
పరిణామ ఫరితమని వీరి అభిప్రాయం. ఎంతో మంది పరిశోధకులు 
చింపాజీ, గొరిల్లా, చిలుకలు, మైనాక పక్షులకు మానవుల ధ్వనులను 
కేవలం అనుకరించడం నేర్పారు. ఇది మానవులవరె పెక్కు విధాలుగా 
భాషింపలేవు. అందువల్ల వివక్షకు లోబడి మాట్లాడటం మానవులకు 


మాత్రమే సాధ్యమైనందున భాష సహజసిద్ధంగా (క్రమ వికాస పరిణామం 


చెందిందని భావించవచ్చు. 


బరువులను మోౌయుట మొదరైన సందర్భాల్లో ధ్గీర్ణంగా మనం ఉచ్చా వేస 
నిచ్చ్వాసాలు తీస్తాం. ఇటు వంటి సమయాల్లో “కండరాలు బిగిసి నాద 
తంత్రుల (ప్రకంపనం తీవనై మై ఒక విధమైన "ధ్వని పుడుతుంది. పనివల్ల 
కల్గిన (శ్రమ ధ్వనికి కారణమవుతుంది. ఈ ధ్వనులే తర్వాత అర్థవంతమైన 
భాషా రూపం ధరిస్తాయని కొందరంటారు. దీనిని వారు “Mascular 
theory గా వ్యవహరిస్తారు. పడవలు నడుపువారు 'యెహాెహో' అని 
చేయు ధ్వనులను బట్టి దీనికి 'యెహౌొహో' వాదమనే పేరు కూడా 
వచ్చింది. 


సంకేతాల నుండి భాషలు ఉద్భవించాయని కొందరి వాదం. భావ 
వ్యక్తీకరణకు (ప్రాచీన మానవుడు శరీర అవయవాలను కదిర్చేవాడు. 
దాంతో బాటు ఏఓ మున్నగు ధ్వనులు చేసేవాడు. ఆ ధ్యనులు, 
సంకేతాలు నేటి భాష ఫ్ర (పాతిపదికలని అందువల్ల ఈ వాదాన్ని 
ఫూ-ఫూ (01001 - phooh వాదమని పేర్కొన్నారు. దీనికే టట్‌ 
- టట్‌ వాదమను సేగు కూడా కలదు. 


9 


పై వాదాల ననుసరించి భాష మానవ్పుళ్లి తక్కన జంతుజాలం నుండి 
చేరుపరుస్తుందన్నది సత్యమౌతుంది. సంఘజీవి యైన మానవుడు తన 
భావాలను ఎదుటి వ్యక్తి కందించడానికి చేసిన కంఠధ్వనులే ఈనాటి 
భాషారూపానికీ - మూలమని చెప్పవచ్చు. భాష అనుకరణం,సంకేతం, సుఖ 
దుఃఖాల అవిష్కరణ మొదలగు వాని కలయికచే ఉత్పత్తియై ఉండవచ్చునని 
భావించవచ్చు. 


1.04. భాష” స్వభావం లక్షణాలు క 


సంఘంలో మానవుని కార్యకలాపాలకు, పరస్పర సహకారాలకు కారణ 
భూతమెంది భాష భాష లేందే నేటి సమాజం లేదు. మానవజాతి 
ఎంత “పురాతనమైందో భాష కూడా అంతే పురాతన మైందని భాషా 
వేత్తలు ఇచ్చిన పై నిర్వచనాలు, భాషోత్పత్తి వాదాలు పరిశీలించిన మీదట 
స్పష్టమౌతోంది. భాషకు ప్రత్యేక స్వభావముందని ఆ స్వభావమే భాషా 
లక్షణాలుగా పరిగణింపబడుతున్నాయని భావింపవచ్చు. భాషా ' లక్షణాలకు 
ఆధార భూతమైన భాషా స్వరూపాన్ని కొంత తెల్సికొందాం. 


ఏ భాష్య వాగ్రూప ధ్వని సంకేత సముదాయం : 

మొదట మానవుడు తన భావాలను ఇతర ప్రాణులవలెనే చేష్టలు 
సంకేతాల రూపంలో ఎదుటి వ్యక్తికి అందించాడు. ఆ సంకేతాలకు కంఠధ్వని 
తోడై (ప్రస్తుత భాషా రూపం ఏర్పడింది. వా[గ్రూప ధ్వనులతో కూడిన 
సంకేతాలు భావ ప్రకటనను మరింత స్పష్టం చేస్తాయి. వీనివల్ల భావానికి 


తద్వారా భాషకు స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ కారణాన భాష సాంకేతికము 
(Symbolic) అని కూడా వ్యవహరింపబడుతోంది. 


1) భాష విర్మాణాత్మకం - 


ప్రపంచ భాష లన్నిటికి ఏదో ఒక నిర్మాణం ఉంటుంది. ఉదాహరణకు 
తెలుగు వాక్య నిర్మాణం కర్త కర్మ (క్రియ రూపంలో ఉంటుంది. అలాగే 
ఇకక అగి సక ఆ అగి ఫు 1 
ధ్వనుర్లో పదస్వరూపాల్లో, ఉచ్చారణ విధానాల్లో (ప్రతిభాష ఏదో ఒక నిర్మాణ 
సూత్రానికి లోబడి ఉంటుంది. 


అంతే గాక భాష వ్యక్తినిర్మాణానికి కూడా సహకరిస్తుంది. మనిషిని మనీ షీగా 
మార్చడానికి భాష సాధనం. ఈ భాషను సక్రమంగా వినియోగించుకోకపోతే 
వ్యక్తి పతనానికి కూడా కారణభూతమౌతుంది. వ్యక్తులు ఏ భాషను 


10 


అలవర్చుకొన్నప్పటికి ఆ భాషను నిర్మాణాత్మక (COnstMCtive) భావనకే 
ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలనధిరో హించార్సి ఉంటుంది. 


11) భాష యాదృచ్చికం : 
వివిధ భావాలకు వస్తువులకు భిన్నమైన వాగ్రూప సంకేతాలున్నాయి. 


ఉదా: తెలుగు = చెట్టు 
ఇంగ్లీషు - tree 
తమిళం - మరం 
కన్నడం = గిడ 


హీంది - షక | 


పై పదాలు ఇచ్చే భావానికి ఆ పదాలకున్న లిపి - ధ్వని సంకేతానికి 
మధ్య ఉన్న సంబంధం కేవలం యాదృచ్చి కంకాని వేరు కాదు. ఒకవేళ 
అలా కాక పోయినట్లయితే అన్ని భాషల్లో ఒక భావానికి ఒకే విధమైన 
వాగ్రూప సంకేతముండాలి. దీని ప్రకారం శబ్ద సంకేతానికి వస్తువుకు మధ్య 
సంబంధం నిత్యం కాదని భావించవచ్చు. ప్రతీ భాషలో ఒకే వస్తువును 
వేరువేరు పర్యాయ పదాల్లోనూ, ఒకే పదాన్ని వేరువేరు అర్జాల్లోనూ నానార్థ 
పదాల్లో వ్యవహరించడం కూడా భాషలకు గల స్వాభావిక ధర్మమే. 


(V౪) భాష సామాజికం ; 

భాషా వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు కనీసం ఇరువురు వ్యక్తులు. 
వ్యక్తుల ఉమ్మడి ఆశయాలు, ఆకాంక్షలు, వైయక్తిక (ప్రభావాలు అన్నీ సామాజిక 
సమిష్టి ప్రభావాలకు లోనై ఉంటాయి కొన్ని సమాజాలు తమ భాషా 
రూపాలను కూడా నిర్రేశించుకొంటాయి. ఈ రూపం తప్పుని ఆరూపం 


ఒప్పునే భావన ఈ లక్షణం లోనిదే. అందువల్ల భాష ఆయా సమాజాల 
బొన్నత్యానికీ కారణమౌతుంది. 


Vv) భాష అర్థవంతం : 


కేవలం అన్ని వాగ్రూప ధ్వనులు మ్మాతమే భాషా ధ్వనళీలు కావు. 
ఈ ధ్వనుల్లోని అమరిక, (క్రమం వీనిని అర్థ వంతము, అర్థర హితము 
చేస్తుంది. (క్రమంలో అమరిన ధ్వనులు తప్పనిసరిగా ఒక అర్థాన్నిస్తాయి. ఈ 
అర్ధం వక్ష ఉచ్చారణ, (శోత గ్రహించిన తీరును బట్టి నిర్ణయమౌతుంది. 
వక్తకు శ్రోతకు మధ్య భావవినిమయానికి ఉపయోగించే ధ్వనులన్నీ పరస్పర 


11 


అంగీకార యోగ్యమై అర్థవంతమై ఉంటాయి. 


ఛు భాష పరిణామ శీలి : 

భాషల్లో మార్పులు సహజం. ఇట్రిమార్పులు ప్రాచీన భాషలైన సంస్కృతం, ' 
లాటిన్‌ అలో కన్న ఆధునిక భాషలలో ఎక్కువ. ఈ పరిణామాలను 
ఇముడ్చుకోరేని భాషలను మృత భాషలుగా, పరిణామాలకు లోబడుతున్న 
భాషలను జీవద్భాషలుగా పరిగణిస్తున్నారు. భాషాపరిణామంలో మొదట 
కనబడిన లేదా వాడబడిన రూపం రానురాను మార్పుకు లోబడిన సందర్భాలు 
ఎన్నో ఉన్నాయి. మన తెలుగు భాషలో కూడా ప్రాచీన శాసనాల్లోని తెలుగు 
పదరూపొలకు, నన్నయ కాలం నాటి పదరూపాలకు, ఈనాటి తెలుగుకు 
మధ్య ఎంతో లేడా కనిపిస్తుంది. దీనికి కారణం ఆయా భాషా సమాజాలు 
అభివృద్ది చెందే కొలది భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సాంఘీక పరిస్తితుల్లో 
మార్పులు జర్గడం. క్‌ి ప్రభావం వల్ల భాషలో వివిధ మాండలిక రూపాలు 
ఏర్పడడం. ఈ మాండలికాల మధ్య భేదాలు సెరిగే కొలది కాలక్రమంగా 
అవి భిన్న భాషలుగా ఎదిగే అవకాశాలు కూడా లేకపోలేదు. 


ళీ) భాష అనుకరణ సాధ్యం : 


భాష జన్మతః అలవడేదికాదు. జన్మతః అలవడేది రోదన రూపంలోని 
కంఠధ్వని మాత్రమే. కంఠధ్వనులు అర్ధవంతమైనవిగా మారడానికి శిశువులు 
మొదట "పెద్దలను అనుకరిస్తారు. అందువల్ల భాష మొదట అనుకరణంవల్ల 
వస్తుంది. అనుకరణ మానవ వ్యవహార జీవితంలో అత్యంత ప్రధానమైన అంశం. 
(ప్రతివ్యక్తి దైనందిన వ్యవహారంలో ఎదుటివారిని అనుకరించ యల్నిస్తాడు. 
అందువల్ల పుట్టనబిడ్డ ఏ భాషా సమాజంలో జీవిస్తాడో ఆ భాషను 
అనుకరిస్తాడు. ఇంటి గడపదాటి ఇతర భాషలుకూడా అనుకరిస్తాడు. తమ 
జిజ్ఞాసనుబట్టి వ్యక్తులు ఎన్నవ భాషలు అభ్య సించవచ్చు. 

"పైన నిర్వచించిన లక్షణాలు కల్గిన భాషాస్వరూపం ప్రధానంగా రెండు 
రూపాల్లో ఉంటుంది. అవి వాగ్రూపభాష మరియు లిభఖితరూపభాష, 
వాగ్రూపభాష సాధారణ వ్యవహారానికి సంబంధించింది. ఇందు నిత్య 
వ్యవహారంలో, విశిష్టవ్యవహారంలో ఉపయోగపడే భాషారూపాలుంటాయి. ఈ 
వాగ్రూపభాషా రూపం తాత్కాలికమైంది. స్ఫోట శాస్త్రజ్ఞులు వాగ్రూపభాష 
అనిత్యమైందవి అభిప్రాయపడతారు. అంటే ఒకసారి ఉచ్చరించింతర్వాత 
నేనలా ఆవలేదు అంటే, అది ధ్వని ముద్రాంకితమైతే తప్ప సాక్ష్యం లేదని, 
ఉచ్చారణలో మూడవధ్వని ఉచ్చరిస్తుంకే మొదటి ధ్వని తెరమరుగవుతుందని 


12 


విరి వాదన. ఈ విషయానికి ఉదాహరణంగా పత్రికల్లా ఏదొ ఒక వార్త 
రావడం. మరునాడు నేనలా అనలేదనే ఖండన రావడం మనంచూస్తాం. ఆ 
కారణాన వాగ్రూప భాషారూపాొన్ని కేవలం తాత్కాలికరూపమనే భావిస్తారు. 
రెండవదైన లిభఖితరూపం శాశ్వతం. అందువల్ల రిఖితభాషకే ప్రాధాన్యత హెచ్చు. 
ఈ రూపంలోనే మానవుడు తన ప్రాచీన సంప్రదాయాన్ని, సంస్కృతిని 
తెల్సికోగల్లుతున్నాడు. లిఖితభాషలో సాధారణంగా దోషాలుండవు. ఇది 
వ్యాకరణ నియమాలకు లోబడి ఉంటుంది. 


1.05 భాషాశాస్త్రం - భాషాబోధన : 


భాష వ్యక్తుల భావాలకు, ఆవేశాలకు, కార్యకలాపాలకు సంబంధించింది. 
ఇది జాతి, మతం మొదరైన వానితో సంబంధం కల్లి ఉంటుంది. 
మానవుని నిత్య వ్యవహారసందర్భాలన్నింటిలో నూ భాషావినియోగం తప్పనిసరి 
అవుతుంది. అంకే భాషను ఉపయోగించకుండా రోజు గడపడం కష్టం 
అన్నమాట. (ప్రతి వ్యక్తికి తనదేయైన ఒక భాష ఉంటుందని చాలామంది 
విశ్వసిస్తారు. వీరు చేసే భాషాధ్వనుల సముదాయం శబ్దాలుగాను, శబ్దాల 
సముదాయం పదబంధాలుగాను, పదబంధాలు వాక్యాలుగాను రూపొంది 
పూర్తి భావాన్ని వినిమయంచేస్తాయి. మానవుడు అభివృద్ది చెందుతున్నప్టే 
భాషాభివృద్ధికూడా జరుగుతుంది. వ్యక్తులుచేశే బి ధ్వనులు అర్ధవంతంగా 
శబ్దాలలో ఒదిగిపోయినపుడే అవి భావ వ్యక్తీకరణకు ఉపకరిస్తాయి. లేకపోతే 
అవి నిరర్ధక ధ్వనులు మాత్రమే అవుతాయి. 


భాషా వైజ్ఞానికులు భాషల పరిశీలనకు నాలుగు మార్గాలు సూచించారు. అవి 
ధ్వన్యాత్మ కస్తాయి (Phonological Level), పదాంశస్థాయి (Morphological 
Level), వాక్యాంశస్థాయి (Syntax Level), అర్థ సంబంధసాయి (Semantic 
Level). పైస్తాయిలు ఏ భాషనైనా స్పష్టంగా వివరించడానికి ఉపకరిస్తాయి. 
భాషాబోధనలోగాని, భాషాభ్యసనంలోగాని, ప్రధానంగా ఆ భాషా తత్తా త్ల్వాలను 
తెల్ప్సికొనిి ఆ భాష వివిధ సందర్భాల్లో ఎలా ఉపయోగింపబడుతుందో 
అవగాహనచేసికోవాలి. ఆయా భాషల మధ్యగల సామ్యభేదాలను (SiMIilarities 
and differences)ను భాషను నేర్సే ఉపాధ్యాయులు ఈనాడు అవశ్యంగా 
అధ్యయనం చేయాల్సిన అవసరముంది. తద్వారా భాషోపాధ్యాయులు తమ 
విద్యార్థుల భాషాభ్యసనంలోని _ ఇబ్బందులను (గ్రహించి వారి అభ్యసనాన్ని 
సులువ్రోపరచడానికి వీలవుతుంది. 


ప్రసిద్ద భాషా వైజ్ఞానికుడు (Linguist) ఫెర్డినాండ్‌ డ్‌; సన్ఫూర్‌ భాష 


13 


ఒక నిర్దిష్రరూపం కల్లి ఉంటుందని దీనిలోని అన్ని మౌలిక అంశాలు 
ఒక క్రమపద్ధతిలో అమర్చబడి ఉంటాయని అభిప్రాయపడ్డారు. అంటే 
భాషలోని పదాలు, పదాంశాలు, వాక్యాలు అన్ని కల్సి (క్రమపద్దతిలో కూర్చబడి 
సమూహంలో ఒక అర్థాన్నిస్తాయి. తెలుగు అనే పదం తెలుగు అని 
వేరువేరుగా ఉచ్చరిస్తే, రాసే అర్ధమేలేదు. ఈ లక్షణాలను తెలుగు అనే 
క్రమంలోగాక ఇతర క్రమంలో (గులుతె) (లుతెగు) అని రాస్తే కూడా 
అర్దంలేదు. తెగులు అనిరాస్తే అర్ధమే మారిపోతుంది. అందువల్ల ఒక 
విర్తష్ట క్రమంలో ఉంటేనే ధ్వనులు అర్థవంతమౌతాయని భావించాలి. భాషా 
శాస్త్ర పరిచయం ఈ మౌలికాంశాలనే ఉపాధ్యాయులకందించి వారికి భాషా 
నిర్మాణం తీరుతెన్నుల్ని తెల్సి మరింత ప్రభావయుతంగా భాషాబోధనకు 
సన్నద్దులను చేస్తుంది. 

భాషా శాస్త్రాన్ని అధ్యయనంచేయడానికి వివిధ పద్ధతులున్నాయి. వానిలో 
ఒకటి వర్ణనాత్మక వివరణ _(DesCriptive analysis). అంటే భాషలోని వివిధ 
అంశాలు ఎలా ఉన్నాయో వర్ణించి చెప్పి వాటికి సంబంధించిన సూత్రాలు 
చెప్పడంద్వారా భాషా శిక్షణను మెరుగుపరచవచ్చు. కొన్ని పర్యాయాలు 
భాషకు, చారిత్రక వివరణ కూడా (Historical analysi5) ఇవ్వాల్సి ఉంటుంది. 
తద్వారా పదాలపుట్టుక, ఆయా ప్రాంతాల్లో వాని ప్రయోగం మొదలైనవి 
విద్యార్థులకు తెలియజేయవచ్చు. పై వాని సాయంతో భాషయొక్క మౌఖిక 
రూపాన్ని, లిఖితరూపాన్ని వివరించి రెంటిలో మౌఖిక భాషారూపం నిత్య 


వ్యవహారంలో సింహభాగం గ్రహిస్తుంది కనుక దానికే మొదట బోధనలో 
ప్రాధాన్యత వీయవర్సియుంటుంది. 


శాస్త్రీయ దృక్పథంలో చేసే భాషా పరిశీలన భాషా శాస్త్రమవుతుంది. 
భాషాతత్వాన్ని (Language nature) దాని అంతర్గత నిర్మాణాన్ని (Internal 
Structure) అర్థంచేసికోవడానికి భాషాశాస్త్రం ఉపకరిస్తుంది. భాషానిర్మాణం, 
ఆ భాషలో వ్యక్తంచేసే ధ్వనుల సముదాయం (Expression - speech), 
వావిద్వారా వ్యక్తమయ్యే భావం లేదా అర్ధం (Content or meaning) అనే 
ప్రధావ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఒక భాషతో పరిచయంరేని 
మరోభాషా వ్యవహర్త ఆ భాషను విన్నప్పుడు ఆ ధ్వనులను కేవలం ధ్యనులుగా 
మాత్రమే వింటాడు తప్పు; అవి వ్యక్తం చేస్తున్న భావాలు మాత్రం తెర్సికోలేడు. 
ధ్వనుల సముదాయాలు, అవి వ్యక్తంచేసే భావాలను తెల్పగల్షిన శాస్త్రంగా 
భాషాశాప్త్రం అభివృద్ధి చెందింది. వాగవయవాలనుండి ఉత్పన్నమయ్యే 


పెక్కు ధ్వనులు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పద్ధతికి (Pattern) నిర్మాణానికి 


లోబడి ఉంటాయి. ఆ నిర్మాణాలు పద్దతుల్లో గల బేదం భాషల్లో భేదాలను 
కలిసుంది. ఆయా భాషలోని ధ్వనుల నిర్మాణం వానియందలి అంతర్గత 
గీ య ణి 
నిర్మాణాన్ని కూడా నిర్దేశిస్తుంది. 

య 


భాషాశాస్త్ర పరిధిలోని ప్రధానమైన అంశాలు మూడు. 


1) వ్యక్తనిర్మాణం (Expression System) 
1) భావనిర్మాణం (Content/Meaning System) 
iiij పదజాలం (Vocabulary) 


పై మూడింటిలో పదజాలం మార్పులు ఆ చేర్పులకు లోబడుళాంది. 
వ్యక్త నిర్మాణానికీ భావనిర్మాణానికి మధ్య అంతర్గత సంబంధముం ఎంది. 
ఒకకాలంలో విరివిగా ఉపయోగించిన పదజాలం తరువాతి కాలంలో కని 
పించకపోవడంకూడా సంభవిస్తుంది. అందువల్లే HA. Gleason తన ‘AN 
Introduction to Descriptive LinguisticsS* “It (Vocabulary) is the 
least stable and even least characteristic of the three components of 
the language” అని అన్నారు. భాషలో నూతన విషయాలు తదనుగుణమైన 
నూతన పదజాలం వచ్చి చేరినప్పటికి భాషయొక్క మౌలికరూపం మాత్రం 
మారదు. కాని స్వల్పమైన మార్పులు జరగడానికి మూత్రం అవకాశముంటుంది. 
ఒక భాషా వ్యవహర్త మరోభాషను అభ్యసిస్తే ఆ భాషా ధ్వనులపై తన 
మొదటి భాష ప్రభావం గాని, తన మొదటి భాషపై కొత్తగా అభ్యసించిన భాష 
ప్రభావంగాని ఉండవచ్చు. అట్లే నూతన వ్యాకరణకార్యాలు, వాక్యనిర్మాణాలు 
కూడా రెండు భాషల్లో చోటుచేసికోవచ్చు. అయితే పదజాలంలో వచ్చినంత 
వేగంగా వాక్య నిర్మాణంలో మార్పురాకపోవచ్చు. 


భాషల వ్యక్త నిర్మాణంలో వర్ణాలు (Phonemes) మౌలికాంశాలు (32516 
-lements). వర్షాలు ఒక భాషకు చెందిన వ్యక్తులందరికీ సర్వసమానంగా 
ఉన్నప్పటికీ ధ్వనిలక్ష అణాలు (Sound features) మాత్రం వేరుగా ఉండవచ్చు. 
ఉదా; మామ, మాంవ. - ప్రతిభాషలోను వర్షాల సంఖ్య పరిమితమే. ధ్వని 
లక్షణాలు అపరిమితాలు. వర్ణం భాషలోని కనిష్టాంశంగా భాషా వైజ్ఞానికులు 
పరిగణిస్తారు. ఉదా: కాలం - గాలం. ఈ రెండు పదరూపాలలో 
క, !గ్‌! అన్నవి రెండు ఆర్థభేదక ధర్మంకల్లిన కనిష్ట ధ్వనిరూపాలు. 
ఈ వర్ణాలమీదే భాషయొక్క పూర్తి వ్యక్తనిర్మాణం (Expression System) 
ఆధారపడి ఉంటుంది. వర్ణం భాషాసంబంధ మైన ఒక అంశం మాత్రమే. 
వివిధ భాషల్లో వివిధ ధ్వనిరూపాలు వర్ణాలుగా పనిచేయవచ్చు. ఈ వర్ణం 


15 


(Phoneme) అనేది _ మాట్టాడేభాష (SpOken 12ng12g6)కు సంబంధించిందే 
తప్పు లిఖితభాష _(WIIitten language)కు సంబంధించిందికాదు. లిఖితభాష 
లిపీ సంకేతాలపై (graphumes)పై ఆధారపడి ఉంటుంది. 


వ్యక్త నిర్మాణంలో కనిపించే రెండవ అంశం పదాంశం (Morpheme). 
అర్ధవంతమైన (పతి అంశం భాషలో పదాంశమే. ఉదా; ఆవులు - 
ఈ పదంలో ఆవు-లు అనే రెండు పదాంశాలున్నాయి. ఈ పదంలో 
“లు అన్నది బహువచనార్భాన్ని చ్చే పదాంశం. ఈ పదాంశం అన 
అంశమే వ్యక్త నిర్మాణంనుండి (Expression System) నుండి భావనిర్మాణంతో 
(Content System)తో సంబంధం కలుపుకుంటుంది. పదాంశం - వర్ణం 
రెండున్నూ వ్యక్తనిర్మాణంలో భాగారైనప్పటికి పదాంశం అర్హవంతమైంది. వర్ణం 
అర్హరహితమైంది. కాని వర్ణం అర్జరహితమైనప్పటికి అర్హభేదక శక్తి కలది అని 
గుర్తించాలి. ఈ రెండు అంశాల ఆధారంగా భాషా శాస్త్రజ్ఞులు భాషకు 
ఒక నిర్తిష్టమైన రూపాన్ని ఇవ్వడానికి యత్నిస్తారు. 


ఇట్లు (ప్రపంచంలోని అనేక మానవభాషలయొక్క నిజ స్థితి నిర్మాణ 
స్వరూపాలను, చారిత్రక విశేషాలను నిశితంగా పరిశీలించి, వాటికి సంబం 
ధించిన నిరూపణయోగ్యమైన సిద్దాంతాలను శాస్త్రీయపద్రతుల్లో ప్రతిపాదించి, 
భాషల స్వరూపాన్ని, పరస్పర సంబంధాన్ని తెలియజేసేశాస్త్రం భాషాశాస్త్రమని 
చెప్పవచ్చు. 

భాషా వైజ్ఞానికుడు (భాషా శాస్త్రజ్ఞుడు), భాషోపాధ్యాయుడు ఇరువురూ 
భాషను గూర్చి ఆలోచిస్తారు. ఒకరు భాషను పరిశోధిస్తూ విశ్లేషిస్తే 
మరొకరు భాషలను నేర్చి విధానాలగురించి, విద్యార్థులు సులువుగా భాషలను 
నేర్చుకొనగల్లిన పద్ధతులగురించి పరిశోధిస్తారు. ఇలా ఇరువురూ భాషల 
విశ్రేషణలకు - వివరణలకు ప్రాధాన్యత ఇస్తారు. 


ఇట్టు భాషల నిర్మాణక్రమాన్ని పరిశీలించడం, ఇతర భాషలతోడి తారతమ్య 
వివక్ష భాషల పరస్పర సంబంధబాంధవ్యాలు, (ప్రభావాల నిర్ణయం, భాషల 
వర్గీకరణం, భాషారూపాల్ని వ్యాకరించడం, భాష పూర్వపూర్వరూపార్ని, 
మూల భాషా రూపాలను గుర్తించడం, కొత్త భాషల్ని అన్వేషించడం, 
కొత్తవానికి వర్ణనాత్మక వ్యాకరణాన్ని సిద్దంచేయడం ' ఆధునిక భాషా 
శా ప్ర్రజ్ఞాల (పధానలక్ష్యాలు. భాషాశాస్త్ర జ్ఞాల సహాయంతో భాషాబోధకులు 
భాషాబోధనలో ఆయా అంశాంను నేర్చుకొని కొత్తపుంతలు తొక్కాల్సిన 
అవపరం ఈనాడు ఎంతేని ఉంది. 


16 


రెండో అధ్యాయం 


భాష - వివిధ భావనలు 
2.01 ఉపోదాతం 
యె 


మానవులు తమ అభిప్రాయాల్ని నివేదించుకొని ఎలా ఒండొరులు 
సహకరించుకొంటారో, ఆ మానవుల కంఠధ్య్వనుల స్వతంత్ర వ్యవస్థ 
భాషయని 511011 Pottor నిర్వచించారు. ఇచట మానవులంకే ఒక 
సమాజంలోని వారు. కంఠధ్వనులంకే కేవలం వాగింద్రియాల సాయంతో 
చేసే ధ్వనులు మాత్రమే. ఆంగిక చేష్టలు, లేఖన చిహ్నాలు ఇవి కంఠధ్వనుల 
పరిధిలోకిరాను. అందువల్ల భాషకు ఇరువురు వ్యక్తులనివార్యం. ఒకరు వక్త, 
మరొకరు శ్రోత. మానవశరీరంలో శబ్దోతృత్తికి, శబ్దగహణానికి ఉపకరించే 
భాగాలన్నీ సక్రమంగా ఉంపేనే బాషా వ్యవహారం సరిగా _ సాగుతుంది. 
--మానవునకు భాష ఒక మంచి ఉపకరణం. దీనిద్వారా అనేక క్లిష్ట సమస్యల్ని 

సులువుగా పరిష్కరించుకొంటాడు. వ్యవహారంలో ఎంతో లాఘవాన్నికూడా 
సంపాదించుకొంటాడు. 


ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని భాషలు వ్యవహృతంలో ఉన్నాయో ఖచ్చితంగా 
చెప్పలేం. కొన్ని నేల సంవత్సరాలనుండి అసంఖ్యాకమైన భాషలు వాడుకలో 
ఉన్నట్లుగా భాషా శాస్త్రజ్ఞులు చెప్తారు. కొన్ని భాషలున్నట్లు వింటామేగాని ఆ 
భాషల వ్యవహర్తలు ఉన్నారనే దాఖలాలులేవు. కొన్ని భాషలు కేవలం మౌఖికాలే. 
క్‌"న్ని భాషరే లిభితాలు. ఈ భాషలన్నీ సుమారు నాలుగువేలకు పెబడి 
ఉంటాయని శ్రీ బొడ్డుపల్లి పురుషోత్తంగారు తమ “భాషాశాస్త్ర పరిచయంలో 
అభిప్రాయపడ్డారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ని భాషలలో ఏదో ఒక 
భాష మాత్రమే ఒక వ్యక్తియొక్క స్వంత భాషయై మిగతాభాషలు అతనికి 
పరిచయమున్న భాషలుగా వ్యవహరింపబడతాయి. ఒక వ్యక్తియొక్క స్వంతభాష 
మరోవ్యక్తి స్వంతభాష ఒకటి కాకపోవచ్చు. ఒక భాష మరొకరికి కేవలం 
పరిచయమైనదే కావచ్చు. అందువల్ల భాష అనే పదంతో పూర్యానుబంధం 


చేరి మాతృభాష, (ప్రథమభాష, ద్వితీయభాష, తృతీయభాష, మాధ్యమభ్తాష, 


17 


జాతీయభాష, అంతర్జాతీయభాష, అధికారభాష అనే పదబంధాలతోబాటు 
భాషాస్వరూపాన్ని బట్ట గ్రాంథికభాష, ప్రామాణికభాష్య వ్యవహారికభాష, 
మాండలికభాష అనే పదబంధాలు కూడా వాడుకలో ఉన్నాయి. భాషకు 
సంబంధించిన వివిధ భావనలను పరిశీలించడం, వాని ప్రధాన లక్షణాలను 


అధ్యయనం చేయడం _ భాషోపాధ్యాయులకు అవసరం. వీనిగురించి కొంత 
తెల్సిక్‌ందాం. 


2.02 గ్రాంథికభాష క 


ప్రాచీన కావ్యభాషా సంప్రదాయాన్ని మనం (గ్రాంథికభాషయని వ్యవహరి 
స్తున్నాం. (ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ఈ భాషారూపం 
అవసరం. మన రాష్ట్రంలో ఇటీవలి కాలంవరకు కూడా పాఠ్యపుస్తకాల్లో 
గ్రాంథికభాషా రూపానికే ప్రాధాన్యత ఈయబడింది. వ్యవహారంలోని 
భాషారూపం ఒకరకంగా, గంథస్థభాషారూపం మరోరకంగా ఉండటం 
మూలాన విద్యార్థులు రెండు భాషారూపాలు వేరువేరు సందర్భాలకు 
పరిమితాంనే భావించారు. పాఠ్యపుస్తకాల్లో తాము చదువుతున్న భాషారూసం, 
నిత్య వ్యవహారానికి అనుకూలించదనే భావంతో ఆ భాషారూపాన్ని 
స్వంతంచే సికోలేకపోయారు. పరిణామంచెందుతున్న సమాజాల్లో భాషా 
రూపంకూడా సరిణామం చెందుతుంది. అందువల్ల ఈ పరిణామాలకు 
అనుగుణంగా సమకాలీన జనవ్యవహారానికి అనుకూలమైన భాషారూపమే 
విరివిగా ప్రచారంలోకి వస్తుంది. కాని ఉన్నత తరగతుల్లో ప్రాచీన సాహిత్యం 
నుండికూడా పాఠ్యాంశాలు ఎంపికచేయకపోతే భాషాస్వరూపమే తెరమరుగై 
ప్రాచీన సాహితీ సంపదను పోగొట్టుకొంటాం. అందువల్ల విద్యార్థులకు 
ప్రాచిన భాషారూపం కూడా (గ్రాంథికభాషగా పాఠ్యాంశాలలో పరిచయం 
చేయబడాలి. ఈ ఆలోచనలో విప్రతిపత్తిలేదు. ఈ విషయంలో శ్రీ గిడుగు 
రామమూర్తి పంతులుగారి లాంటివారు (గ్రాంథికభాషా వ్యవహారాన్ని పూర్తిగా 
వ్యతిరేకించినప్పటినుండి ఈనాటి _ పాఠ్యపుస్తకాలు ఆధునిక ప్రామాణిక 
భాషారూపాన్ని అలవరచుకొని రాయబడుతున్నాయి. ప్రాచీన కావ్యభాషయైన 
గ్రాంథికభాషా రూపాన్ని కూడా తప్పనిసరిగా విద్యార్థులకు పరిచయంచేసి 
సాహిత్య సౌరభాల్ని పంచి పెట్టి భాషా సంప్రదాయాన్ని కాపాడాల్సి ఉంది. 


2.03 ప్రామాణికభాష : 


మౌఖిక ధ్వనుల వ్యవస్థ భాష, భాషించే వ్యక్తుల సామాజిక, ఆర్థిక, 
విద్యా, వైజ్ఞానిక స్థితిగతుల్ని బట్టి వారి భాషాస్థాయిని నిర్ణయించవచ్చు. 


శా 


సమాజంలోని కొంతమంది మాట్లాడే భాష ఆమోదయోగ్యమని, కొంతమంది 
మాట్లాడేభాష అంతగా ఆమోదయోగ్యంకాదని తక్కినవాళ్ళు భావిస్తారు. ఇలా 
అత్యధిక సంఖ్యాకులైన వ్యక్తులచే ఆమోదింపబడి వ్యవహారంలో ఉన్న 
భాషారూపాన్ని ప్రామాణిక భాషా రూపమనిగాని ప్రామాణికభాష అనిగాని 
వ్యవహరించవచ్చు. 


Bloomfield (ప్రామాణీక భాషలను గూర్చి ఈ విధంగా అభిప్రాయపడ్డారు. 
“The Modern Standard Languages which prevail within the bounds 
of an entire nation supersede the provincial types. These Standard 
Languages become more and more uniform as time goes on. In most 
instances, they have gone out of the provincial type that prevailed 
in the upperclass of the urban centre that became the capital of the 
unified nation.” ప్రామాణిక భాషా లక్షణాలుగా ఈ కిందివానిని ఆచార్య 
బొడ్డుపల్లి పురుషోత్తంగారు పేర్కొన్నారు. 


i) మృదువైన స్థిరత్వం (Flexible Stability) 
ii) మేధావీకరణం (Intellectualisation) 


వీరు తమ అభిప్రాయానికి మద్దతుగా పాల్‌ గార్సిన్‌ గారిని ఉల్లేఖించారు. 
(సాల్‌ గార్విన్‌' అభిప్రాయంలో ప్రామాణిక భాష మార్పుర్నిఆహ్యానిస్తూ, 
ఆ మార్పుల్ని అంతర్చూతం చేసికొంటూ స్థిరంగా ఉంటుంది. ఇట్టి 
స్థిరత్వం సముచితమైన (కోడికరణం మూలంగా “సంభవిస్తుండి--సాంస్క్యతిక-. 
పరిణామాలవల్ల ఈ -కోడీకరణంలో మార్పులు రావచ్చు. అట్టి అవకాశాల్ని 
కల్పించడమే "మృదుత్వం అని వారి అభి పాయం. 


ఇచట మేధావీకరణం అంటే కేవలం సంభాషణాస్థాయిలో ఉన్న మూండ 
కం, ఆ స్టాయినతిక్రమించి ఉన్నత వైజ్ఞానిక వ్యవహారస్థాయినందు కోవడం 
అన్నమాట. “గార్విన్‌ దృష్టిలో ప్రామాణిక భాష ఈ క్రింది ప్రయోజనాల్ని 
నాధిస్తుంది. 


1) ఎద్దెక్యలా ౫ సాధనం 


ప్రామాణిక భాష గినిధ మాండలిక్ష భాషా వహర్తలమధ్య సమైక్యతను 
సాధించి భాషా సమెక సమైక్యతకు, భావి ఉమ్టైక్షతకు తద్యారా రా 


తోడ్పడుతుంది. 


క్ష) ప్రతిష్టా సాధనం 


ఫామాణీక భాషను మాట్టాడేవ్యక్తులు మాండలికం మాట్లాడేవారికన్ల 
ఉన్నత సామాజిక స్థాయి మరియు ప్రతిష్ట కలవారుగా పరిగణింపబడతారు. 


1 అనుపంధాన సాధనం 


వివిధ సామాజిక సన్ని వేశాల్లో తమ భావాలను నిర్దుష్టంగా, నిర్దిష్టంగా 
చెప్పి అందర్ని మెప్పించగల సాధనంగా (ప్రామాణిక భాష ఉపకరిస్తుంది. 


ప్రామాణిక భాషారూపం ఏర్పడ్డ తర్వాత ఆ భాషారూపానికి నిఘంటువులు, 
వ్యాకరణాలు ఏర్పడతాయి. , సాధారణరచనలు, రాతకోతలు, సమాచార 
వేదికలు అన్నీ (ప్రామాణిక భాషా రూపాన్నే నిరంతరం ఉపయోగిస్తాయి. 
ఆధునికకాలంలో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో మాట్లాడే తెలుగు భాషారూపం 
ఆధునిక (ప్రామాణిక భాషగా (Modern Standard Language) & CP. 
బ్రౌన్‌ అభిప్రాయపడ్డారు. 


ప్రామాణిక భాషలోని వైవిధ్యాన్ని, అవశ్యకతను ఆచార్య భద్రిరాజు 
కృష్ణమూర్తిగారు గుర్తించారు. భాషా శాస్త్రజ్ఞులందరూ ఈ రూపాన్నే విరివిగా 
ఉపయోగిస్తున్నారు. -కూడా,_ వర్థమాన ప్రపంచంలోని భాషల్లో ప్రామాణిక 
భాషను మాండలిక సమ్మేళనంతో సులభ గ్రాహ్యం చేయడం అవసరమని 
వారు తను తెలుగు భాషా చరిత్రలో వారు అభిఫ్రాయుపడ్గారు. 





2.04 వ్యవహారిక భా 


సాధారణ ఇవ వ్వవహారమందున్న భాష వ్యవహారికభాష అని పిలువబడుతుంది. 
(గ్రామ్య భాషారూపమే వ్యవబోాక భాషారూపంగా పరిణతిచెందిందనడానికీ 
బహుశా అభ్యంతరం ఉండకజివచ్చు. శ్రీ గిడుగు రామమూర్తి, ఢీ 
గురజాడ అప్పారావు లాంటి మహోద్దండులు ఈ వ్యావహారిక భాషా రూపాన్ని 
పాఠ్యగంథాల్లోకి తీపికొని రావడానికి విశేషంగా కృషిచెసారు. వ్యవహారిక 
భాషోద్యమాలు నిర్వహించి, వ్యవహారిక భాషారూపానికి జీవంపోసీ ఆ 
భాషారూపాన్ని అభివృద్ధిచేయడానికి విశేషంగా కృషిచేసారు. 





ఈ రూపం కొత్తగా రూపొందిందిగాని ప్రతిపొదేంచిందిగాని కాదు. 
ప్రావీవకాలంలోవి శాసనాల్లో, వివిధ _రచనల్లోనే వ్యవహారిక భాషారూపాలు 
న్నాయి. శ్రీ పోరం శే కా మూర్తిగారి అభి ప్రాయంలో పూర్వకాలంలోని 
కావ్యభాషా --గ్రంథకర్తలు కూడా వ్యవహారిక భాషను ప్రయోగించారు. 


ఆదరించారుకూడా. దేశభాషల్ని (Native Languages) అభివృద్ది పరాలఎ 
ధ్యేయంతో 1901 సం[లో గవర్నర్‌ జనరల్‌గా ఉన్న లార్డ్‌ కర్ణన్‌ విద్యా 
సంబంధమైన సమస్యలు చర్చించడానికి ఒక సమావేశం 'సేర్పాటుచేసాడు. 
మాతృభాషలో, మాట్లాడేభాషలో రచనలు చేయాలని, ఇంగ్లీషు పుస్తకాలను 
ప్రాంతీయభాషల్లోకి అనువదిస్తున్నపుడు వానికవసరమయ్యే ప్రత్యేక పద్ధతుల్ని 
నేర్ఫాలని (పతిపాదించారు. తరగతిగదుల్లో, తరగతిగోడల వెలుపల మౌట్లాడే 
భాషారూపాల మధ్యగల అంతరాన్ని పరిశీలించిన JA. Yates స్ట్‌ 
భాషారూపాల్లో ఎలాంటి అంతరం ఉండరాదని అభిప్రాయపడ్డారు. ఈ 
అంశాలను దృ షిలో పెట్టుకొనే 1911 సం||లో మద్రాస్‌ విశ్వవిద్యాలయం 
సెప్టెంబర్‌ ఎనిమిదవ తేదీన 'వ్యావహారికభాషావాది సంఘాన్ని నియమించింది. 
ఈ సంఘం శిష్తవ్యవహారిక భాషారూపాొనికి అనుకూలంగా తీర్నానించింది. 
శిష్టవ్యావహారిక రూపం ప్రామాణీక, గ్రాంథిక భాషారూపానికి దగ్గరగా ఉండటం 
ఇచట గమనార్హం. గురజాడలాంటి మహోన్నత వ్యక్తులు ఈ విషయాన్ని 
ప్రతిఘటించారు. తర్వాతికాలంలో వివిధ రచయితలు తొముచేసిన 
వచనరచనల్లో వ్యావహారిక భాషారూపానికే (ప్రాధాన్యత ఇచ్చారు. పత్రికలు, 
రేడియో, సినిమాలు మొదలైన (ప్రసార మాధ్యమాలన్నీ వ్యవహారిక భాషా 
రూపానికే (ప్రచారమిచ్చాయి. " ప్రసిద్దులైన పండితులు కూడా వ్యవహారిక 


భాషలోనే తమ రచనలు చేయడం ప్రారంభించారు. అందువల్ల వ్యావహారిక 
భాషారూపం స్టీరపడిపోయింది. 


మన రాష్ట్రప్రభుత్వ విధానాన్ననుసరించి పాఠ్యపుస్తకాల జాతీయాకరణం 
జరిగింది. తెలుగు మాతృభాషగా, ద్వితీయభాషగా అధ్యయనంచే సె విద్యార్థుల 
కోసం ప్రధానంగా (పాథమికదశలో వ్యవహారిక భాషారూపంలోనే పాఠ్యపుస్తకాల 
రచన జరగాలని నిర్ణయించబడింది. 1965 సం!తిరుపతిలో జరిగిన ఒక పండిత 
గోష్టిలో వ్యవహారిక భాషారూపమే పాఠ్యపుస్తకాల్లో ఉండాలని తీర్మానించారు. 
అభినవాచార్యకకర్త (శ్రీ గొడవర్తి సూర్యనారాయణగారు వ్యవహారికభాషలో 
కొన్ని నమూనా పాఠాలు రూపొందించారుకూడా. ఆ తర్వాతి సంవత్సరాల్లో 
రాస్ట్రప్రభుత్వంవారు ఏర్పాటుచేసిన భాషా పాఠ్యప్రణాళిక నిర్మాణ సంఘాలన్నీ 
వ్యవహారిక భాషనే ఆధునిక ప్రామాణికభాషగా స్వీకరించాలని సిఫార్సు 
చేసాయి. మాట్టాడేభాషకి, రాసేభాషకి ఎక్కువ అంతరముండగూడదని 


భావించాయికూడా, పాఠ్యపుస్తకాలన్నీ ఈ భాషారూపంలోనే రాయాలని 
కూడా తీర్మానించాయి. అందువల్ల వ్యవహారికరూపం శిష్ట వ్యావహారికమై 
ఆధునిక (ప్రామాణిక భాషారూపంగా స్టిరపడిందని చెప్పవచ్చు. 


21 


2.05 మాండలిక భాష : 

ఒక మండరానికి సంబంధించిన భాష మాండలిక భాష. మాండలికభాష 
ఒక సీమిత (ప్రదేశానికి, (ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వ్యవహరించే 
భాషావిశేషాన్నిగాని, లేక భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తినిబట్టిగాని, 
కులాన్నిబట్రగాని ఏర్పడ్డ ఒక వర్గం (ప్రజలు వ్యవహరించే భాషాభేదాన్నిగాని 
మాండలికం ఆనొచ్చని '“మోలియర్‌ విలియమ్స్‌'ను ఉటంకిస్తూ ఆచార్య 
బొడ్డుపల్లి పురుషోత్తంగారు నిర్వచించారు. 14902600 Webster New 
Encyclopedic Dictionary లో మాండలికాన్ని Dialeయt అని పేర్కొని 
‘a form of language prevailing in a particular district and marked by 
peculiarities of vocabulary, or pronounciations, a special variety or 
branch of a knowledge, or one of a number of languages regarded as 
a family, a language characteristic of a particular profession or trade.’ 
అని అర్థం ఇవ్వబడింది. తెలుగు అకాడమీ హైద్రాబాద్‌ వారి ఇంగ్లీషు - 
తెలుగు నిఘంటువులో 'మాండలికభాషి అనే పదబంధం ప్రస్తావించబడింది. 
బ్రౌణ్య నిఘంటువు “మాండలికం” ఆని (ప్రస్తావించింది. పదోత్పత్తిలోగాని, 
ఉచ్చారణలోగాని కొంత వైలక్షణ్యం కల్గిన ఒక మండలానికి చెందిన భాషనుగాని, 
భాషా శాఖనుగాని, లేక ఒక మూలభాషకు చెందిన భాషాభేదాన్నిగాని, ఒక 
వృత్తికో, వ్యాపారానికో చెందిన పరిమిత భాషను గాని మాండలిక భాష 
అనొచ్చు. 
సై నిర్వచనాలకనుగుణంగా మాండలికభాషా లక్షణాలను ఈ విధంగా 


కూ 


కోడీకరించవచ్చు. 


ఏ పరిమితమైన ప్రాంతంలో ఏకదేశ వ్యవహారం కల్లి ఉండటం. 

11) ప్రామాణికభాషలో అంతర్బూతంగా ఉండటం. 

ili) న్యూన (ప్రామాణికంగా (Sub-Standard) ఉండటం. 

గ) ప్వతంత్రమైన సాహిత్యం లేకపోవడం. 

v) ప్రాంతీయ వైలక్షణ్యం విశేషంగా ఉండటం. 

౪) పృథక్‌ లక్షణాలెన్ని ఉన్నా మొత్తంమీద భాషా వ్యవహర్తల మధ్య 
పరప్పరావగాహనాన్ని కోల్పోకుండా ఉండటం. 


మాండలికాలు ఈ కింది కారణాలవల్ల ఏర్పడుతాయి. 
1 వలసపోవడం ద్వారా వక్తపై కొత్త ప్రాంతంలోని భాషల ప్రభావం. 


22 


శ రాకపోకలు ఇతర సంబంధబాంధవ్యాలు. 
ఫు విస్తృతమైన వ్యవహార ప్రాంతంవల్ల సరిహద్దుల్లోని భాష ఇతర భాషల 
ప్రభావానికి లోనవడం. 


1) అనేక వృత్తులవారుపయోగించే పనిముట్లు, వృత్తికి సంబంధించిన పదాలు 
వారు నివసిస్తున్న _ ప్రదేశానికే పరిమితంకావడం. 


1) అరణ్య ప్రాంతాల్లోని వారు రాకపోకల సౌకర్యాలు లేక తమ భాషా 
వ్యవహారాన్నే కొనసాగించడం. 


vi) ప్రజల భిన్నమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వ్యత్యాసాలు. 

vi) పట్టణీకరణం (Urbanisation), పారిశ్రామికవాడలు, మురికివాడలు 
మొదలగునవి ఏర్పడడం. 

౪) శీతోష్ణ (ప్రభావాలవల్ల ఉచ్చారణలో భేదాలు ఏర్పడడం. 
‘Dialect is the natural state of language’ అని మాక్స్‌ముల్లర్‌ అభిప్రా 


యపడ్డారు. (ప్రతివ్యక్తి మాట్టాడేది మాండలికమేగాని భాషకాదు. మాండలికాల 
సనూహారరూపమే భాషయని వారి అభిప్రాయం. 


తెలుగుభాషలో మాండలిక భేదాలు చాలా ఉన్నాయి. వానిలో, 


1) విశాఖపట్నం ప్రాంతంలోని తెలుగు, ఒరియా భాషా (ప్రభావంతోడి 
మాండలికం. 


' శు తెలంగాణా పశ్చిమోత్తర (ప్రాంతం నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో 
మరారీ (పభావంతోడి మాండలికం. 


111) అనంతపురం, కర్నూలు, మహబూబ్‌ నగర్‌ ప్రాంతాల్లో కన్నడంతో కూడిన 
మాండలికం. 


3 క ఇ ¢ 
₹గ చిత్తూరు, నెల్లూరు (ప్రాంతాల్లో తమిళభాషా ప్రభావంతో ఎర్పడ్డ 
మాండలికం. 


7) తెలంగాణా ఇతర (ప్రాంతాల్లో ఉరూ, పారసీ భాషల (ప్రభావంతో ఏర్పడ్డ 
మాండరికం. 


ఇ) ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌ ప్రాంతం, 
బొంబాయిలోని పనివారు, కర్ణాటక రాష్ట్రం బెళగావిలోనివారు మాటాడే 


23 


మాండలికాలు వలసకారణంగా ఏర్పడ్డ మాండలికాలు అని చెప్పవచ్చు. 


మాండలిక భాషా భేదాలనుబట్టి మన రాష్ట్రాన్ని నాలుగు మండలాలుగా 
భాషా శాస్త్రజ్ఞులు విభజించారు. 


) పూర్వమండలం : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. 
ఓ దకిణమండలం : రాయలసీమ, వెల్లూరు, (ప్రకాశం జిల్లాలు. 
ది 
1 ఉరత్తరమండలం : తెలంగాణా, కోస్తా, రాయలసీమలను 
అంటుకొనియున్న తాలూకా ప్రాంతాలు 
IV) మధ్యమండలం : ఉభయగోదావరి, కృష్ణా; గుంటూరు జిల్లాలు. 


భాషా వ్యవహర్త 0౦ దృకృథాలనేక రీతులలో ఉంటాయి. ఆంగ్లేయులకు 
మాండలికాల పై అంతగా పట్టింపులేదు. జర్మనులు అలాకాక మాండలికం పైనే 
మక్కువ చూపుతారు. తెలుగువారమైన మనం నిత్య వ్యవహారంలో ఎక్కువగా 
మాండలికాన్నే ఉపయోగించినా శిష్ట్రవ్యవహారంలో, సాహిత్య వ్యవహారంలో 
ప్రామాణిక భాషవైపే మొగ్గుచూపుతాం. 


2.06 మాత్సభాష వ 


మాతృభాష అనే పదానికి దేశభాష, స్టానికభాష (౧26/6 language), 
ప్రథమభాష (036 12౧9125౭), ప్రాథమిక భాష (యుజూ 1జ0౯ైజ్రలు, 
బలీయభాష ($10086 language) అనేపదబంధాలు కూడా వ్యవహృతంలో 
ఉన్నాయి. ఈ భావనలన్నీ ఏ భాష ఐతే శిశుప్రాయంలోనే వ్యక్తికి మొదట 
అలవడిందో ఆ భాషను పేర్కొంటాయి. ఈ భాష వ్యక్తి జీవనంపై తవ 
(ప్రభావాన్ని వేసి ఆ వ్యక్తిని తన అధీనంలో ఉంచుకొంటుంది. సాధారణ 
అభిప్రాయాన్ననుసరించి *మాతృస్తన్యంతోబాటు మానవునకలవడిన భాషను 
మాతృభాషయని నిర్వచిస్తారు. అయితే మాతృస్తన్యం (గోలనివారు, దాదుల 
పెంపకంలో "పెరిగినవారు నేర్చుకొన్న భాష మాతృభాషయని అనరాదా? 
అనే సంశయం కలుగుతుంది. అట్లీ ఈ భావనకు సంబంధించి వివిధ 
సందర్భాల్లో కొన్ని సందేహాలు ఎదురవుతాయి. వానిలో, 


1) భార్యాభర్తలిరువురూ వేరువేరు భాషలు మాట్లాడే వారయినప్పుడు వారిద్దరు 
ఉమ్మడిగా నిత్యవ్యవహారంరో వాడుకొనే భాష వారివారి భాష కానపుడు 
వారికి జన్మించిన శిశువుకు ఏ భాష మాతృభాష అవుతుంది? 


24 


సు ఒకేభాషను మాట్లాడే 'దంపతులు ఇతర భాషా (ప్రాంతానికి వివిధ 
కారణాలవల్ల వలసవెళ్ళినపుడు, వారు ఆ ప్రాంతీయ భాషలోనే 
నిత్యవ్యవహారాలు కొనసాగిస్తే వారి సంతానానికి మాతృభాష ఏది? 


1) తల్లిదండ్రులవద్ద గడపక ఆయాలవద్ద, అనాథాశమాల్లో గడిపే బాలబాలికలకు 
౧ 
ఎవరి భాష మాతృభాష అవుతుంది? 


IV) దురదృష్టవశాత్తూ తల్లిని కోల్పోయిన శిశువులకు ఏ భాష మాతృభాష 
అవుతుంది? 


౪) సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు రెండు, మూడు భాషలు చాలా సులభంగా 
మాట్లాడుతారు. అపుడు వారి పిల్లల మాతృభాష ఏ భాష అవుతుంది? 


గ) ఒక భాష వారైనప్పటికీ వివిధ కారణాలవల్ల వలసవెళ్ళి తమభాషను 
పూర్తిగా మరిచిపోయి మరోభాషను మాట్లాడేవారి శిశువుల మాతృభాష 
ఏది? 


మొదలైన ప్రశ్నలకు సమాధానాలు సులభంగా చెప్పుకోవడం కష్టం. అందువల్ల 
మాతృభాష అనే పదానికి మాతృస్తన్యం ద్వారా అలవడిన భాష అని చెప్పడానికి 
కొన్ని పరిమితులున్నాయి. మాతృదేవత, మాతృభూమి, మాతృభాషలు 
భారతీయులందరికీ వందనీయాలే. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' 
అనే సూక్తి కూడా ఈ విషయాన్నే నొక్కి చెప్తోంది. వీనితోబాటు మాతృభాష పై 
మక్కువలేనివారు అరుదుగా ఉంటారు. కొన్ని దేశాల్లో మాతృభూమి అనే 
భావనకు బదులుగా ‘father land’ అనే వాడుకకూడా ఉంది. ఆ కారణాన 
మాతృభాష అనే పదానికి బదులుగా పీతృభాష అనే పదబంధం వ్యవహారంలో 
లేదుకదా! “పై కారణాలవల్ల మాతృభాష అనే పదానికి మొదట చెప్పుకొన్న 
నిర్వచనం ఒక ప్రత్యేక కాల, స్థల పరిమితుల్లోనే పనిచేస్తుంది. చిన్నప్పుడు వినే 
భాషనే అభ్య సించి, ఆ తర్వాత వివిధ భాషలు నేర్చింతర్వాత, అన్ని భాషల్లో 
భావ వ్యక్తీకరణ సమతౌల్యంలో చేయగల్లిన సామర్థ్యముంటే ఈ భాషలన్నిటిని 
మాతృభాషలంటామా౨ అన్నదే (ప్రశ్న. ఇచట మాతృభాష అనేది ఒకటీ 
భాషగాని వివిధ భాషలుకావు. అందువల్ల ఎన్ని భాషలు నేర్చినా సాధారణ 
భావవ్యక్తీకరణంలో అసంకల్పితంగా ఉపయోగించే కంఠధ్వనుల రూపం 
మాతృభాష అని చెప్పుకొంటే కొంతవరకు సరిపోతుందేమో. ఎన్ని భాషలు 
నేర్చినా ముల్లు గుచ్చుకొన్నప్పుడు తెలుగువాడు అమ్మో! అంటాడుగాని 


25 


“Oh అని ఆనడుగదా! అంటే అసంకల్పితంగానే తన భావనలను 
ఏ భాషాధ్వనుల రూపంలో వ్యక్తీకరిస్తాడో, ఏ భాషలో తన భావాలను 
సునాయాసంగా, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేరీతిలో వివరించగల్లుతాడో ఆ 
భాష ఆ వ్యక్తియొక్క మాతృభాష అని చేస్తే సరిపోతుంది. 


పై కారణాలవల్ల మాతృభాష అనే పదం తనదేయైన ప్రత్యేకత కల్లిఉంది. 
ప్రతివ్యక్తికి ఒకే భాష మాతృభాష _ బౌతుందని చెప్పవచ్చు. మన రాష్ట్రంలోని 
"పెక్కుమందికి తెలుగు మాతృభాష కర్ణాటకంలోని చాలామందికి కన్నడం 
మాతృభాష. ఒక ప్రాంతంలో అత్యధిక సంఖ్యాకుల నిత్యవ్యవహారంలోని భాష 
ఆ భాషీయుల ప్రథమ భాషకూడా అవుతుంది. మాత, మాతృభూమి, 
మాతృభాషలు, మమత, మానవత, మనుగడలకు ఆధారాలంటారు. వీనియందు 
పరస్పరానురాగం ఉంటుంది. 'దైవములు లేరు తనకన్న తల్లికంకు, భాగ్యములు 
లేవు తన తల్లి భాషకంగు, నరులకీ సూత్రములు జీవనాడులండ్రు' అను 
కవి వాక్కులు బహుధాఃస్మరణీయాలు. 


2.07 ప్రథమభాష : 


వ్యక్తి మొదట పాఠశాలలో అభ్యసించే భాష (పథమభాష, ఈ 
భాషలోనే సాధారణంగా తన నిత్యవ్యవహారాన్ని కొనసాగిస్తాడు. మన 
రాష్ట్రంలోని పెక్కురు విద్యార్థులు “తెలుగు” భాషను మాతృభాషగా కల్లియుండి 
తరగతిగదుల్లో ప్రథమభాషగా అభ్య సిస్తున్నారు. ఆంగ్రంలోని [36 language 
అనే పదానికి ప్రథమభాష అనే పదం సమానార్థకంగా ఉపయోగింపబడుతోంది. 
ఈ భాషనే స్తానికభాషయని (026/6 language), ప్రాథమిక భాషయని 
(Primary language), బలీయమైనభాష (Stronger language) అని కూడా 
వ్యవహరిస్తారని HH. Stern అనే భాషావేత్త అభిప్రాయపడ్డారు. 


2.08 ద్వితీయభాష : 


(ప్రథమభాషతోబాటు అభ్యసించే రెండవ ప్రధానభాషను ద్వితీయభాష 
(Second language) అని " వ్యవహరిస్తారు. HAH. Stern ద్వితీయభా 
షను స్టాని కేతరభాషగా (Non-native language), విదేశీభాషగా (Foreign 


language), సెకండరీభాషగా (Secondary language) బల హీనమైన భాషగా 
(Weaker language) అభివర్ణించారు. 


మన రాష్ట్రంలో తెలుగును మాతృభాషగా కల్షియున్న బాలబాలికలకు 


26 


ప్రథమభాషగా తెలుగుతోబాటు, ద్వితీయభాషగా జాతీయభాషయైన హిందీ 
బోధింపబడుతోంది. మన రాష్ట్రంలోనే ఉర్హూ ప్రథమభాషగా చదువుతున్నవారికి 
తెలుగు ద్వితీయభాషగా బోధింపబడుతోంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం 
ఆరో తరగతినుండి ద్వితీయభాషాబోధన ప్రారంభమవుతోంది. 


2.09 తృతీయభాష : 


ప్రథమ, ద్వితీయభాషలుగాక వేరొక భాషనుకూడా పాఠశాలల్లో బోధిస్తు 
న్నారు. తెలుగు, హిందీభాషలను ప్రథమ, ద్వితీయభాషలుగా అభ్య సిస్తున్నవారు, 
లేదా ఉర్దూ, తెలుగులను ప్రథమ, ద్వితీయభాషలుగా అభ్య సిస్తున్నవారు 
ఆంగ్లాన్ని తృతీయభాషగా అభ్యసిస్తున్నారు. ఈ తృతీయభాషాభ్యసనం మన 
రాష్ట్రంలో ఐదో తరగతినుండి ప్రారంభమవుతోంది. 


ఉత్తర భారతదేశంలోని హర్యానా లాంటి రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలల్లో 
హిందీ, ఇంగ్లీషు భాషలను (ప్రథమ, ద్వితీయ భాషలుగా అభ్యసిస్తూ 
తెలుగుభాషను తృతీయభాషగా అభ్యసించడం జరుగుతోంది. ఇట్లా ఒక 
వ్యక్తి పదోతరగతి పూర్తిచేసేనాటికి కనీసం మూడుభాషల్లో, తన భావాలను 
వ్యక్తీకరించే సమర్హుడౌతాడు. 


2.10 జాతీయభాష : 


స్వాతంత్ర్యం చెందింతర్యాత మనదేశంలో మాట్లాడే వివిధ భాషల్లో 
ఏదేని ఒక భాషను జాతీయ భాషగా (National language) గుర్తించి 
అభివృద్ధిపరచాలని భావింపబడింది. దానికి బీజావాసనం 1937 సం॥లో 
స్థానిక ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌పార్టీ భాగస్వామ్యం వహించినప్పుడు జరిగింది. 
భారతజాతికి ఒక గుర్తింపును కొనిరావడానికి హిందీ’ భాషను జాతీయభాషగా 
గుర్తించారు. స్వాతంత్రానంతరం ఈ భావన మరింత బలపడి హీందీ భాషకు 
జాతీయభాషగా రాజ్యాంగం గుర్తింపు అభించింది. అన్ని అధికార వ్యవహారాల్లో 
హిందీ భాష వాడకాన్ని (ప్రోత్సహించి జాతీయ అనుసంధానభాషగా, 
జాతీయ సమైక్యతకు దోహదకారిగా అభివృద్ధిపరచారు. మన రాష్ట్రంలోకూడా 
హిందీని ప్రాంతీయభాషతోబాటు ద్వితీయభాషగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. 
జాతీయ జీవన (స్రవంతిలో అన్ని భాషల ప్రజలను ఏకతాటిపై నడిపించడానికి 
ఉద్దేశించిన భాష హిందీ భాష ఇది భారత రాజ్యాంగం గుర్తించిన అధికార 
భాషకూడా. 


27 


జ సం 
ఆ భాష [బాంఉయ భాష, మన రాష్ట్రంలో తలకు నపేాష్ట్రలో వ మరాఠీ 


ప్రాంతీయభాషలు. అట్ట ప్రతి వం ఏదో భాష య ముఖభాషగా, 
నే 


2.12 అంతర్జాతీయ భాష: 


అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపూ పొందిన భాషను లేదా భాషలను 
అంతర్జాతీయభాష (లు) అంటారు. ఆంగ్లం ప్రపంచ దేశాలన్నిటిలో గుర్తింపు 
పొందినది కావున ఆ భాష అంతర్జాతీయభాష గా పరిగణింపబడుతోంది. 1966 
నాటీ కొరారి ర మన డే భాషలతోబాటు రష ష్యన్‌, ఆంగ్రభాషలలో 
ఒక భాషను మన దేశ ప్రజలు అభ్య పంచాలని ae ప్రపంచాన్ని 
వీక్తి ంచడానికి అవకాశమేరుడుతుందని పేర్కొ _ంది. ప్రప పపంచమంతటిలో 
చాలామంది ప్రజలు ఆర్హంచే సీకోగల్లిన భాష మన ఆంగ్లం మనకు విదేశీ 
భాషగాకాక, ఒకకొలంలో అధికారభాషగా కూడా గుర్తింపు పొందింది. 
అందువల్ల అంతర్జాతీయుభాషగా గుర్తింపు పొందిన ఆంగ్లాన్ని మనరాష్ట్రంలో, 
మరియు ఇతర "రాష్ట్రాల్లో తృతీయభాషగా బో ధిస్తు న్నారు. అంతర్జాతీయ 
భావనకు ఈ హయం తోడ్పడి ప్రపంచంలోని వివిధదేశాల్లోని 
విశేషాలను తెల్సికోవడానికి ఉపకరిస్తుం ంది. సుసంపన్నమైన సాహిత్యం కల్లి 
విశ్వవ్యాప్తమైన 'భాషగా ఆంగ్లం భారతీయభాషలపై తన తీవ ప్రభావాన్ని 
వెరపింది. నిత్య జన వ్యవహారంలో కూడా ఆంగ్ల పదాలు దొరలిపోతూ 
ఉంటొయి. కొన్ని సందర్భాల్లో మాతృభాషలో మాట్టాడ్డంకంకొ ఆంగ్లంలో 
మాట్టాడ్డమే ప్రతిష్టా షా హేతువుగా కూడా కొందరు భావిస్తారు. జన జీవనం పై 
తీవ "ప్రభావాన్ని వేసిన ఈ భాషాధ్యయనం మన భాషల అధ్యయన 
దృక్పథాలను కూడా మలుప్పుతి ప్పింది అని కొందరు భావిన్సారు. 


2.13 మాధ్యమ భాష : 


మానవుల ఆలోచనలకు భాష వాహిక. భాషారూపంలోనే మానవులు 
తమ ఆలోచల్ని ఎదుటివ్యక్తికందిస్తారు.. ఆలోచనలతో బాటు భాషకూడా 
ఎదుగుతుంది. తాము మొదట నేర్చిన భాషలోనే ఆలోచనలకు ఒక స్పష్టమైన 
రూసమీయగల్ల్గుతారు మానవులు. తర్వాత నేర్పిన ఇతర భాషల్లో అంత 


28 


సులువుగా భావప్రకటనచేయలేరు. అందువల్ల మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త లు కూడా 
వ్యక్తుల జీవనవిధానంలో మాతృభాషకు అత్యంత ప్రాధాన్యం _ కల్పించారు. 
ఇంగ్లీషువారి పరిపాలనాకాలంలో ఆంగ్లానికీ నిత్య వ్యవహారాల్లో | (ప్రత్యేక 
వ్యవహారాల్లో ఆలోచనలకు వాహికగా గుర్తింపువచ్చింది. మనరాష్ట్రంలో 
నిజాంరాజుల పరిపాలనాకాలంలో ఉర్లూకూడా వ్యవహార వాహికగా గుర్తింపు 
పొందింది. ఈ రెండు సందర్భాల్లో కూడా తెలుగుభాష ఆలోచనల వాహికగా 
గుర్తింపు పొందలేదు. అలా అని తెలుగుభాష పూర్తిగా విస్మరింపబడింది 
అని చెప్పడానికి వీలులేదు. కొని మనస్తత్వ శాస్త్రజ్ఞులు నమ్మే సిద్దాంతాలు 
కొంతమేరకు కుంటుపడ్డాయి. ఈ భాషల (్రభావాలవల్ల కొత్త పలుకుబళ్ళు, 
కొత్త పదబంధాలు, పారిభాషికపదాలు. వాక్య నిర్మాణరీతులు మన భాషలో 
చేరుటయేగాక ' ావ విజ్ఞానపుటంచులు స్తు ఎశించడానికీ వీలుకల్లింది. 
ఆలా మన సఎ- "చేని ప్రజల్లో మొదట ఉర్దూ, ఆ తర్వాత ఆంగ్లం 
భావవాహికయై తెలుగు ద్వితీయ ప్రాధాన్యతనొందింది. విద్యాబోధన 
కూడా ఉర్దూ; ఆంగ్ల భాషల్లోనే జరగడంవల్ల సంపూర్ణ వ్యక్తి ఆవిష్కరణకు 
ఆటంకం కర్గిందెకూడా. విద్యావేత్త లంతా వి నల్‌ మౌత్సభాష, 
ప్రాంతీయుభాషల్లో క అని అప్పుడే సంపూర్ణ వ్యక్తీత్వ వికాసానికి 
కల్గుతుందని ప్రతిపాదించారుకూడా. 






మానవ ముస్తిష్కాల్లోని భావాలకు తొలిరూవమిచ్చి బాహ్య ప్రపం 
చావగాహనకు తౌలిమాధ్యమమైన భాష మాతృభాష _ విద్యావ్యవస్థలో 
మాతృభాషే మాధ్యమభాషగా, బోధనభాషగా, బోధనవాహికగా రూపొందాలని 
స్వాతంత్రానంతరం ఏర్పాటుచే సిన వివిధ విద్యాసంఘాలు అభి పాయపడ్డాయి. 
“సెకండరీ విద్యాసంఘం (1952) 'విద్యార్లుల జీవితంలో మాతృభాష అత్యంత 
(ప్రాధాన్యత కలదిని అభిప్రాయపడింది. 1948 సం॥నాటి విశ్వవిద్యాలయ 
విద్యాసంఘంకూడా విద్యార్థుల భాషాసా హీత్యాల - అభ్యసనంలో మాతృభాష 
మొదటిస్థానాన్ని _ఆశక్రమిస్తుందని...౪భప్రాయపడింది. జాతిపిత గాంధీజీ 
మాతృభాష మాధ్యమభాషగా రూపొందాలని, దీని ప్రాధాన్యాన్ని నొక్కిచె 
ప్పారు. 9.7.1938 నాటి 'హరిజని పత్రికలో “The medium of a foreign 
language through which higher education has been imparted in India 
has caused incaluculable intellectual and moral injury to the nation. 
Those graduates who are my valued associates, themselves flounder 
when they have to give expression to their inner most thoughts.” ఏ 
భావమైనా స్వభాషలో చెప్పినపుడు ఎంత సునాయాసంగా ఉంటుందో 


29 


ఎంతగా రుచిస్తుందో, బీర్షమౌతుందో ఇతర భాషద్యారా ఆది సా ధ్యంకాదని 
భాషాతత్యాన్ని ఆధ్యయనంచేసిన వారందరూ అభిప్రాయపడతారు. ఒక 
భాషలో బోధనకు వీలుకల్లి ఆ భాష బోధనభాషగా పెంపొందిందంటే 
ప్రపంచంలోని అన్ని భాషలుకూడా బోధనభాషలుగా సమర్థాలు కాక తప్పదు. 
ప్రాథమిక పాఠశాల దశనుండి విశ్వవిడద్యాలయస్థాయివరకు మాతృభాషలోనే 
విద్యాబోధన జరగాంనే భావం రోజురోజుకూ బంపడింది. 1964-66 నాటి 
కొఠారి విద్యాసంఘం, 1986 నాటి జాతీయ విద్యావిధానంకూడా మాతృభాష, 
ప్రాంతీయభాషలోనే అన్నిస్థాయిల్లో విద్యాబోధన జరగాలని అప్పు డే సమగ్ర 
మానవ వ్యక్తిత్వానికి రూపకల్లాన జరుగుతుందని అభిప్రాయపడ్డా పడాయి. ఈ 
భావనం చేరకే ఉన్నత విద్యాస్తాయిలో కూడా బోధనాభాషగా తెలుగు 
వాడకాన్ని ప్రోత్స తఈహించాంని సన్‌) సంఘం సీఫార్వులమేరకు మన 

రాత్ర > త్యం 1968లో తెలుగు త గో స్థాపించింది. తెలుగుభాషలో 

పాఠ్యపుస్తకాల నిర్మాణానికి అవసరమైన పారిభాషి పేక పదాలను సేకరించి, 
కొన్ని పర్యాయాలు రూపొండించి-పాళ్యగ్రంథాలు, పఠనీయగంథాలు రాయించి 
ప్రచురించడం తెలుగు అకాడవమీనేసు మన్న కృషిలో భాగం. 


తెలుగును మాధ్యమభాషగా (ప్రాథమిక దశనుండి అమలుచేస్తున్నప్పటికి 
రూపొందించుకొన్న పొరిభాషీక పదజాలం ఇంకా మన భాషకు స్వంతంకాలేదు. 
ఉదా: Hypothesis, proforma అనే ఆంగ్లపదాలకు, సమానార్థక పదాలుగా 
పరికల్పన, ప్రరూపం అవే పదాలు -నలుగురి నోళ్ళలో ఇంకా నానలేదు. 
విజ్ఞానశాస్త్ర ంలోని అనేక పదాలకు రూపొందించిన తెలుగుపదాలు, క్‌"న్ని 
పర్యాయాలు అన్వయక్షిష్ట కషత కల్గిస్తున్నాయి. ఈ కారణాన తెలుగుభాషను 
పూర్తిస స్థాయిలో మాధ్యమభాషగా అమలుపరచడానికి కొంత ఇబ్బంది కల్లుతోంది. 


తెలుగును మాధ్యమభాషగా అమలుచేయడంలో ఎదురయ్యే ఆటంకాలను 

ఈ విధంగా పేర్కొంటున్నారు. 

స) శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి తెలుగులోని 
పదజాలం అంతగా సరిపోదని. 


. ఫ్ర పారిభాషిక పదాలు కృతకంగా అన్వయక్షిష్టంగా ఉండి పదుగురినోళ్ళలో 
వానడానికి ఇబ్బంది కల్గుతోందని. 


111) ఇతర భాషాపదాలను మన భాష స్వంతంచేసికొని జీర్ణించుకోలేదని 
చెప్తారు. 


30 





కాని మనదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రపంచంలోని అన్ని అభివృద్ధిచెందిన 
చెందుతున్న దేశాల్లో కూడా ఆయా ప్రజల మాతృభాషలోనే సంపూర్ణ 
విద్యాబోధన సాగుతోందని, అనుసంధానభాషలుగా ఇతర భాషలుకూడా 
అభ్య సిస్తారని తెర్సికొంకే మన సందేహాలు నివృత్తి అవుతాయి. ఇంగ్లీషు 
మాధ్యమంలో చదువుకొన్న వాళ్ళంతా తెలుగుభాషలో బోధించడానికి, 
తెలుగును బోధనభాషగా స్వీకరించడానికి వెనుకంజవేయడమే తెలుగుభాష 
మాధ్యమ భాషగా వేళ్ళూనకపోవడానికి కారణంకావచ్చు. అంతేగాక అధునాతన 
కుహనా సంస్కృతిలో భాగంగా ఆంగ్ల మాధ్యమంవైపు పరుగు పెడుతున్న 
సై తరగతి, మధ్యతరగతి (పజాబాహుళ్యం కూడా తెలుగు మాధ్యమజాషగా 
బలపడకపోవడానికి కారణమవుతోంది. ఈ స్థీతిపోయి తెలుగు వ+ధ్యమ 
భాషగా ఎదగడానికి మనోవాక్కాయ కర్మలయందు కృషిచేయాల్సిన అవసరం 
ఎంతేని ఉంది. తద్వారా భాష ఒక గుర్తింపును పొందుతుంది. పర 
భాషాదాస్యం వదిలిపోతుంది. 


౨14 అధికార భాష : 
ఒక జాతి సంస్క ఎకికీ! అభివృద్దికి కీలకమైన వానిలో భాషకూడా ఒకటి. 
ఆ జాతి సంపూర్ణ సంస్కృతిని, (పజాజీవనాన్ని భాష ప్రతిబింబిస్తుంది. 
భాష కేవలం భావ ప్రకటనాసాధనం మాత్రమేగాక భావాలను సమైక్యపరచి 
భిన్నత్వంలో ఏకత్యొన్ని _ సాధించడానికి దోహదపడే సాధనంకూడా. మన 
దేశంలో (ప్రభుత్వం పదహారు భాషలను ప్రధానభాషలుగా గుర్తించింది. ఈ 
భాషలు ఆయా భాషా ప్రాంతాల్లోని ప్రజలు నిత్యవ్యవహారంలో ఉపయోగించే 
భాషలు. ఈ భాషలన్నిటిలో హిందీ భాషను జాతీయ అధికారభాషగా 
౫ద్రప్రభుత్వం (రాజ్యాంగం) గుర్తించింది. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల 
“నర్విభజన జరిగింతర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల్లోని అత్యధిక సంఖ్యాకులు 
మాట్టాడేభాషలు ఆయా రాష్ట్రాల అధికారభాషలయ్యాయి. ఈ అధికార 
భాషలతోబాటు అనుసంధాన అధికారభాషలుగా కొన్నిటికి గుర్తింపు లభించింది. 
జాతీయస్థాయిలో హిందీతోబాటు ఆంగానికి, మనరాష్ట్రంలో తెలుగుతోబాటు 
ఉర్దూ అధికార, అనుసంధాన అధికార భాషలుగా గుర్తింపుపొందాయి, 


ప్రభుత్వ నిత్య వ్యవహారాల్లో ఉపయోగించే దేశీయ భాషల్లోని పదజాలాన్ని 
సుసంపన్నంచేసేవరకు ఆంగ్లాన్ని అధికార భాషగా ఉపయోగించుకోవాలని 
కాలక్రమేణా కార్యనిర్వహణవ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు ఆంగ్లం 
స్థానంలో రాష్ట్రాల ప్రధానభాషర్ని, జాతీయస్థాయిలో హిందీని అధికార భాషలుగా 


వినియోగించాలని ఆ తర్వాత ఆంగ్లాన్ని పూర్తిగా కార్యాలయ వ్యవహారాల 
నుండి తొలగించాలని భావించబడింది. ఈ విషయంలో హిందీ జాతీయ 
అధికార భాషగా ఎదగడానికి విశేష కృషి జరిగింది. మన రాష్ట్రస్థాయిలో 
తెలుగును అధికార భాషగా అభివృద్ధిపరచే క షిని తెర్పికోవడం అవసరం. 


అధికారభాషగా తెలుగు అమలుకు కృషి క 


1966 సంవత్సరం ఏపీల్‌ నెలలో అంటే భాషాప్రయుక్త రాష్ట్రం 
ఏర్పడిన సుమారు పదేండ్లకు మన రాష్ట్ర ఉభయ శాసనసభలు అధికార 
భాషా చట్టాన్ని ఆమోదించాయి. ఈ చట్టాన్ని ఐదు సంవత్సరాలకాలంలో 
నూటికి నూరుపాళ్ళు అవమలుజరిపీ 1971 నుండి కేవలం తెలుగు భాషలోనే 
ప్రభుత్వ వ్యవహారాలు సాగాలని కార్యనిర్వహణ, శాసన, న్యాయవ్యవస్థలు 
తదనుగుణమైన ప్రణాళికలు సిద్ధంచేసికోవాలని, అందుకై విశేషకృషి చేయాలని 
అధికార భొషా చట్టంలో నిబంధనలేర్పరచబడ్డాయి. సామాన్య జనజీవనంలో 

" భావ వ్యక్తీకరణకు అవసరమయ్యే భాషారూపం సునాయాసంగా ఉంటుంది. 

ants) పర్యాయాలు ప్రత్యేకమైన 
పదజాలం అవసరమవుతుంది. దీని కోసం కేవలం- సాధారణ పదజాలం 
సరిపోదు. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగించే భాషారూపానికి 
కొత్త పరిభాష అవసరమవుతుంది. అందువల్ల అంతవరకు... వాడుకలో మన్న... 
ఆంగ్లపదాలకు సమానార్థక తెలుగు పారిభాషీక పదాలను రూపొందించడం 
ఆవసరమెంది. పాలకుల భాషయే ఇంతకాలం అధికార భాషగా అంగీకరించిన 
వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో పాలితుల భాషకే ప్రాధాన్యతసీయాలనే ధ్యేయం 
కారణాన కొత్త పారిభాషిక పడజాలర తయారీకి అధికార భాషా చట్టంలో 
అవకాశం కర్సించబడింది. 


ఈచట్టం కన్న ముందే 1955 సం॥లో వావిలాల గోపాలకృష్ణయ్యగారు 
(సాధ్యమైనంత త్వరలో తెలుగుభాషను అధికారభాషగా అమలుచేయాలని 
ఆంధ్రరాష్ట్ర శాసనసభలో ప్రతిపాదించారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా 
ఆమోదింపబడినప్పటికి సాధ్యమైనంత త్వరలో అన్న పదానికి ఖచ్చితమైన 
కాలన్యవధిని నిర్చేశించనందున ఈ విషయం 1966 నాటివరకు అత్యధిక శ్రద్ధకు 
నోచుకోలేదు. 1956 నవంబరు ఒకటోతేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డతర్వాత 
1964 వరకు కూడా శాసనసభలో ఈ విషయం (ప్రస్తావనకు రాలేదు. 
1964లో ప్రతిపాదించిన చిత్తు చట్టం (సుమారు తొమ్మిది పర్యాయాలు) (ప్రజల 
అభిప్రాయాల సేకరణకు, తర్వాత "సెలెక్టు కమిటీ పరిశీలనకు నోచుకొంది. 


32 


చివరకు నాటి మన విద్యామంత్రి, నేటి ప్రధానమంత్రి (1994) శ్రీ 
పి.వి. నరసింహారావుగారు శ్రీ బ్రహ్మానందరెడ్డిగారి నేతృత్వంలో 1966లో 
అధికారికంగా అధికార భాషాచట్టాన్ని శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసారు. 
1971లో అధికార భాషగా తెలుగు అమలుకు చేసిన కృషిని సమీక్షించడానికి, 
అమలుతీరును పరిశీలించడానికి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారి అధ్యక్షతన 
అధికార భాషా సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ తర్యాత 
శ్రీ వందేమాతరం రామచంద్రరావు, శ్రీమతి అనసూయాదేవి, శ్రీ 
నండూరిరామకృష్ణమాచార్యులు, డా! సి.నారాయణరెడ్డి, శ్రీమతి యశోదారెడ్డి, 
శీ కొత్తపల్లి వీరభద్రరావు, శ్రీమతి నాయనికృష్ణకుమారి, శ్రీ గజ్జెల మల్లా రెడ్డి 
మొదలగు భాషావేత్తలు అధికార భాషా సంఘం ఆధ్యక్షులయ్యారు. 1971 
నుండి నేటివరకు తెలుగు అకాడమీ పక్షాన అధికారభాష అమలును 
సులభతరంచేయడానికి వీలుగా పారిభాషిక పదకోశం, పరిపాలనన్యాయప 
దకోశం, కార్యాలయపదావళి మొదలగు ప్రచురణలు వెలువడ్డాయి. ఇవి 
తెలుగుభాష అమలును కొంతమేరకు సులువుచేసాయి. వీనితోబాటు తెలుగు 
మాతృభాషగాని ఉద్యోగులకు స్వల్పవ్యవధి తెలుగు తరగతులు నిర్వ హించడం 
జరిగింది. తెలుగు ముదణాయంధత్రాలను (Type missions) కూడా 
సరఫరాచేయడం, తెలుగు బ్రైపిస్టులను నియమించడం మొదలైనవి తెలుగును 
అధికారభాషగా కార్యాలయాల్లో అమలుచేసే. దశలో చేసిన ప్రయత్నాలే. 


1966 సం|॥నుండి అధికార భాషా సంఘ సారథులు జిల్లాలు పర్యటించి, 
అధికారభాష అమలును సమీక్షిస్తూ ఎంతగా (ప్రోత్స హించినప్పటికీ ఆశించిన 
విధంగా అన్నిస్థాయిల్లో అధికారభాషగా తెలుగువాడకం పాక్షి కమేనన్నది సత్యం. 
(గ్రామస్థాయిలో, మండలస్థాయిలో కొంతమేరకు కార్యాలయ వ్యవహారాలు 
తెలుగులో నిర్వ హీంపబడుతున్నప్పటికి జిల్లా రాష్ట్ర, స్థాయిల్లో ఆశించినంత 
మేరకు తెలుగును కార్యాలయ వ్యవహారాల్లో అమలుచేయుటలేదు. తెలు 
గుభాషను అధికారభాషగా అమలుచేయని అదికార గణాలను అధిక్షే పించే 
అవకాశాలు చట్టంలో ఉండికూడా వివిధ వర్గాల ఉదాసీనత కారణంగా 
తెలుగు పూర్తిస్థాయిలో అధికారభాషగా అమలుకు నోచుకోలేదు. దీనికి 
ప్రధానకారణం తెలుగుభాషాచట్టాన్ని, అమలుపరిచే అధికార యంత్రాంగానికి 
చిత్తశుద్ధి లేకపోవడమేనని భావించాలి. దురదృష్టవశాత్తూ మన రాష్ట్రంలోనే 
ఈ పరిస్థితిగాని, ఇతర రాష్ట్రాల్లో అన్నిస్థాయిల్లో నూటికి 90% వ్యవహారాలు 
ఆయా రాష్ట్రాల ప్రధాన భాషల్లోనే నిర్వ హింపబడుట అతిశయోక్తికాదు. ఈ 


33 


రాష్ట్రాలను ఆదర్శంగా తీసికొని, మన ఆలోచనల్లో సమూలంగా మార్పువస్తే 
తప్పు చట్టాలెన్ని చేసినా అధికారభాషగా తెలుగు అమలు జరగదు. కనీసం 
ఈ దశాబ్దం చివరివరకైనా మనలో ఆ స్పృహ, భాషాస్పృహ కల్గుతుందని 
ఆశిద్దాం. కారణం మనం ఆశాజీవులం కనుక. 


2.15 త్రిభాషా సూత్రం : 


మనదేశంలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలు తవు 
మాత్సభాషతోబాటు హిందీని, అంతర్జాతీయ భాష ఆంగ్లాన్ని, హిందీ 
మాతృభాషయ్రైనవారు అంతర్జాతీయభాష ఆంగ్లంతో బాటు ఒక దక్షిణాదిభాషను 
అభ్యసించాలనే ప్రతిపాధన త్రిభాషాసూత్రానికి (ప్రాతిపదిక. మానవ జీవనంలో 
సాంఘీక, ఆర్థిక, వర్తక వ్యవహారాలు సెంపొందిన కొలది బహుభాషల 
అభ్యసనం అవసరమవుతుంది. ప్రపంచంలోని దేశాల మధ్య ఎల్లలు 
కనుమరుగవుతున్న నేటిస్థితిలో బహుభాషాభ్యసనం అత్యవసరమౌతుందికూడా. 
అసంఖ్యాకులైన ప్రజలు నేడు బహు భాషాభ్యసనం పై మక్కువ చూపుతున్నారు. 
Dr.Viljion అభి పాయపడినట్లుగా ‘There is a school of thought which 
holds that bilinguilism adds to childs mental equipment. It sharpens 
his wit, develops his intelligence and gives him sympathy with another 
people’ ఆ కారణాన అందరూ బహుభాషలను అభ్యసించాలి. 


“మనం జాతీయ సమైక్యత సాధించడానికి, అంతర్జాతీయంగా గుర్తింపు 
పొందడానికి కూడా వివిధ భాషల అభ్యసనం అవసరం” అని డా॥ రాధాకృష్ణ 
పండితులు అభిప్రాయపడ్డారు. మనదేశంలో (ప్రస్తుతం రెండువందలకు 
పైబడిన భాషలు వ్యవహారంలో ఉన్నప్పటికి పదహారు భాషలనే రాజ్యాంగం 
ప్రధానభాషలుగా గుర్తించింది. స్వాతంత్ర్యానికి పూర్వం అంతర్జాతీయ 
ఖ్యాతిపొందిన ఆంగ్లాన్ని మన విద్యావిధానంనుండి తొలగించాలనే భావన 
ఎంతగా ప్రబలినా, కొందరు మాత్రం స్థానిక భాషలతోబాటు ఆంగ్లాన్ని కూడా 
తప్పనిసరిగా అభ్యసించాంని వాదించేవారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ 
తర్వాత కూడా ప్రత్యేకంగా మనకంటూ ఒక భాషావిధానం ఏర్పడలేదు. 1956 
లో త్రిభాషాసూత్రాన్ని, ఆ భాషల అధ్యయనాన్ని ప్రస్తావించినప్పటికి 1964లో 
జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో మాత్రమే ఈ" సూత్రాన్ని 
మనదేశ విద్యావిధానంలో అంతర్భాగంగా అమలుచేయాలని నిర్దారించారు. 
దీనిప్రకారం మాళృభాష, ప్రాంతీయభాషతోబాటు ప్రతి విద్యార్ది పాఠశాల దశలో 
విధిగా హిందీ, ఆంగ్ల భాషలను అభ్యసించాలి. హిందీ మాతృభాషగా కల్షిన 


34 


విద్యార్థులు ఒక దక్షిణాదిభాషను అభ్యసించాలి అనేది త్రిభాషా సూత్రంలోని 
ప్రధానభావం. 1964-66 సం॥పు కొఠారి విద్యాసంఘం కూడా (తిభాషా 
సూత్రాన్ని బలపరచి ఆంగ్రంతోబాటు రష్యన్‌ భాషనుకూడాొ అధ్యయనాంశంగా 
స్వీకరించవచ్చని సిఫార్సుచే సింది. 


ఆ తర్వాత భాషా విషయకంగా ఏర్పాటుచేసిన వివిధ సంఘాల 
సిఫార్పులుకూడా (త్రిభాషాసూత్రం అమలుకే (ప్రాధాన్యం ఇచ్చాయి. కారణం 
శిశుప్రాయంలోనే భాషాభ్యసనం సులువవుతుందనే మనోవైజ్ఞానిక శాస్త్రీయ 
ఆధారాలు. 1978లో NCERT వారు రూపొందించిన 10+2+3 విద్యా 
ప్రణాళికకూడా (త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా దేశమంతా అమలుచేయాలని 
సూచించింది. ఆ తర్వాత ఏర్పాటైన ఈశ్వరిభాయ్‌ పటేల్‌ సంఘం, 1986 
నాటి జాతీయ విద్యావిధానం కూడా త్రిభాషా సూత్రాన్ని నిర్ర గంద్వంగా 
అమలుచేయాలని పేర్కొన్నాయి. ఈ సిఫార్సులకనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ శ 
హర్యానాలాంటి రాష్ట్రాలు (త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్దితో అమలుచేస్తుండగా 
మరికొన్ని రాష్ట్రాలు అమలుకు ఒకింత తాత్సారం చేస్తున్నాయి. అందువల్ల 
దేశవ్యాప్తంగా (త్రిభాషా సూత్రం అమలుకు కొంత అవరోధమేర్పడింది. 
సంపూర్ణంగా అమలుపరచలేకపోవడానికి  కారణాలేమైనప్పటికి జాతీయ 
సమైక్యత దృష్ట్యాగాని, అంతర్జాతీయ అవగాహనదృష్ట్యాగాని, బహుభాషల 
అభ్యసనం _ భావితరానికి మేలుచేస్తుంది. ఎన్ని భాషలు నేరిస్తే అంత గొప్ప 
నాళ్ళమవుతామనే భావనతోబాటు భావసమైక్యత, సాంస్కృతిక సమైక్యత 
సాధించడానికి త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధితో అమలుచేయాల్సిన అవసరముంది. 


2.16 తెలుగు భాష పై ఇతర భాషల ప్రభావం ఇ 


ఒక భాష తన సంప్రదాయానికి భిన్నమైన మరో భాషా సంప్రదాయాన్ని 
అనుసరిస్తే ఆ రెండవభాషయొక్క ప్రభావం మొదటిభాషపై కనబడుతుంది. 
“అనుకరణం హి శిష్టస్య సాధుభవతి” అనే ఆర్డోక్తి ఆధారంగా పై 
లక్షణాన్ని భాషా శాస్త్రజ్ఞులు (Linguists) భాషా ప్రతిదేయత్వం (Linguistic 
Borrowing) అని వ్యవహరిస్తారు. -ఈ (ప్రభావానికి సంబంధించిన విజ్ఞానాన్ని 
భాషాశాస్త్రంలో ‘Borrowing లేక (పౌతిదేయ విజ్ఞానం అని అంటారు. 
ఈ విజ్ఞానంలోని రెండు భాషల్లో ఒకదాన్ని (ప్రొతిదేయక భాష (Borrowing 
Language) అంటారు. ఈ భాషల ప్రతిదేయత్వంవల్ల ఆ మూలభాషల 
వక్తల భాషణంలో చాలావరకు మార్పులు గోచరించవచ్చు. ఇది మొదట 


35 


అనుకరణ ద్యారా లభిస్తుంది. శ్రోత ఇతర భాషాధ్వనిని విన్నప్పు 
అది తనకు ఆదర్శ ప్రాయమనో, అవసరమనో భావించి, ఆ ధ్వనిని తి 
ఉచ్చరించుటద్యారా, తన భాషాధ్యనులతో కల్పి ఉచ్చరించుటద్యారా : 
భాషాధ్వనులు మరో భాషలోకి వస్తాయి. అయితే ఇతర భాషల స్వీకరః 
కొన్ని కారణాలవల్ల జరుగుతుందని భాషా శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. వాని 
ప్రధానమైనవి. 


1) ప్రతిష్టాపేరణం (The prestige motive). 


గౌరవం, (ప్రతిష్ట సముపార్చించుకోవాలవే ఆశయంతో ఇతర భాషల 
తమ భాషలో చేర్చుకోవడం జరుగుతుంది. మనం తెలుగు బ 
మాట్టాడగల్లినప్పటికి ఆంగ్లంలో మాట్లాడి ప్రతిష్టను ఇనుమడింపజే సికోవా 
చూస్తాంగదా! (ప్రజానీకానికి ఆయా భాషలయందు గల గౌరవభావంకూ 
ఇతర భాషలు వారి భాషలో చేరడానికి, కారణమౌతుంది. 


i సామాజిక ఐక్యతా (పరణ (Social unity motive). 


సమాజంలోని వివిధ భాషావర్గాలవారు కల్సిమెల్సి జీవించాలనే తపః 
ఒకరు మరొకరి భాషను అనుకరిస్తారు. అభ్యసిస్తారు. అందువల్ల సమాజం 
భావసమైక్యత పెంపొందుతుంది. 


li అవసరపూరణ (ప్రేరణ (Need filling motive). 


తన ప్రాంతం ప్రణ? కురో ప్రాంతానికి తాత్కాలికంగాగాని శాశ్వతంగా 
వలసవెళ్ళిన వ్యక్తి తన అవా గాలు  తీర్షికోవడానికి అచటి స్టానికభా। 
అనుకరిస్తాడు. చాక్సెట్‌, టీ, కాఫీ, టుబాకో, షుగర్‌, కోకో మొడ 
పదాలు (ప్రపంచంలోని అన్ని భాషల్లో అందుకే కనిపిస్తాయి. 


Bloomfield ఒక భాషాపదాలు మరోభాషలోకి మూడువిధాలుగా వస్తాం 
చెప్పారు. 
ఏ మాండలిక ప్రతిదేయత్వం (Dialectical transaction). 


మాండలికాలు మాట్లాడే వారిమధ్య అంతర (ప్రభావంవల్ల ఒక భాషారూపం 
మాండలికాలు మరో మాండలికంలో చేరిపోతాయి. 


36 


I సాంస్కృతిక ప్రతిదేయత్వం (Cultural transaction). 


వుతాచారాలు, ఆచారవ్యవహారాలు మొదలగునవి సాంస్క ఎతికంగా 
భాషంమధ్య ఆదానప్రదానాలకు అవకాశం కల్పిస్తాయి. 


if) అనువర్తిత ప్రతిదేయత్వం (1020 transaction). 


ఇతర భాషాపదాలు యథాతధంగా గాని, కొన్ని మార్పులతో గాని ఒక 
భాషలో చేరుతుంటాయి. ఈ మార్పుచెందిన పదాలు జాతికిగల ఊహాశక్తీని 
నిరూపిస్తాయి. Train అనే పదానికి మరబండి అనే పదం జానపద 
సినీగీతంలో వింటాం. ఇట్లే పొగడ (StemMen అనేపదం కూడా. 


తెలుగుభాషలోకి వివిధ రకాలుగా (ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు, భాషల 
పదాలు పరిమితంగాను, ఇంగ్లీషు, అరబీ, పారసీ పదాలు అపరిమితంగాను 
వచ్చిచేరాయి. ప్రాచిన కాలంనుండి సంస్క ఎతపదాలు, ప్రాకృత భాషాపదాలు 
తత్సమ, తద్భవ రూపాల్లో చేరిపోయాయి. ఇంగ్లీషు భాషవలే తెలుగుభాషకూడా 
వివిధ భాషల పదాలను తనలో ఇముడ్చుకుంది. 


1౪) సంపర్గ ప్రతిదేయత్వం (1040243 borrowing). 


రాజకీయాధికారంలో ఉన్నవారి భాష స్థానికులభాష పై చూసే ప్రభావాలు 
ఈ కోవలోకి వస్తాయి. ఆంగ్లం, ఉర్దూ పదాలు ఈ కారణాన్నే మన 
భాషలో చేరిపోయాయి. ఇది పూర్తిగా ఏకపక్షంగానే ఉంటుంది. ఈ భాషలను 
upper or dominant languages అని ఇలాంటి సందర్భాల్లో వ్యవహరిస్తారు. 


ఇ) విచిత్ర ప్రతిదేయత్వం (Abbarant borrowing). 


ఒక భాషను పూర్తిగా మరచిపోయి మరోభాషను మాట్లాడటం ఈ 
కోవలోకి వస్తుంది. ఉదాహరణానికి జిపీలు తమ భాషను పూర్తిగా 
విస్మరించి ఆంగ్లాన్నే మాటాడుతారు. కొన్ని సందర్భాల్లో కొందరు తమ 

వ్వ. న్ని! స్వ! 
భాషా పదాలను ఆంగ్లోచ్చారణతో పలకడంకూడా కద్దు. తెలుగుదేశంలో 
కొన్ని మహ్మదీయ కుటుంబాలు ఉరూ మరచిపోయి తెలుగును ఉర్లూవలె 


ఉచ్చరించడంగాని, పూర్తిగా తెలుగులోనే వ్యవహరించడంగాని ఈ కోవలోకి 
వస్తుంది. 


౪ బాలభాషణం (Baby talk). 
చిన్న పిల్లలు తమదే ఐన ఉచ్చారణతో మాటాడుతారు. ఉదా: లాల 
య x) 


37 


పోసుకొంటానా? (స్నానం చేస్తావా). 


Hacket ఈ ప్రతిడేయత్యొన్ని (Borrowing) ఆగతపదొలు, అగ 
వృత్తులు, ఆగతమి(్రాలు, ఉచ్చారణ ప్రతిదేయత్వం, వ్యాకరణ |ప్రతిడేయత్య 
వరీకరించాడు. 

) ఆచారంలోబొటు నే పదం ఆగతపదం౦, 
ఉదొ; కొగిదం = కలం 
[) ఎరువ్ఫపదాలలో కొత్తపదాన్ని తయారుచేయడం. 
ఉదా; అయిదర్‌ = ఎయిదర్‌ - సొరకాయ 
li) ఆగతపదంలో కల్సి కొత్తపదం ఏర్పడ్డం ఆగతమి శం, 
ఉదా: ఎక్సర్‌ సైజు పృస్తకం - గవర్నమెంటు వైద్యశాల 
Iv) ఉచ్చారణలో ఊనిక ఉచ్చారణ ప్రతిదేయత్వం, 
Vv) హ్యాకరణరూపాలలో మార్చు, రుబ్బు స రుబ్బింగ్‌ 


ట్లు వివిధరకాలుగా సదాలు నిజజీవితంలో వచ్చిచేరతాయి. ప్రధాన్‌ 
నొక్ళ నిర్మాణంలో భాన ప్రకటనల్లో ఆంగ్లభాష ఎన్నో కొత్త ఒరవ్యో 
మనభాషలో కర్పించింది. గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం లాంటి క 
పద్గబంధాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావాల నిత్య వ్యవహారాల్లో అంతర్భా 
విడదీయరానంతటీ  వయ్యాయి. 


మూడో అధ్యాయం 


భాష - ప్రయోజనాలు: స్థానం: భాషోపాధ్యాయుడు: 


3.01 మాతృభాష ప్రయోజనాలు య 


సుఖవంతమెన జీవనానికి ధనంతోబాటు భాషాధనం కూడా అవసరం. 
సుఖజీవనంకోసం వ్యక్తులు నిరామ సమయాన్ని సద్వినియోగం చేసికోవాలి. 
దీనికొరకు విస్తృతమైన పుస్తక పఠనం అవసరం. తద్వారా ఆపారమైనజ్ఞానం 
స్వంతమవుతుంది. అందువల్ల వ్యక్తుల దైనందిన జీవితంలో భాష ప్రధానపాత్ర 
వహిస్తుంది. ఈ (ప్రయోజనాలు సాధారణంగా రెండు విధాలని అవి 
ఉద్దీపన ప్రయోజనం, సాంకేతిక ప్రయోజనం అని Richard and Ogden 
అనే భాషావేత్తలు పేర్కొన్నారు. ఉద్దీపనము భోవోదాత్తీకరణానికి మూలం. 
ఈ ఉద్దీపనంలో మాతృభాషకీ _ప్రధానస్థానం. మాతృభాషపై సముచిత 
అధికారమున్నచో భావదారిద్ర్యాన్ని, భాషాదారిద్రాన్ని నివారించవచ్చు. 'ఉద్దీప 
నంచే బాలుర భావాలను ఉద్రేకపరచవచ్చు, శే కెత్తింపవచ్చునని, రెండవదియైన 
సాంకేతిక (ప్రయోజనం విజ్ఞానశాస్త్రం మొదలైన సాంకేతిక శాస్త్రాల 
అభ్యసనంలో ఎక్కువగా ఉపకరిస్తుందని' శ్రీ గొడవర్తి సూర్యనారాయణగారి 
అభిప్రాయం. వారు ఈ రెండు ప్రయోజనాలను వివరిస్తూ ఉద్దీపనం 
రసాదులందువలె హృదయగమ్యునుని, సాంకేతికం కేవలం బుద్ధిగమ్యమగుటచే 
సం వేద్యంకాదని అది కేవలం సూక్ట ్మబుద్దులకు మాత్రమే అలవడుతుందని" 
తమ అభినవాచార్యకంలో వివరించారు. ఉద్దీపనమట్టుగాక శాస్త్రేతర విషయాల 
అధ్యయనంలో రసానందాన్ని కల్గించి వ్యక్తుల జీవితంలో సార్వకాలికం, 
సొర్వజనీనం అవుతుందని అభిప్రాయపడ్డారు. 


ఈ ప్రయోజనాలు అభివ్యక్తీ, (గ్రహణం అనే రెండు విధాలుగా 
(పవర్తిబ్లుతాయని, అభివ్యక్తీ వాగ్రూప లిఖితరూపాలలో, (గ్రహణ, (శ్రవణ 
పఠన మూలకంగా కల్గుతుందని చెప్పవచ్చు. తిరిగి వాగ్రూప లిఖితరూపాలు 
ప్రకాశమని, ఆత్మగతమని విభజింపబడతాయి. వాగ్రూపంలో ఆత్మగతం 


39 


నాటకాదుల్లో పొత్రలు తమలోతాము మాట్లాడుకొనే విధానానికి (పతి 
దిన్ని స్వగతం అని వ్యవహరిస్తారు. ఇంతేగాక మానవుల నిత్య వ్యవహా 
తమకే పరిమితమైన ఆంతరంగిక లేఖలు, దినచర్య మొదలైనవి ఆ 
కిఇతరూపాలకు ఉదాహరణలు. 


పారిభాషిక అంశాలు శాస్త్రాల అధ్యయనంలో (పధానాలు. 
గహాంచుటకు కూడా మాతృభాష అవసరం. ఉద్దీపన ప్రయోజనం 
మవోవికాసంకల్లి ఉదాత్త ప్రవృత్తుల్ని అనురంజింపచేయగల్లుతాం. ఇట్లు 
సాంకేతిక ప్రయోజనాల్ని భాష కల్గించి వ్యక్తుల్ని సమాజంలో సమున్నతన్నె 
నిల్లాడానికి దోహదపడ్డుంది. 


3.02 మాతృభాష ప్రాధాన్యత : 


ఏ భాషను శిశువు స్ప ఎహరహితంగానే నేర్చుకొంటాడో, ఏ భాష 
భాషల ఆభ్యసనం పై (ప్రభావం చూపు తుందో ఆ భాషను మౌ 
అనొచ్చు. ఇది వంశపారంపర్యంగాగాక పరిసరాల వేలా వలం అలవడు 
అసంఖ్యాకమైన వ్యక్తుల విషయంలో ప్రాంతీయభాషే మాతృ 
వ్యవహరింపబడుతోంది. 


వ్యక్తి నిత్య వ్యవహారానికి అవసరమైన భావగ్రహణ, భావ వ్యక్తీకర 
మాతృభాషపై ఆధారపడతాడు. ఏదైనా ఒక విషయంలో ఆలోచించ 
ఇతరులతో చర్చించడంగాని మాతృభాషలోనే తరచుగా చేస్తాడు. 
భాషలు తెల్పియున్నప్పటికి అవి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వ 
ఉపకరిస్తాయి. ఆందువల్ల మాతృభాష వ్యక్తుల నిత్య వ్యవహారంలో 
ట్‌. (ప్రధాన స్థానాన్ని పొందుతుంది. భాషపై అధికారాన్ని సంః 
భావవ్యక్తీకరణను ఎంత స్పష్టంగా చేయగర్లితే ఆ భాష ఆ వ్యక్తికి 
కరతలామలకమైందన్నమాట. పాధారణంగా మాతృభాష పై ఆ 
(ప్రతివారికి త్వరగా లభిస్తుంది. 


పరభాషల్లో వ్యవహరిస్తున్నపుడు కూడా, ఆ భావాలను మనోకు: 
తమ భాషలోకి అనువదించుకొని వానికి అనుగుణంగా భావ వ్యక్తీ 
మాతృభాషలోనే ఆకృతి కల్పించుకొని పరభాషలో వ్యక్తీకరించడం జరుగు 
భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దీనిని బట్టు భావ (గ్రహణం, భావ వ్య! 
సులువుగా మాత్సభాషలోనే జరుగుతాయని చెప్పవచ్చు. 


40 


పాఠశాలల్లో భాషలతోబాటు భాషేతర విషయాలుకూడా బోధింపబడతాయి. 
వానిలో గణితం, సాంఘికశాస్త్రం, సామాన్య శాస్త్రాల అభ్యసనంలో కూడా 
మాతృభాష (పాధాన్యత వహిస్తుంది. మాతృభాషలో అభ్యసించిన అంశాలే 
వ్యక్తితో చరకాలముంటాయి. అంతేగాక అభ్యసనం సులువవుతుంది. వేగవం 
తమవుతుంది. ఈ కారణాననే మాతృభాష బోధనభాష అవుతుంది. కొత్త 
విషయాన్ని పరభాషలోకన్న స్వభాషలో అధ్యయనంచేయడం సులభమవుతుందని 
భాషా వేత్తల అభిప్రాయం. అందువల్ల సహజమైన వాతావరణంలో విద్యార్ధి 
అన్ని విషయాలను కూలంకషంగా మాతృభాషలోనే అభ్య సించగల్లుతాడు. 


ఇతర భాషల అభ్యసనంలోకూడా తిరిగి మాతృభాషయే ప్రాధాన్యత 
వహిస్తుంది. మొదట భాషాంతరీకరణ పద్దతిలో పరభాషల అభ్యసనానికి వ్యక్తి 
సుముఖత చూపుతాడు. (ప్రత్యక్ష పద్దతిలో పరభాషలను నేర్చుకుంటున్నపుడుకూడా 
మనోకుహరాల్లో మాతృభాషే మాధ్యమంగా పనిచేస్తుంది. 

మాతృభాష అధ్యయనంవల్ల ఈ కింది ప్రధాన ప్రయోజనాలను పొందవచ్చు 
కూడా: 
స భాషపై అధికారం సంపొదించడం. 
సు ఇతర భాషలను సులభంగా నేర్చుకోవడం. 
1) భాషేతర విషయాల అధ్యయనం సులువుకావడం. 
౧ జ్ఞానపరిధుల్ని విస్తరించుకోవడం. 
7) పారంపర్యంగా సంక్రమించిన భావనలు, ఆదర్శాలను తెల్సికోవడం. 
ఇ దేశాభిమానానికి బొట వేసికోవడం. 
5 క్‌ 
గ) మానసికాభివృద్ధికి చక్కని మూర్తిమత్వాన్ని రూపొందించుకోవడం. 
"ఘు నూత్నవిషయాలను సులువుగా అర్ధంచే సికోవడం. 
జ) రసానుభూతిని పొందడం. 
౫) సృజనాత్మకతను పెంపొందించుకోవడం. 
ఇ) సంస్కృతి సంప్రదాయాలను జీరంచేసికోవడం. 

వ. 

౫) అభిరుచి పెంపొందించుకోవడం. 
షు భావ గ్రహణ, భావ వ్యక్తీకరణాలను ప్రభావకారిగా మలచుకోవడం. 


41 


నాం భాషాంతరీకరణ సామర రం సాధించడం. 
౫౪) సముచితమైన మనోవైఖరులు పెంపొందించుకోవడం. 


పే ప్రధాన ప్రయోజనాలు సాధించిన వ్యక్తి తాను ఉన్నతుడై 
సమాజాన్నికూడా ఉన్నతస్థాయిలో విలబెట్టగల్లుతాడు. 


3.03 పాఠ్యప్రణాళికలో మాతృభాష ప్లా పానం: 


నిత్య వ్యవహారంలో ఉపయోగపడే భాషగా, ఇతర భాషల, విషం 
అధ్యయనాన్ని సులభతరంచేసే భాషగా, మాధ్యమభాషగా మాతృభాష ; 
(ప్రణాళికలో, వ్యక్తుల జీవితంలో ప్రథమస్థానంలో ఉంటుంది. వి। 
పాఠశాలలో (ప్రవేశించి విద్యాభ్యాసాన్ని ముగించేవరకు, ఆ తర్వాత జీవితా 
మాతృభాష ప్రథమస్థానాన్నే వహిస్తుంది. పరిపూర్ణ మానవుడిగా, మః 
మనీష్‌ బగా తీర్చిదిద్రగల్లిన భాష మాతృభాష అని చేహ్చేచ్చు. 


3.04 ఉన్నత పాఠశాలస్థాయివరకు మాతృభాషగా తెలుగుబోధనః 

ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల్లో విద్యార్దులకు భాషా వైపుల 
సమర్ధంగా ఆలవడటానికి ముమ్మర ప్రయత్నం జరుగుతుంది. భాషరు 
సదుచ్చారణ, దోషరహిత లేఖనం, సరళమైన రచన, స్వతంత్రంగా చదవగః 
పద్యాలను వల్లెవేయడం విద్యార్ధులకు ఈ స్థాయివరకు అలవడాలి. భాషావాచ 
కూర్చబడిన వివిధ పాఠ్యాంశాల్లోని పదసంపదపై విద్యార్ధులకు అధికా 
కల్గించుటయేగాక తమ అనుభవాలను, భావాలను ఆపదజాలాన్నుపయో 
వ్యక్తపరచే సామర్థ్యం కూడా వారికి కలగాలి. 


దీని ఆధారంగా ఉన్నత తరగతుల్లో భాషావికాసం అతివేగంగా 
సమర్థంగానూ నిర్వహించే వీలుకల్లుతుంది. పరిచయంచేస్తున్న వివిధా 
జ్ఞానం, అవగాహన పరిధులు వ్యాప్తి ఎచెందుతూ విద్యార్థుల్ని ఉత్తమ 
వ్యవహర్త లుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ భాష మాధ్యమభాషకః 
అయిన కతాన వ వారా విస్తృతమైన ఆలోచనా ; 
పెంపొందుతుంది. భాషేతర అంశాలకు సంబంధించిన ఎన్నో విషర 
భాషా పాఠ్యపుస్తకాల్లో ఉద్ద ద్దతాలగుటచే వొని ఆలంబనంతో భాషా మూ 
పదజాలం మరింత "వద్ది అవుతుంది. ఎన్నియో శాస్త్ర శః 
సాంకేతిక శబ్దాలు విద్యార్థి పదసంపదను సుసంపన్నంచేస్తాయి. వి 
భాషాప్వరూపంకూడా మార్పులకు లోబడుతుంది. ఈ దశలో 


42 


భాషలను కూడా అభ్య సించడంవల్ల ఆ భాషల (ప్రభావంకూడా మాతృభాష పై 
తీవ్రంగా ప్రసరిస్తుంది. దీనివల్ల విద్యార్థుల మానసికస్థాయి, అనుభవాలు 
విస్తరిస్తాయి. ఈ కాలంలోనే ఉపాధ్యాయులు విద్యార్దుల దృ షిని పదజాలంనుండి 
వాక్య విన్యాసంవైపు మళ్ళించి వాక్య నిర్మాణరీతులలో తమదేయైన శైలిని 
అనుసరించేట్లు చేయగల్లుతారు. 

పై అంశాల నేపథ్యంలో భాషోపాధ్యాయులు ఉన్నత తరగతుల్లో 
బోధిస్తున్నపుడు ఈ కింది అంశాలను దృష్టియందుంచుకోవాలి. 


1) సృష్టోచ్చారణను పదిలపరచి మరింత కఠినమైన పదబంధాలసుకూడా 
సృష్టంగా ఉచ్చరించగర్లిన సామర్థ్యాన్ని పెంపొందించడం. 


1) పఠన వైపుణ్యాన్ని అభివృద్ధిపరచడం, రాగయుక్తంగా అన్వ్నయక్రమంతో 
అర్థవంతంగా చదివే నేర్పు "పెంపొందించడం. 

1) అభివ్యక్తిని మెరుగుపరచడం. తమదేమైన శైలిని పెంపొందించడం. 

, ₹ విస్తార పఠనాన్ని ప్రోత్సహించడం. 

V) సృజనాత్మకతను వెలికితీయడం, స్వతంత్ర రచనల ప్రోత్సహించడం. 

ళు భాష సంస్కృతి, సంప్రదాయాలు మున్నగువానియెడ విశ్వాసాన్ని, 
సద్వెఖరులు సెంపొందించడం. 


బోధనలో భాషోపాధ్యాయుడు ఈ కింది మెలకువలను కూడా 
దృష్టియందుంచుకోవాలి. 


1) వివిధరంగాలకు సంబంధించిన పొఠ్యాంశాల బోధనలో ఇతర విషయ 
బోధకుల సహాయాన్ని తీసికోవడం. 


li) పాఠంయొక్క ప్రధాన ఉద్దేశ్యాలకనుగుణమైన (పవర్షనామార్సులను విద్యా 
ర్డుల్లో సాధించడం. 


11) కేవలం విషయ బోధనకుగాక భాషా విషయానికే అధిక ప్రాధాన్యతనీయడం. 
IV) పాఠ్యాంశాలలోని కాలభేద ప్రభావాల్ని సమకాలీనంగా అనువర్తించడం. 
V) పాఠ్యాంశాలను విద్యార్థుల నిజ జీవితాల్లోని అనుభవాలతో సమన్వయించడం. 


పై అంశాలు ఉన్నత తరగతుల్లో భాషాభ్యసనాన్ని సమర్థం చేస్తాయి. 


43 


ఈ అంశాలు దృష్టియందుండకపోతే ఉపాధ్యాయుల అవసరం లేక 
దర్శినీ ష పుస్తకాల నలా స్వయంకృషి పితోగాని విద్యార్థులు క కనీస , 
సాధెంచగలుతారు. వున నిజమైన భా షాచోధనకు ఉపాధ్యాయులు 


తరగతుల్లో క్‌ [సేపు తొక్కాల్సిన అవసరముంది. 
ద్‌ భి 


3.06 భామేపాధ్యాయుడు 3 


విద్యా వ్యవస్టలో తో ప్రధానవ్యక్తి ఐక ఉపాధ్యాయుడు. అధ్యయనం, అథ 
అతడి నిరంతర ర ర్రవ్యాలు. ల బోధించే వివిధ బోధనా 
ప్రధానమైంది, కీలక కమైంది, అన్ని బోదనాంశాంకు ఆధారభూతమైంది 
ఆదీ మాతృభాష, ఈ భాషను బోధించే ఉపాధ్యాయుడు ఇతర వి; 
బోధకుడికన్న విసృత జ్ఞాన సంపద కల్గిన వాడైనపుడే భాషాబోధనలో ౬ 
గచ్యూల్ని సాధించగల్లుతాడు. ఇతర ఉపాధ్యాయులందరికీ ఆదర్శప్రాయ 
మార్గదర్శకుడుగా కూడా భాషోపాధ్యాయుడే వ్యవహరించాల్సి ఉం 
ఉపాధ్యాయులు నవ లక్షణాలను కల్లి ఉండాలని విద్యావేత్తలు భావిస్తు 
వారు శుచులై, వర్చస్వుక్రి, వాచస్తులై, ధృతిమంతులై, చక్కని స్మ స స్‌ ఎ్రతిమ 
చక్కని కృతిమంతులై, నమత, ఉత్సాహం, జిజ్ఞాసలు నం వ్య 
ఉండాలని ఆర్యోక్తులు వక్కాణిస్తున్నాయి. ఒక మంచి ఉపాధ్యాయుడ 
బోధించాల్సిన అంశాలను నిత్య నూతనం  చేసికొంటూ బోధనప 
కొత్తదనాన్ని అన్వేషిస్తూ ; కొత్తపుంతలు తొక్కుతాడని, అలా మునును 
వెళ్తాడని శ్రీ ఐవి. వ. ఆభిప్రాయపడ్డారు. 


గురుర్భ్రరివ్మా, గురుర్చిమ్లు, గురు దేవో మ హేళ్లరః 
గురుసాక్షాత్‌ వర్యబవ్మా, తస్మైశ్రీ, గురవేనమః 


అను ఆర్యోక్తికి ఉదాహరణంగా ఉపాధ్యాయుడుండాలని, సవ 
గౌరవమర్యాదలను పొందాలని భావింపబడుతోంది. ఈ (ప్రాతిపదికగా 
భాషోపాధ్యాయుని లక్షణాలను కొన్నిటిని తెల్సికొందాం. 


సీ భాషా, పాహిత్యాల అభిజ్ఞత : 


భాషోపాధ్యాయుడు పాఠశాలలో తెలుగును (పథమభాషగా, 
భాషగాగాని బోధిస్తాడు. భాషాస్వరూప స్వభావాలు, భా భాషలో వ్యవహా 
సాహిత్య లక్షణాలు, చరిత్ర మొదలగు అన్ని విషయాల్లో అవి 
షరహితమెన జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు కలిఉండాలి. 
చా జా శ 


44 


(ఏ) ఉత్తమ ఏ వ్యవ హర్త : 


తాను నేర్చిన, సంపొదించిన విజ్ఞానాన్ని విద్యార్ధులకు సమర్థంగా అందిం 
చగల్గిన ఉత్తమ వ్యవహర్తగా ఉపాధ్యాయుడుండారి. దీనికై వృదుభాషణం, 
పద్యోభాషణ శక్తి, సమయస్ఫూర్తి, సృజనాత్మకతలను స్వంతం చేసికొన్నవాడై 
అందరి హృదయాలను చూరగిెనారలి. 


1) సత్ప్రవర్తన - స్నేహపూర్వకవైఖరి : 


తాను మంచి ప్రవర్తన కల్లినవాడై వ్యక్తిగత జీవనంలో, పాఠశాల జీవనంలో, 
సామాజిక జీవనంలో అందరి ఎడ స్నేహపూర్వక వైఖరిని కల్లి ఉండాలి. 
పాఠశాలలోని బాలబాలికలను తన పిల్లలుగా, సోదరులుగా పరిగణించిన 
రోజు అతడి బోధనద్వారా వారు (ప్రభావితులౌతారు. లాభపడతారు. తన 
బలహీనతలను బయల్పడనీయక, వానిని పరిహరించుకొనే ప్రయత్నంచేసి 
శుద్దుడై ఉండుట అనవసరం. 


Iv) పహననీలత - నిష్పక్షపాతం : 


భాషోపాధ్యాయునికి సహనశీలత అవసరం. నిష్పక్షపాతంగా అందర్ని 
సమానంగా ఆదరించాలి. బోధనలో ఎంతటి శ్రీష్రసందర్భాలెదు రైనా 
సహనాన్ని కోల్పోరాదు. దీనికోసం అంతరీక్షణ (Introspection) అవసరం. 
విద్యార్థుల ఎడ ఆ "పేక్షలేగాని నిరే పక్షలుండక అందరి ఎడ నిష్పక్షపాత దృ ప్రీతో 
వ్యవహరించి వారిని “సంపూర్ణ జ్ఞానోన్ముఖులను చేయాలి. 


౪ వృత్తి గౌరవం : 


తాను నిర్వహిస్తున్న వృత్తి ఇతర వృత్తులలో కెల్ల ఆదర్శప్రాయమైందనే, 
ఉన్నతమైందనే దృఢవిశ్వాసం కల్లి ఉండాలి. తన్నుతాను గౌరవించుకోవడం, 
ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతోబాటు తన వృత్తిని గౌరవించుకోవాలి. 
దీనివల్ల ఉపాధ్యాయుడు సమాజంలో ఉన్నతస్థానం పొందుతాడు. తన 
వృత్తియందు ఉదాసీనత, అలసత్వం, ఈ వృత్తిలో ఎదగలేననే భావన ఎట్ట 
పరిస్థితుల్లోనూ దరిచేరనీయరాదు. తాను అసంతృప్పిపడక సంతృప్తిని కళ్లి 


ఉంటే ' విద్యార్తులను సంతృప్తిపరచి వారి గౌరవాన్ని, సమాజ గౌరవాన్ని 
చూరగొనగల్లుతాడు. 


45 


ఇ) ఉత్తమ శిక్షణ, మనోవైజ్ఞానిక శాస్త్ర పరిచయం : 
ట్‌ి ఒకా 


ఉపాధ్యాయుడు ఉత్తమ శిక్షణపొంది ఉండాలి. వృత్తి పూర్వక శిక్ష ణతో 
వృత్యంతర శిక్షణలనుకూడా పొంది తన వృత్తి వైపుణ్యాలను నవనవో' 
చేసికోవాలి. దీనిద్వారా బోధనలో కొంగొత్త ప్రయోగాలనుచేసి సత్ఫలి 
పొందగల్లుతాడు. మనోవిజ్ఞానశాస్త్ర. పరిచయం, నిరంతర అధ్యయనం! 
విద్యార్దుల సామాజిక, వారసత్వ; పరిపరాల, మూర్తిమత్వ అంశాలలో 
అభ్యసనాన్ని ప్రభావితంచేపే వివిధాంశాలు, అభ్యసనంలో ఎదురయ్యే సమ 
వానిని పరిష్కరించుకొనే మార్గాలు కరతలామలకమౌతాయి. 


vi) సామాజిక విబద్దత క 


ఉపాధ్యాయుడు సమాజంలోని వ్యక్తి, భాగస్వామి. సమాజం &ఊ। 
యుని జీవనానికి ఆర్లికంగా తోడ్పడుతుంది. ఉపాధ్యాయుడినుండి 
ఫలితాన్ని ఆశీస్తుంది. ఈ సమాజానికి ఉపాధ్యాయుడు నిబద్దుడుగా 
సమాజశ్రేయస్పే, తన (శేయస్సుగా భావించాలి. తన బోధన, (ప్రవర్తనల 
సమాజాన్ని (ప్రభావితంచేయగల్గిన వ్యక్తి మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయ 
అందరి మన్ననలు పొందగల్లుతాడు. 


vill) సంస్క ఎతీ వారసుడు : 

భాషోపాధ్యాయుడు మన దేశ సంస్క ఎతీ వారసత్వ సంపదకు ని 
వారసుడు. జాతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి, తెలుగు 
సంస్కృతి ఆతడి నిత్య జీవితంలో అడుగడుగునా ద్యోతకం కావాలి. సున 
వారసత్వ్యమైన సంస్కృతిని పరిరక్షి ంచే బాధ్యతకూడా భాషోపాధ్యాయ 


ix) విద్యాగమ్యాల ఆవగాహన - పరికోధనాప క్షీ ఆ 


విద్యాబోధన గమ్యాలు, ధ్యేయాలు, ఉద్దేశ్యాలు, , లక్ష్యాలు స్త 
విర్వచించగల్లినవాడై ఉండాలి. వీనిని తన పాఠ్యాంశాలతో సమన్వయించుకి 
శక్తిగలనాడై, విద్యార్జులు వీనిని సాధించేట్టు చూచే బాధ్యత ఉపాధ్యాయ 
బోధన మరియు ఆభ్యసనంలో ఆవశ్యకమైన చిట్టి పరిశోధనలను ( 
Scale Research), {క్రియాత్మక పరిశోధనలను (ACtiOn Rest 
నిర్వహించుటయందు ఆసక్తి కనబరచి బోధనలో తనకెదురగు సః 


పరిష్కురించుకొనగర్లే సామర్థా గన్ని పెంపొందించుకోవాలి. పరిశోధన ఫలి? 


46 


తోటి ఉపాధ్యాయులతో, విషయ నిపుణులతో చర్చించి వాటి సత్ఫలితాలను 
అందరికీ అందుబాటులోకి తేవాలి. అన్వేషణా నైపుణ్యాలను విద్యార్థుల్లో 
పెంపొందించాలి. న్‌ 
x) వ్యాఖ్యాత క 

ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని ఆయా కాలాలకనుగుణంగా విలు 
వల నేపథ్యంలో వ్యాఖ్యానించగల్లి, వివరించగర్లి, విశ్లే షించగల భాషోపాధ్యాయుడు 
విద్యార్థుల మనస్సులను చూరగొంటాడు. ప్రాచీన సంప్రదాయాలను ఆధునిక్ష 
దృక్పథంతో. విమర్శించి వానియందలి మంచి చెడులను హంసక్తీరన్యాయ- ఇ 
ఈనాటి తరానికి అందించవల్సినవాడు భాషోపాధ్యాయుడే. 


శ్రీ గొడవర్తి సూర్యనారాయణగారు “అభినవాచార్యకీమనే తమ (గ్రంథంలో 
భాషోపాధ్యాయునికి ద్వాదశ లక్షణాలను సూచించారు. అవి: 


1) ఆత్మసంయమనం (Self control) 
ii) అభినివేశం (Enthusiasm) 

ili) ఆర్హ్రత (sympathy) 

IV) సంశోధిత బు (Experimental attitude) 

+) వృత్తిధర్మం (Sense of vocation) 

v) చాతుర్యం (Humour) 

ళీ) ధర్మబుద్ధి, ధర్మప్రకోపం (Love of justice - sensitiveness to injustice) 
vii) మానసిక స్వాతంత్యృం (Independence of mind) 
ix) నిష్కాపట్యం (Sincearity) 

) విశ్వసపాత్రత (Dependableness) (Reliable) 
ai) సహనం (Patience) 
li) సమయస్ఫూర్తి (Resourcefulness) 


పై లక్షణాలన్నిటిని భాషోపాధ్యాయుడు కల్గియుండి లోపర హితుడై, 
దోషరహితుడై పాఠశాల, మరియు సమాజంలోని వ్యక్తులందరికి తలలోని 
నాలుకగా వ్యవహరించిననాడు వందనీయుడౌతాడు. అతడివల్ల సమాజం 
(పభావితమౌతుంది. లాభపడ్డుంది. నివాళులర్సిస్తుంది. 


47 


నాలుగో అధ్యాయం 
విద్యాగమ్యాలు అ భాషాబోధన లక్ష్యాలు: 


4.01 విద్యాగమ్యాలు క 


భర్తృహరి నిర్వచనంలో విద్య నిగూఢ గుప్తమగు విత్తమని, సిసిరో 
అనే విద్యావేత్త దృష్టిలో విద్య వ్యక్తికి లభించే. ఉత్తమోత్తమ బహుమతి 
అని వైట్‌ హెడ్‌ విద్య విజ్ఞానంతోబాటు, విద్యార్థులు తమ జీవిత సమస్యల్ని 
పరిష్కరించుకోవడానికి, స సజీవమైన భావనా సముదాయం కల్గిన ఎత లురే 
విద్యార్థుల్లో స్వంత ఆలోచనల్ని రేకెత్తి ంచే సాధనమని పేర్కొన్నారు. 
వివేకానందుల దృషి ష్టిలో మనిషిని నిజమైన మనిషిగా, మనీషిగా మార్చగల్లిన 
అత్యుత్తమ సాధనం విద్య. రిచర్డ్‌ లివింగ్‌స్టన్‌ మానవీయతా బాన్నత్యాన్ని 
గుర్తించే సాధనం విద్యయని శ్రీ జిడ్డు కృష్ణమూర్తి విద్య విద్యార్థుల్లో స్వతంత్ర 
ఆలోచనల్ని పురికొల్సే సాధనమని వక్కాణించారు. సై అభిప్రాయాలు విద్య 
సాధించవలసిన గమ్యాలు - ఉద్దేశ్యాలను స్పష్టం చేస్తున్నాయి. అనూచానంగా 
విద్య, 


ఏ జీవికను సంపాదించుకొనే సాధనంగా, 

1) జ్ఞాన సముపార్షనకు అనువైనదిగా, 

[ఫి మూర్తిమత్వ వికాసానికి దోహదకారిగా, 

IV) విరామకాలాన్ని సద్వినియోగపరిచేదిగా, 

7) శీల నిర్మాణానికి ఉపకరించేదిగా, 
vi) సంస్క ఎత; సంప్రదాయాలను పెంపొందించేదిగా భావింపబడుతోంది. 
విద్య ప్రతి వ్యక్తిలో సొంఘిక చైతన్యాన్ని, తనకు వారసత్వంగా లభించిన 
తిని పరిరక్షి క్రించుకొనే శక్తిని, క్లిష్ట సమయాల్లో అవసరమైన తార్కికశక్తిని 
సంఘ "అభివృద్దికి. అవసరమైన సంపదను ఉత్పత్తి చేయగల్లిన నైపుణ్యాలను 
కల్లించాలని వీద్యావేత్తల అభిప్రాయం. సోదర మానవుల సం'క్లేమానికి పొటుపడి 
మనిషిలోని దానవత్వాన్ని రూపుమాపి మానవత్యాన్ని పెంచి పోషించేదిగ 


48 


మలచబడాలి. ఈ విషయాలనే దృష్టియందుంచుకొని 1986 నాటి 
జాతీయ విద్యావిధానం పై విద్యా గమ్యాలతో బాటు ఈ (కింది గమ్యాలను 


కూడా దృష్టియందుంచుకోవాలని, వీనిని విద్యాబోధనద్వారా సాధించాలని 
ప్రతిపాదించింది. 


ఏ శారీరక, మానసిక, వ్యక్తిత్వ పరిపూర్ణతతోబాటు సౌందర్యాత్మక దృష్టితో 
జీవించేట్టుగా వ్యక్తిత్వ రూపకల్పన. 

గ) శాస్త్రీయ దృక్పథంతోబాటు, నైతిక, ఆధ్యాత్మిక విలువల్ని |ప్రోదిచేయడం. 

1) కొత్తవానిని కనుగొనాలనే ఉత్సుకతను (అన్వేషణా సామర్థ్యాన్ని) "పెంచి 


ఇదివరలో పరిచయంలేని సన్నివేశాల్లో, అననుకూల వాతావరణాలనుకూడా 
ఎదుర్కొనగలిగే ఆత్మ స్టైర్యాన్ని పెంపొందించడం. 


గ) భౌతిక, సాంఘీక, సాంకేతిక, సాంస్క ఎతిక వాతావరణానికి సంబంధించిన 
అవగాహనను పెంపొందించడం. 

౪) కాయకష్టంపట్ల, ఒళ్ళువంచి పనిచేయడంపట్ల గౌరవభావాన్ని కల్గించడం. 

vi) లౌకిక దృక్పథం, సొంఘిక న్యాయాలపట్ల నిబద్ధత. 

vi) దేశ పురోభివృద్ధి, దేశగౌరవం, దేశ సమగ్రతలకై సర్వసన్నద్ధత. 

viii) అంతర్జాతీయ అవగాహన, విశ్వమానవశాంతి, సౌభ్రాతృత్య్వాల భావన, 
విద్యాప్రణాళిక (ప్రతిపాదిస్తున్న పై ప్రాతిపదిక గమ్యాలను, ప్రణాళికలోని 

అన్ని విషయాలబోధనలో తప్పనిసరిగా దృ ష్టియందుంచుకోవాలి. వీనితోబాటు 

విద్యాపణాళిక మౌలికాంశాలనుకూడా దృ ష్టియందుంచుకొని వాని సాధనకు 

కూడా ప్రణాళిక పాటుపడాలని జాతీయ విద్యావిధానం సిఫార్సుచేసింది. వీని 


ఆధారంగా బోధన లక్ష్యాలను నిరయించుకొని విద్యార్లులో సముచితమెన 
ర బలి డగ వ్‌ 
(ప్రవర్తనా మార్పుల్ని నాధించాలి. 


4.02 బోధన లక్ష్యాలు : 


బోధన లక్ష్యాలను ప్రఖ్యాత విద్యావేత్త BenjaMiNn Bloom మొట్టమొదట 
విశ్లేషించాడు. లక్ష్యాల ఆవిష్కరణలో గమ్యం, ఉద్దేశ్యం, లక్ష్యం, స్పష్టీకరణం 
అనే పదాలకు నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. 


49 


[) గమ్యాలు, ధ్యేయాలు (౮౫9) : 
ఆశయాలు, ఉద్దేశ్యాల విస్తృత వ్యక్తీకరణలే గమ్యాలు. ఇవి విద్యావిధాన 
er నిర్ణయించి ప్రణాళికల రూపకల్పనకు ఉపకరిస్తాయి. ఇవి 


సుద్దీర్ణకాలంలో విద్యా ప్రణాలిక (Curriculam) మొత్తంపై సాధించవల సిన 
ప్రవర్తనామార్పుల మొత్తాలు. వీనిని ధ్యేయాలని కూడావ్యనహరించవచ్చు. 


ii) ఉద్దేశ్యాలు (Aims) : 


గమ్యాలనుండి ఆవిర్భవించి పాఠ్యప్రణాళికం (Syllabus) ens 
పార్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాలద్వారా విద్యార్థుల్లో 
సాధించవలపిన స్థూలమైన ప్రవర్త నామారుర్ని తెలిపేవే ఉద్దేశ్యాలు. వి 
ఒక ప్రత్యేక పాఠ్యప్రణాళిక చివర (సుమారు ఒక సంవత్సరకాలం కావచ్చు) 
విద్యార్హుల్లో సాధించే ప్రవర్తనా మార్పుల మొత్తొలు. ఇవి సామాన్య 
ఉద్దేశ్యాలనీ (General aims), ప్రత్యేక ఉద్దేశ్యాలని (Specific aims) రెండు 
విధాలుగా విభజించబడతాయి. ఇవి దీరకొలంలో సాధించదగినవి. 


lif) లక్ష్యాలు (Objectives) : 
గమ్యాలు, ఉద్దేశ్యాలనుండి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వం 


నెరపీ ఆయా పాఠ్యాంశాలద్యా రా విద్యార్జుల్లో ఆశిస్తున్న ప్రవర్తనామార్చ్పురల్ని 

లిపేవే లక్ష్యాలు. వీనిని బోధన లక్ష్యాలని _InNtructional objectives 
EE ఇవి సంవృత లక్ష్యాలని (Closed objectives), వివృత 
లక్ష్యాలని (Open objectives) అని ద్వొవిధాలు. సంవృత లక్ష్యాలు 
విస్తృత వ్యాఖ్యలను నోచుకొంటాయి. వివృత లక్ష్యాలు ఒకే ఒక వ్యాఖ్యకు 
నోచుకొంటాయి. వీనిని స్వల్పకాలంలో అంటే ఒక పాఠ్యాంశబోధన చివర 
సాధించవచ్చు. 


iv) స్స ష్లీకరణాలు (Specifications) : 


బోధన లక్ష్యాల సూక క్ష్మరూపాలు స్పష్టీకరణాలు, ఏదేని ఒకే ఒక 
బోధనాంశం చివర విద్యార్డుల్లో ఆశిస్తున్న (ప్రవర్తనా మార్పు స్పష్టీకరణం. 
ఇది అల్వకాలంలో సాధింపబడుతుంది. ప్రతి లక క్ష్యంలోని సూక క్ష్మభావనలే 
ప్పష్టీకరణాలు. ఇవి బోధన లక్ష్యాలను ప్రవర్త నల రూపంలో వివరిస్తాయి. 
ఇవి బోధన కార్యానికి ప్రాతిపదికలు, అభ్యసనానికి సాక్ష్యాలు. ఇవి లక్ష్యాల 
అర్హాంను పరిమితంచేస్తాయి. వివిధ లక్ష్యాలయందలి భేదాలను చెప్పడానికి 


ఉపకరిస్తాయి. బోధన, అభ్యసన సన్నివేశాల్లోకి అంతర్హు షని నారించడానికి 
మూల్యాంకనంలో (ప్రశ్నల తయారీకి ఇవి ఉపకరిస్తాయి. 


బోధన వ్యవస్థలో గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణాలు 
ఒకదానినుండి మరొకటి ఉద్భవించి స్టూలరూపంనుండి సూక్ష్మరూపానికీ 
ప్రాతినిధ్యం వహిస్తాయి. మానవ శరీరంలోని రక్త ప్రసరణమండలాన్ని 
వీనితో పోల్చవచ్చు. మానవ జీవితమే గమ్యుమైతే, గుండె ఉద్దేశ్యం. 
సీరలు, ధమనులు లక్ష్యాలు, రక్త కేశనాళికలు స్పష్టీకరణాలని భావించవచ్చు. 
శారీరక వ్యవస్థకు రక్త (ప్రసరణ వ్యవస్థ ఎలా ప్రధానమో అట్లే బోధన 
వ్యవస్థకు ప్రవర్తనామార్చుర్ని నిర్వచించే ఈ వ్యవస్థ (ప్రధానం. Bloom 

థా = ధి 
విశదీకరించిన లక్ష్యాలను నిర్ణయించుకొనేముందు ఈ కింది అంశాలను 
దృష్టియందుంచుకోవాలి. 


1) ఇవి విద్యార్థులు కనబరచవలసిన (ప్రవర్తనల రూపంలో చెప్పబడాలి. 
11) ఇవి పాఠ్యబోధనకన్న ముందే నిర్వచించుకోవాలి. 

li) ఇవి షూర్తి వాక్యాల్లో స్పష్టంగా రాయబడాలి. 

iv) ఇవి పాఠ్యాంశంతో సమన్వయించబడాలి. 


+) ఇవి రెండు భాగాలుగా ఉండాలి. వానిలో ఒకటి పరివర్తన భాగం, 
రెండోది విషయభాగం. 


Vi) ఇవి సంక్షిప్తంగా, స్పష్టంగా, తమ పరిమితుల్లో, మరో భావనకు తొవీయక 
సాధించగల్లేవిగా, ఆర్హించగలి గేవిగా ఉండాలి. 


ఈ బోధన లక్ష్యాలు పై కారణాలవల్ల స్పష్టంగా వివరింపబడి, సాధించబడేవి 
ఐనప్పుడే వీనికి సారకత కలుగుతుంది. ఇవి సామాన్యంనుండి క్రిషతకు, 
వైయక్తికతనుండి సామూహికతకు విస్తరింపబడతాయి. ఇవి స్థాయి (Level), 
తరగతి (Cla55), విషయం (Subject), పాఠ్యవిభాగం (0౧10, పాఠ్యాంశం 
(Lesson) వారీగా ఉంటాయి. బోధన లక్ష్యాలను విద్యావేత్తలు ఈ 
క్రిందివిధంగా వర్గీకరించారు. 


మానవ ప్రవర్తన జ్ఞానాత్మక (COngNtive,) భావావేశ (AffectiVe), మనో 
చలనాత్మక (P$chomotor) రంగాల (dంmains)లోని ప్రతిస్పందనలకు 
ప్రతిరూపం. బోధన లక్ష్యాలు ఈ మూడు రంగాలకు సంబంధించినవి. 


ర్‌1 


వీనిలో ఒక స్పష్టమైన అనుసంబంధ (hierarchy) వారసత్వం ఉంటుంది. 
ఈ సంబంధాన్ని దిగువ విధంగా సూచించవచ్చు. 


Evaluation Characterising Naturalisation 
మూల్యాంకనం గుణీకరణం స్వాభావిశీకరణం 
1 1 | 
Synthesis Organising Co-ordination 
సంశేషణ వర్గీకరణం సమన్వయీకరణం 
| 1 T 
Application Valuing Control 
వినియోగం మౌల్వీకరణం ఆధిపత్యం 
1 1 
Comprehension Responding Manipulation 
అనగాహనం ప్రతిస్పందించడం అనువర్తించడం 
1 
Knowledge Receiving Impulsion 
జానం (గ్రహించడం 
జా 
1 1 
(Congnitive domain) (Affective domain) (Psychomotor domain) 
జ్ఞానరంగం భావావేశరంగం మనో చలనాత్మకరంగం 


పి మూడురంగాల గురించి కొంత తెల్సి క్‌”ందాం : 
i) జ్ఞానరంగం - 

బోధన ఎళ్యసన ప్రక్రియలో జ్ఞానరంగానికి విశిష్టత ఉంది. ఈ 
రంగం ఆలోచించడం, తెల్సిక “డం, సమస్యల్ని పరిష్కరించుకోవడం మొదలైన 
వానికి (ప్రాతినిధ్యం వహిస్తుంది. తద్వారా జ్ఞానం, సాధారణ నైపుణ్యం, 
మనో నైపుణ్యాలను ఆర్డించవచ్చు. వీనిని పరీక్రి ంచే సామాగ్రి విశేషంగా 
తయారుచేయవచ్చు. 


1) భావావేశరంగం : 

ఇది మానవ (ప్రవృత్తి, ప్రవర్షన, (పతిస్సందనలకు సంబంధించింది. ఇది 
వ్యక్తుల ఆసక్తులు, ఆభిరుచులు, వైఖరులు, విలువలు అనుభూతులు, ప్రశంసలు 
మొదలైనవానిని వివరిస్తుంది. దీన్ని పరీక్షించడానికి మనోవైజ్ఞానిక శాస్త్ర 


సూత్రాలు అవసరమౌతాయి. ఈనాటి బోధనలో అత్యధిక ప్రాధాన్యతనీయాల్సిన 
అంశమిది. 


డి 


iii) మనోచలనాత్మ కరంగం క 

ఇది యాంత్రిక నైపుణ్యాలు (Mechanical skills), అనువర్తిత వైపుణ్యాల 
(Manipulative skills)కు సంబంధించింది. దీనిని దృ ష్టిలో పెట్టుకొన్నపుడే 
బోధన ప్రక్రియ పరిపూర్ణమవుతుంది. 

ఉన్నత తరగతుల్లో జ్ఞానరంగంలోని జ్ఞానం, అవగాహనం, వినియోగదక్షత, 
భా వేవేశరంగంలోని ఆసక్తులు, (ప్రశంస, వైఖరులు, అభిరుచులు, మనోచలనాత్మక 
రంగంలోని వైపుణ్యాలను అభివృద్ధిచేయాల్సి ఉంది. ఈ బోధన లక్ష్యాలు, 
స్పష్టీకరణాలు ఉపాధ్యాయునకు ఈ కిందివిధంగా ఉపకరిస్తాయి. 


ఫ బోధన ప్రణాళికల (Teaching Plans)ను సిద్దంచే సికోవడానికి. 

1) విద్యార్థుల్లో ఆశించదగిన ప్రవర్తనా మార్పుల్ని దృష్టియందుంచుకోవడానికి, 
వానిని పరిశీలించడానికి, మదింపు వేయడానికి. 

1) కార్యక్రమయుత అభ్యసన క్రియను తయారుచేయడానికి. 

1౧ లక్ష్యాధార బోధన, మూల్యాంకన సామాగ్రిని తయారుచేయడానికి. 
విద్యా ప్రణాళిక గమ్యాలను, ఉద్రేశ్యాలను సాధించడానికి. బోధన లక్ష్యాలు 

అవసరమా? అనే (ప్రశ్నకు ఈ క్రింది విధంగా సమాధానాలు చెప్పుకోవచ్చు. 

ఫ విద్యార్థుల ఆర్హనా తీవతలను వేగనంతంచేయడానికి. 

స బోధనాభ్యసన ప్రక్రియలో లభించిన సమయాన్ని మరింత సద్వింయాగం 
చేయడానికి. 

i) ఆయా విద్యార్డుల్లో ఆశించదగిన ప్రవర్తనామార్చులేవో ముందే ఇరయిం 
చుకొని సముచితమైన బోధన వ్యూహాలను (౫౭౭౦9 Strategies)ను 
ఎం పికచే సికోవడానికి. 

iv) విద్యార్థుల్లోని అశక్యతలను కనుగొని వాని నివారణకు ప్రయత్నించడానికి. 

V) అభ్యసనంలో, బోధనలో, సన్నద్ధతలో సమయాన్ని ఆదా చేయడానికి. 

ఛు పాఠ్యాంశాల ఉద్దేశ్యాలు సాధించడానికి తద్వారా విద్యా గమ్యాలను 
చేరుకోవడానికి, బోధన లక్ష్యాలు అవసరమౌతాయి. 


బోధనాభ్యస క్రియలో ఉపాధ్యాయులు మొదట లక్ష్యాలను నిర్ణయించుకొని, 
విద్యారుల ప్రవేశ ప్రవర్తన (Entry behavicur)లను కనుగొని, ఆశించిన 


53 


ప్రవర్తనలను బోధనద్యారా కల్పించి సుం చేయాల్సి ఉంటుంది. పై 
గమ్యాలు, ఉద్దేశ్యాలు, అక్యాలు, ఎల ప్రాథమికదశనుండి ఉన్సత 
పాఠశాల దశవరకు ఉపాధ్యాయులు దృ ప్రయందుంచుకొని విద్యార్థులు 
సాధించేట్లుగా చూడాల్సి ఉంది. ఈ సందర్భంలో 1986 నాటి జాతీయ 
విద్యావిధావానికీ అనుగుణంగా జాతీయస్థాయిలో (ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 
సాధించవలసిన ప్రవర్తనా మార్పుల్ని మరో విధంగా నిర్వచించే ప్రయత్నం 
జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న సాధన గమ్యాలను 
(Attainment Targets) దృ షిలో పెట్టుకొని డా! R.A. ధావె అధ్యక్షతన 
ఏర్పడిన ఒక సంఘం కనిష్ట అభ్యసన ప్రమాణాలను నిర్ణయించింది. వీరు 
నియత, అనియత విద్యా క్షేత్రంలో విద్యాభ్యాసం చేస్తున్న (ప్రాథమిక తరగతుల 
విద్యార్థులందరూ సాధించవల్సిన కనిష్ట అభ్యసన ప్రమాణాలను (Minimum 
Levels of Learning) నిర్ధారించారు. వీనిని కనిష్ట ప్రమాణాలని తప్పనిసరిగా 
సాధించాల్సినవని పేర్కొనడం జరిగింది. 


ఈ ప్రమాణాలను మాధ్యమిక, ఉన్నత తరగతులకు కూడా విస్తరించే 
ప్రయత్నం జరుగుతోంది. అంతవరకు నేటి మన పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల 
బోధనలో కవిష్ట అభ్యసన ప్రమాణాలను మాధ్యమిక ఉన్నత తరగతుల్లో బోధన 
లక్ష్యాలను, స్పష్టీకరణాలను దృష్టిలో పెట్టుకొని బోధనాభ్యసన కార్యక్రమాన్ని 
కొననాగించవల్సి ఉంది. అందువల్లబోధన లక్ష్యాలు, స్స ప్టీకరణాల గురించి 
తెల్పికొవేముందు కనిష్ట అభ్యసన (ప్రమాణాలను గూర్చి తెర్పికొందాం. 


4.03 కనిష్ట అభ్యసన ప్రమాణాలు (Minimum Levels of Learning): 


ఇవి నియతకాలంలో విద్యార్థుల్లో ఆశించదగిన నిర్హిష్ణమైన ప్రతిష్ట 
వైఖరులు. విచక్షణలేకుండా అందరు విద్యార్థులు వీనిని సాధించి విద్యా 
నాణ్యతకు ఉదాహరణలుగా నిలవాలి. వీనియందు గుణాత్మకమైన అంశాలు, 
ప్రణాళికాపరమైన అంశాలు అనే రెండు దృకృథాలుంటాయి. గుణాత్మకమైన 
అంశాలు విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా దిద్ది తీర్చడానికి ఉపకరిస్పే, 
ప్రణాళికాపరమైన అంశాలు ప్రత్యుపాయబోధన (ప్రయత్నాలు, వ్యూహాల 
రూపకల్పనకు దోహదపడతాయి. వీనికి ఈ కింది లక్షణాలున్నాయి. 


1 కార్యసాధక సామర్థ్యం (Achievability) 
స వ్యక్తీ కరణ సామర్థ్యం (Communicability) 
tii) మౌల్వీకరణ సామర్థ్యం (Evaluability) 


ర్ర్‌శ 


iv) నిరంతర అభ్యసన సామర్థ్యం (Learning Continum) 


v) జ్ఞాన-జ్ఞానేతర రంగాల సమన్వయ సామర్థ్యం (Combination of 
Cognitive and Other domains in Learning) 


వీనియందు భావన, ప్రవచనం, కార్యాచరణ వ్యూహాలనే మూడు అంశాలు 
(concepts, statements, operational strategies) ఇమిడి ఉన్నాయి. 


వీనిని ఉపయోగిస్తున్నపుడు విద్యార్థులస్థాయి నిర్దారణకు రేటింగ్‌ పద్దతిని 
పాటించాల్సి ఉంటుంది. ఆ పద్ధతిని దీగుప్‌ విధరిగా సూచించవచ్చు. 


90-100 గుణాలు సాధించినవారు (ప్రతిభావంతులుEXcellent 
80-89 గుణాలు సాధించినవారు అతిసమర్జులు ౭195004 
70-79 గుణాలు సాధించినవారు సమర్జులు౭౦06 
60-69 గుణాలు సాధించినవారు సామాన్యులు£2 
50-59 గుణాలు సాధించినవారు వెనుకబడినవారుPంం[ 
50-కన్నతక్కువ గుణాలు 

సాధించినవారు పూర్తిగా వెనుకబడ్డవారుV౭ry ౧౦౦1 


ఈ సామర్థ్యాలు తరగతివారీగాను, ఉపసామర్థ్యాలుగను విశ్లేి షింపబడ్డాయి. 
ఈ సామర్థ్యాల మొత్తం భాషలో తొమ్మిదిగా “నిర్ణయింపబడింది. అవి: 


1) శ్రవణం 1) భాషణం 111) పఠనం 
(Listening) (Speaking) (Reading) 
iv) లేఖనం Vv) భావావగాహనం Vi) ప్రాయోగిక వ్యాకరణం 
(Writing) (Comprehension of (functional grammer) 
ideas through 
listening) 
and reading) 
vii) హయం అధ్యయనం Vii) భాషోపయోగం I) శబ్దజాలంలో అధికారం 
(Self learning) (Language use) vocabulary control) 


ణా 


ప్ర తొమ్మిది రంగొలను సామర్థ్యాల్లోని ఉపనామర్భ్థ్యాలను ఈ కింది 
పట్టికద్వారా తెల్పికోవచ్చు: 


9G 


(Gay 1022020 వప wos ago qos acon ofqos Galop ong soya 
neon Haase cee Rosyg ocgos PE gine TET GU pe BET హరా ండ్సిలంక్‌ ₹T7 
యు శ్‌ లై ల | 

onecans oars opm gg  ‘onsooks 6ణంట్పెం onrognse os 

UOKaRE UOMO కంర WOME DOYS THE eqs sto rez Hw Gee Tee యుంసివలు Hes TIE ouket 1 
op Sg  SoRUse oN SE బయిటలిని OR SORRRUID "OFS SaRUR® ONS Renae 
CORRE conga Sas SCE MRR Ns Slay congas spas CONN Sop iNatag 
fe gcanoghe des gene ంల్లంంర్దాం నకం కలగనిటై oR 240 ‘Rn Shs 
Bees నౌల got టంట s% 971 Ganson EET sagt cos 901. 9౨డైసిడ ncos ETT 
opN Sg నల ON SURE NR Sg RUSS ON SURNAME ON SERN 6 
CHONaLCOE ‘con యైుంయియింల్ల *0౧౧టిగ్గరంటల్ల సంయ౨ష6ంంట్ల '0ఎటలయెంల్ల COANE *౧ంటి'ల్గటంల్న HMC lcoeknhog 


9 అం లు గ LE మ హై U ely అ (స్తై Wr ad లో ewe 
Hegte 20049 TT septs 200949 THT pepe 2002౧ TET ERC! 2006 TTI septs cos TTI 


ONE SORal sh ons O9RE SHUI 
(ops ‘oases onNG gorse on gonRlnn onl Hohn cogs 'య్లాంకిలలి 
ae) Rae Fs own scarce ogee ‘ype cg ‘lus nce యాం దాం 
ngs ‘osgshe 191 spoegpte 90908 1771 ‘ome ‘ons Tet glee ara TE scpfacsee TIT ంటడ్లఖ 1 
9 g + ౮ z్జ క్‌ 
ళు 
GUNN టాటో GIN gas gunn 4909 Gunn gna cfm 


GUNN 9a 


(3uyuxreof Jo sfaaaf wunvuapur{) 


గయ RR Ros gn 


“ంబఇగంని 
(Haale ౧౭౮౪౭ 
congas ౯౦6 


“ంబ్లజణన 
యస్య. యిణయలిరి 
గై uns ౯90 


“ంల్లకాల్లకా 
యుండ జంగ 
‘sone Grama TE 


“ంల్లల్లుద్ధు యల్లగఇలి 
ఇయిల్లింల్ల ,gారాంతి 
iogsige జ Ss 
span 707 


| ఓ 
'ంల్లనంండ HR 


'ంబడణని 
ceosglg an (శ 


oNRNn HHO R® 
Re 99090 ZTE 


వాల! 
orn ‘oan 
og Chee THE 


ons పంటను. Sexe 


yon sean FHT 


ole (any య౨(ఇక్ట 
gconn wg 09200 


soepte eg ms 20029 5H 


=] 
‘ON 


LG 


opt? aR 
దంట ఎవరా 


efx shane ౯౯8 


ణా టర 
omtoe ౧8 TEE 


0925 
యంయ్యణ్యపు యఖ 
చెర్మం 20 
డిండి త్యం TEE 


opin 
దయ్యం శరం 


"0929 

Wogan! cogs 
saree ‘Hoa 
mele ‘ony ౯౭6 


“ంబ్లల్లల్లన Won 
గ్లెడ్కాం(ాం 
సెం రణ ₹78 


‘ono 
యాం సంగం 
సం యంపి 

(fe woe ITE 


'ంబ్ల్షంఆంత 
Baars 2509 
goes enon TT 


‘opsE 


“ంబవంధ్యు Gam ass sessile 


అంటగా? rc ౯౯5 


బలల ంయి 


ఇం Rang ౯౯7 


“లం 
mene హం ఇంథ 


ఓ 


కింఇంలుడంంద్భ 6౧౯ 
రణంండ ఆంందిక్షణయంయ) 

ంబణణడ యడం 
acog Gacsee ETE 


ca 
opin conn Gq 


ఆంటీ టీ 


రకర కోరం కంణంర 


గంగి అడం 
(A) we) 
pane TIE 


ond HQ 
యితర Hain TIE 


05199 
moh Wasp FIT 


‘ope 


Caldas sSoNes/ dE 


ఇంతలు కంటూ. ETE 


“ంల్లలంరైంిత. wm యం 


ఉట్ల Ign 'ంల్లలల్లన 


ంజ్లల్లల్ల ni 


"ంకై/9)నీషంయాయటయనిలి 
ఆఅండెణి (2 ౧౧8 
2మంది ద్రడ్రెన 3న 
“afon న ofan 


cen ౨ (కథ 99 


బడల కడున్‌ 


onUoySsG 

wade oh pos 
ope 
గ్ఞండదేజంం ఇని 
ocr ౨ డం 79 


ono యంయంణంటి 


no gor tao) oe ౧౨౩0౮1 0 


iF PoReaQ iGgPoRon 
(a 
Goren 109 


‘ontaQ 
ంబిఉర్డప్‌ ల WEE 
mateo గ్రాం 


'ంల్లంయింం. ఢాం (రెం 
si SON SEE 197 


on 
‘oon C90 


Boones 19 


opp on4pణS 
జ యంగా ౫06 
pts THY 


ంణణయ్ల గడయాంణ ంల్లివలయ్లం 


“ంల్లయం0 
gost wot rr 


gq 


“ల్ల అననం 

ase sh ge 
emmoe fon 
06౪౫ వ యిం 7౯9 


“ంల్లంంపం॥ 
Mare sles 
Corea ‘gporon 
Rogan res 


"ంబక్కాకంాడ ఉడైష్‌ఖ 


opyey 
కారయుయుూల కండల! 
ge cee 4200261 
ator Ge Te 


one కరగని 
గై ంల్లణయంట 
POR ౩9౧2౧4 
Rona reg 


ఖా 
“ల్ల 61నషంయమంలింయిలి 
యంర్తెలు అం 

alae ఇయం (0950 
geoe (సం cre 


one 

ర్థర్టానీ యింట 
కలర్లో Cone 
Romans 10 


‘opcweQ 


Cm bt 
onopan(ontg్షe) ంట్లంటదక్‌ 800ండో 


ంబఉధైక్‌ఖ (ఉడి 


awe conn Trace SER TE 


© 


Ghee కం. GQN® 
ంగాషి డాయ ఆక క 
యాగీకణం రిస TE? eotse ‘sone ITH 


“ంబ్లయంరిర్ధి ల 


my “గార 


afr ‘lime TIF 


జ్యా 
ంజాయంం రర. రూక 
కకయయాండ yg ‘tne 
oe ‘linn TIF 


‘(once 


(ante 
ఉండి nn 
Of al 
కందాయ A 


ozag Al 


6% 


“ఆ్రల్వోక్రాయంంం[స్తున 


వంక రై Ee ge Bag 29 oe ge (1) cee వంద gos ge (౭) Rise ge ంర్లఎర్రీణ ఆం క 


gon gn (6) nnE gon ‘gon Biase so gon rs “6630202 gon yop Blame gon goog sPongoజ ge rz'é : 


SCO 


nmr mm uuu TE EET OTe వానలా 


onoynodm Samo 
REQ IQR ORR 
0009 qaxe 106 


cnroyame 
Cae ‘sooo 


"రిణరంగ్రణా 
ధియ్లాయగనియిల్లల్లో 
saz 

0007 ceases 156 


onaogipn wong 
(1౪౭030౪2 


(ace) ఇఇయ్ధంయిలుంల 


goeeg ఇళ్షాంర్దంయిణ)ంల్ల (ewiop(RspE) aloe 


log Tag 


ONYUONSOUaTORS 

2 
CRORE SHEE ౧గిం 
రల ,ఆణయాణంగి 7౦8 


one gg 

RAPUR  CHOEOS 
Vactoatl జధింధ్రంణంట్ల 
moet 100 


Gy gee TH 


oP UsOVerons 
౫౧(౦0900ంగింంయం 
Re sano IL 


“"ంబ్లక్మాక్రాంరార్థా 

HRM COE 
vagoacl sgogonoe 
gente fe 170 


oman Sag 
జోదిక ఇంగ 
0009 case 1TE6 


'ంల్లంగదై 

ంకోః యాంటంగ్రైడిణ 
se gee cele 
oss ce? 


ono Samal 
sR NRE 
0002 nme 176 


onnanes she 


ల 
gens gogo(e reg ‘nse gone 1g 


“ONYHONROVaMED 


“లఖన ల౪యలంగిఖి 
CRE 5 


Beste coe ste Ren shag 
Be gaegon Te; Ee pane TEL 


onmoag 1 
గ్రైంణంజదీణ హై 
soe ces Ico 


onsoagy! cose 
Ge oro 
గోంయంఆంయి్ల 
'“ంథందగంణ 179 


oye Sera 


ఆ 


Rag RELOCATE 


అగివర్తేన 


0091 cscs TrGgonne xi 


“లజ కాయా 

SaPausm cof 
sys sone leoe 
sisase TI 


OPUoUROVacgons 
Hons Sracsags 
Be peo TIL 


oop corsa 
డై సం. యిల 
Ramones 19 


OMafo 
ead MIA 


దయం 
oe nA 


c= 
SVYacroaQl I 


- 


పై తొమ్మిది కనిష్ట ప్రమాణాలు తప్పనిసరిగా అందరు విద్యార్థులు 
సాధించేట్లు చూడాల్సిన బాధ్యత  ఉపాధ్యాయులది. వీని సాధనకు. 
అనుగుణమైన బోధన వ్యూహాలను ఎంపికచే సికొన్న ఉపాధ్యాయులు మాత్రమే. 
ఈ విషయంలో కృతకృత్యులౌతారు. ఈ (ప్రమాణాలు ఉన్నత తరగతులకు 
కూడా విస్తరించాలనే ప్రయత్నం జరుగుతోంది. అంతవరకు వీనిని (ప్రాథమిక 
తరగతులనరకే పరిమితంచేసి వాని ప్రభావాలను పైతరగతుల్లో కొనసాగించ ' 
ప్రయత్నించాలి. 


4.04 మాధ్యమిక, ఉన్నత పాఠశాలస్థాయిలో మాతృభాషగా తెలుగును 
బోదించుటలో లక్ష్యాలు-పు కీ కరణాలు న 
ఓ ౭ 


ఇంతకుముందు విద్యా ప్రణాళిక గమ్యాలు విద్యాబోధన ఉద్దేశ్యాలగురించి 
తెర్సిక్‌”న్నాం. గమ్యం, ఉద్దేశ్యం, లక్ష్యం, స్స ప్రకరణాలం టేకూడా నిర్వచించు ' 
కొన్నాం. ప్రస్తుతం తెలుగును మాతృభ్లాషగా, ప్రథమభాషగా _ బోధిస్తున్నపుడు ' 
ఉపాధ్యాయులు దృష్టియందుంచుకోవాల్సిన లక్ష్యాలు, స్పష్టీకరణాలు వివరంగా ' 
తెల్సికోవడానికి (ప్రయత్నిద్దాం. ఈ లక్ష్యాలు, స్పష్టీకరణాలు 1972-73 ' 
'' విద్యా సంవత్సరంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థవారు నూతన 
- మూల్యాంకనా విధానానికి అనుగుణంగా ప్రతిపాదించిన లక్ష్యాత్మ క బోధన అనే 
అంశంపై నిర్వహించిన సామూహిక ఉపాధ్యాయ శిక్షణా కార్య(క్రమాలకోసం 
రూపొందించి అమలుచేపినవి. వీని ఆధారంగా నేడు మన పాఠశాలల్లో ॥ 
లక్యాతృ్మక బోధన కొనసాగుతోంది. వీని నేపథ్వంలో విద్వారుల పవేశ పవరన 
PE behaviour), నిర్గమన (ప్రవర్తన eC మర్యం 
ప్రవర్తన (10 between behaviour), (Behaviour continum)oను వీనిద్యారా | 
మదింపువేసి వారిలో ఆశించిన ప్రవర్తనా మార్పుల్ని సాధించవచ్చు. బోధన. 
లక్ష్యాలు ఈ కిందివిధంగా ఉన్నాయి. 


f 


ఫ జ్ఞానం, 1) ఆవగాహనం, 111) వాగ్రూప అభివ్యక్తి, ౪) లిఖితరూవ. 
అభివ్యక్తి ౪) పఠన వైపుణ్యం, ౪) భాషాభిరుచి, "19 రసానుభూతి, Yi 
పంప్కృతి సంప్రదాయాలు, ౪) సృజనాత్మకత, ఇ సముచిత మనో వైఖరులు! 
జ) భాషాంతరీకరణం. | 


పై వానిని విస్త్రృతంగా వరిశీలిద్దాం. 


|| 
శీ! 
i! 


గీ) జ్ఞావం : knowledge ' . 


/ 


జ్ఞావం ఆనంతమైంది. దీంతో సమానమైన అంశం లేదు. అందువళ్లే 


60 


'నహిజానేన సదృశం” అనే సూక్తి ఏర్పడింది. అయితే జ్ఞానం అంటే 
ణ్‌ 

ఏమిటీ అన్నదాన్ని సమగ్రంగా నిర్వచించడం కష్టనాధ్యం. జ్ఞానం అంటే 
తెల్షినతనం. తెల్సినతనం తెలియనితనానికి భిన్నమైంది. ఏది మొదట 
a, యదో, ఆ తర్వాత తెలుస్తుందో తెల్సింది స్థిరంగా ఉంటుందో అది 
జానం. అంటే తెలియనితనాన్నుండి తెల్సినతనానికి తెల్స్పినతనాన్నునుండి 
శాశ్వతత్వానికి, తద్వారా ఆచరణలో ద్యోతకమయ్యేదిజ్ఞానం. ఆ కారణాన 
బోధన లక్ష్యాలన్నిటికి జ్ఞానం ప్రాతిపదిక. ఇతర లక్ష్యాలన్నీ ఈ జ్ఞానపునాదుల పై 
నిర్వవింపబడతాయి. కేవలం జ్ఞానాన్ని సంపాదించడం మాత్రం సరిపోదు. 
దాన్ని విచక్షణతో ఉపయోగించడం, జ్ఞానపరిధుల్ని విస్తరించుకోవడం అనేవి 
ఈ లక్ష్యం ఆశిస్తున్నభావనలు. సాధారణంగా ఈ జ్ఞానం భావనలు 
(Concepts), సత్యాలు (truths), సూత్రాలు (Principles), ప్రక్రియలు 
(ta5sk5) మొదలగువానికి సంబంధించింది. భాషాబోధనలో జ్ఞాన లక్ష్యాన్ని 
మూడు ప్రధానవర్గాలుగా పేర్కొంటారు. అవి 


i) విషయజ్ఞానం. 
1) భాషాజ్ఞానం. 

ఫు సా హిత్యజ్ఞానం 
(= 9 


పై మూడు జ్ఞానవరిధుల్ని వివరంగా తెల్సి క”ందాం. 
i) విషయజ్ఞానం : 


విషయానికి సంబందించిన జ్ఞానం' విషయజ్ఞానం. ఏ విషయం? పాఠ్యాం 
శంలోని విషయం. పాఠ్యాంశంతో సంబంధమున్న విషయం అని అర్ధం. 
వీనిగురించి విద్యార్దులకు సమగ్రంగా తెలియాలి. విషయజ్ఞానంలో పాఠ్యాంశ 
(<2) ళా 
విషంయంతోబాటు 


పాఠ్యాంశ పూర్వకథ, పూర్వగాథ, పూర్వాంశం. 

పాఠ్యాంశ పరకథ, పరగాథ, పరాంశం. 

రచయిత, కవి వివరాలు, 

పాఠ్యసంబంధ విశేషాంశాలు. 

పొఠంలో ప్రస్తావించబడ్డ అదనపు అంశాలు (References). 


RT OTE 


ప్రధానాలు. వీనిద్వారా పాఠ్యాంశం పై విద్యార్థికి సమగ్ర దృక్పథం ఏర్పడుతుంది. 
ప్రధానంగా ఉన్నత తరగతుల్లోని పాఠ్యాంశాలు వివిధ రచయితల రచనల్లోనుండి 


61 


ఎం పికచేయబడతాయి. అందువల్ల ఆయా అంశాల పూర్వాపరాలు తె! 
విషయానికి సమ(గ్రతరాదు. వివిధ రచనలు అయాకాలాల్లొ రచిం: 
ఉంటాయి. రచనా విధానాల్లో కూడా భేదముంటుంది. వీనిని పాఠ్య 
Ws మ. పూర్వకథా పరిచయం, విశేషాంశాలు, ఆదనపు పవ 
ఆనె రూపంల్‌ తెలియజివ్యాలి. తదా౭రా విదారులకు ంశం పె 
దృక్పథం ఏర్పడుతుంది. వ పాక్‌ కమైన జ wan అలవడ 
అందువల్ల ఉపాధ్యాయులు ఈ జ్ఞాన భాగంలోని వివిధాంశాలను (i 
దృ ప్రాయందుంచు కోవాలి. 


ii) భాషాజ్ఞానం = 


జ్ఞాన లక్ష్యంలో రెండవ (ప్రధానభాగం భాషాజ్ఞానం. అంమే 
సంబంధించిన జ్ఞానం. భాషలోని మౌలికాంశాలకు సంబంధించిన 
ధ్వని, ఉచ్చారణ, వర్ణం, వర్ణకవుం, పదం, వాక్యం, పదభేదాలు, వాక్య 
సామాన్య వ్యాకరణాంశాలు, నుడికారం, జాతీయం, లోకోక్తి మొదలై 
జ్ఞానంలో లోని భావనలు. వీనికి సంబంధించిన సమ్మగరూపమే భావి 
ఉపాధ్యాయులు మొదట విద్యార్దులకు ధ్వనికి సంబంధించిన మెల 
చెప్పాలి. ధ్యన్యూత్సత్తి విధానాన్ని, ఉత్పత్తికి సహకరించే అవయవ 
గూర్చి, ఉచ్చారణా విధావాన్నిగూర్చి, చెప్పాలి. తాము స్పష్టంగా ఉ 
విద్యార్థులచే అనుకరణపద్దతిలో ఉచ్చరింపజేయుట ద్వారా వారికి 
ఉచ్చారణలకు సంబంధించిన జ్ఞానం అలవడుతుంది. తర్వాత విద్యార్దుల 
లిఖితరూపం వ్యర్థమని, అక్షరమని పరిచయం చేయాలి. ధ్వనికి, లిపిరూ 
వర్గానికి మధ్య ఉచ్చారణలో భేదమున్న సందర్భాలను కూడా ప 
చేయాలి. అంటే మాట్టాడేధ్వనులకు రాపే రూపాలకు మధ్యగల 
చెప్పాలి. లెపి రూపాలలోని సామ్యాలు, భేదాలు పరిచయం చేసి ఇ 
తెల్ఫాలి. అక్షరక్రమానికి సామాన్యంగా నిఘంటువుల్లోని అక్షర 
స్వీకరిస్తారు. తద్వారా విద్యార్థులు అవసరమైనపుడు నిఘంటువులను స 
శ శ్లో న! 
సంప్రదించగల్లుతారు. ధ్వని, ఉచ్చారణ, వర్ణం, వర్గక్రమాలనే (వ 
భావనల తర్వాత పరిచయం చేయాల్సింది పదం. పదం కొన్ని 
సముదాయం. అర్ధవంతం. భాషా వ్యవహర్తల భావవ్యక్తీకరణకు 
ప్రాతిపదిక. పదజాలం ఎంత సుసంపన్నంగా ఉంటే వ్యవహారం 
సుసంపన్నం అవుతుంది. విద్యార్జులు పదాలపై అధికారం సంపా! 
లక్షలు సంపాదించినవారు లక్షాధికారులైనట్లు పదాలు స్వంతంచేసిక్‌ 


62 


పదాధికారులౌతారు. పద నిర్మాణం, పదం ఉత్తుత్తి, పదం స్వరూపం, పదం 
స్వభావం, పదం అర్దం, ఆర్థభేదం, సమానార్థకం మొదరైన భావనల్ని 
వీవరించాలి. వైయాకరుణల ననుసరించి పదం ప్రాతిపదిక, ప్రత్యయాల 
సమాహారరూపం. రాముడు అనే పదంలో 'రామి శబ్దం ప్రాతిపదిక. 'డు' 
పత్వయం. “చేయుచున్నాడు అనే పదంలో చేయు! ప్రాతిపదిక. “ఉన్నాడు” 
పత్యయం ఇట్లా ప్రతిపదంలోని ప్రాతిపదిక రూపాన్ని, దానిపై చేరిన 
ప్రత్యయరూపాన్ని విడదీసి విద్యార్థులకు వివరించాలి. దానికి వారితో 
పదవిర్మాణం లెలుస్తుంది. పదోత్పత్తికి సంబంధించిన వివరాలుకూడా తెల్ఫారి, 
“దాశరథి అనే పదం దశరథుడు అనే పదంనుండి, “గామ్యం' అనే ఫోం 
“గాదుం' నుండి, 'సాంభ్యం' అనే పదం 'సులభంినుండి ఉత్పత్తి ఐ"ట్టుగా 
చెపొలి. 'గురువు-గౌరవం-గౌరవ్యులు' ఇలా ఒక మూలసదంనుండి ఇతర 
రూపాలు ఎలా ఉత్పత్తి అవుతాయోకూడా తెలపాలి. పదానికి మొదటచేరే 
పసర్గలు (60065) కూడా ఉంటాయని. ఉదా: శాంతి - (ప్రశాంతి. 
రాగం - సరాగం, గుణం - సుగుణం అని చెప్పాలి. ఇట్లు పదాల 
ఉతుత్తిని పరిచయంచేసీ వాని స్వభావాన్ని చెప్పవచ్చు. ఉదాహరణకు 'అలి 
ఆవే పదంలో 'అ' ఉచ్చారణ లోపొరల్లోనుండి జరిగితే “లి ఉచ్చారణ 
ముఖకుహరంలో జరుగుతుంది. ఇలా ఏర్పడ్డ 'అ-లి అనే పదం సముద్రంలోని 
కెరటాలను సూచిస్తుంది. అం సముద్రంలోపలనుండి బయలుదేరి ఒడ్డుకు 
పెద్ద శబ్దంతో తాకి విడిపోతుంది. ఇలానే ఇజుకు-ములుపు పదాలు వాని 
అర్జంలోవి స్వభావాన్ని తెల్పుతాయి. ఇట్లు ప్రతి పదానికి ఉన్న స్వభావాన్ని 
విస్తే షీంచే ప్రయత్నం చేయవచ్చు. 


ఇక పదాలు ఇచ్చె అర్థాలను పరిశీలిద్దాం. పదానికి మరో పదం ఎప్పుడూ 
అల్తంకాదు. ఉదాహరణకు మరణించు అనే పదానికి 'చనిపోవు అని అర్థం 
పొం. ఇవి భావనాపరంగా సమం కాని 'ఇవి సమానారక పదాలు కాప్‌. 
కొరణం ఈ పదాలను అన్ని సన్ని వేశాల్లో సమానంగా ఉపయోగించలేం 
అందువల్ల (ప్రతి పదానికి తనదేయైన వ్యక్తిత్వముంటుందని, ప్రపంచంలోని 
మూవవుల్లో ఒకరి పోలికలు మరొకరిలో ఉన్నప్పటికి, ఒకరు మరొకరితో ఎలా 
సమానం కారో ఆప్టే భాషలోని పదాలుకూడా ఒకదానితో ఒకటి సమానంకావని 
చెప్పాలి. ప్రతి పదానికి ఒక అర్థపరిధి ఉంటుంది. ఉదాహరణకు *చనిపోవు 
ఆవే పదం కవిషారంతో వాడతాం. “కుక్క చనిపోయింది" అంటాం గాని 
కుక్క మరణించింది లేదా శీర్తిశేషురాలైంది అనంకదా! అయినా మరణించు, 
చనిపోవు, దివంగతులగు మొదలైన పదాలన్నీ మృతకళేబరమగుట అనే 


ఒకే భావనను సూరింపజేసాయి. ఈ పడాలణ్న చేరువేరు సందర 

సం వీడి మరో 
ఉపయోగిస్తే అహేతుకమవ్వుతుంద్‌. వ్యవహారంలో వెగటు కల్గుతుంది. 
కారణాలవల్ల ఒక పదానికి ఈ పదం ఆనే అ అర్ధం చెప్పకుండా వాని ఉప 
సందర్భాలను వివరించాలి. ఒక పదానికి బదులుగా ఆ సందర్శ 
మరోపదావ్ని ఉపయోగించడంలో జాగ్రత్త వహించాలని చెప్పాలి. 
సందర్భాల్లో అర్ధంలో విపరిణామంకూడా జరుగుతుందని, మరో '౭ భాషాష 
కూడా మనభాషలో విరివిగా చేరిపోయాయని చెప్పాలి. హిందీలో 'ఉప. 
శబ్దానికి *నవలియని. తెలుగులో 'ఉపన్యాసిమంకే “వక్తృత్వం 6 
ఆభివృద్ధిచెందిన " రూపం అని చెప్పాలి. 


ఉపదాాగ పడరాయి. భో 


es 
q 
we 
.| 
న 
భే 
ps 
3 
Mo 


ఈ  భావనలతోబాటు సమానార్థకపదాలు, విరుద్దార్థకపదాలు ! 
చెప్పాలి. సత్యం-అసత్యం. ఇవి విరుద్దభావాలు. ఈ భావన అన్ని సంద 
వరి ర్రించకపోవచ్చు కేవలం Abstract Nounssు మాత్రమే విరుద్దార్లభా 
చెప్పుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తవహించాలి. లేకపోతే లిం? 
విశేషణాలు మొదలైనవానికికూడా విరుద్దార్థ్హాలు చెప్పవల్సి వస్తుంది. (ప్ర! 
స్వతంత్రంగాను, సందర్భంలోనూ ఎలాంటి అర్హభేదానికి, ఆర్థస్లూ 
నోచుకొంటుందో కూడా చెప్పాలి. ఈ పదాల్లో స్ట మె 
వానితోబాటు తత్సమ, తద్భవ, దేశ్య, గ్రామ్య పదరూపాలను తె 
ఇతర భాషాపదాలు, వాని ఆర్థపరిమితులు కూడా తెల్సాలి. ఇట్లు ' 
మొదట అపరిచితాలై, తర్వాత పరిచితాలై, సుపరిచితాలై, చిరపరి 
విద్యార్థులతో శాశ్వతంగా ఉండిపోయినపుడే వ్యవహర్తలుగా వారి ౩ 
సంపద సుసంపన్న మవుతుందే. విద్యార్దులు ఈ పంపదనార్హిం 
ఉపాధ్యాయులు కృషిచేయాలి. దీనినాధారంగా జేసికాని విద్యార్థుల -. 
స్పృహను (Word awareness) ఆంచనావేయవచ్చుకూడా. 


పదం తర్వాత భాషాజ్ఞానంలో పరిచయం చేయాల్సిన జ్ఞానభాగం 
బాక్యం సంపూర్ణ భావ (ప్రకటనకు ప్రతి రూపం. వాక నిర్మాణం, వాక్య! 
వాక్యాంతరీకరణం మొదలైన అంశాలు విద్యార్థులకు పరిచయంక కావాలి. 
వాక్యాలు స సాధారణంగా కర ర్త-కర్మ-(క్రియ అనే నీర్మాణం కనన. 
వాక్యం కర్త-క్రియ-కర్మ క్రమంలో ఉంటుంది. మన భాషలో 
వాక్యాలు, [క్రియ సహిత వాక్యాలు, క్రియాదివాక్యాలు, సట. వ 
(క్రియాంతవాక్యాలు కనబడతాయి. వీనికి సంబంధించిన వివరాలు 


64 


డాక్యాల్లో సామాన్యవాక్యాలు, సంయుక్తవాక్యాలు, సంశ్లిష్టవాక్యాలు కూడా 
ఉంటాయి. సంయుక్త _ వాక్యాలను, సంగ్లిష్టవాక్యాలను సామాన్యవాక్యాలుగా 
విభజించే సామర్ధ్యం విద్యార్థులకు కల్గించాలి. ఈ వాక్యాల్లోని సామాన్యవాక్యం 
(సాధారణవాక్యం), ప్రశ్నవాక్యం, ఆశ్చర్యవాక్యాలనుకూడా పరిచయంచేయాలి. 
ప్రత్యక్షవాక్యాలు, పరోక్ష వాక్యాలు, కర్తరీవాక్యాలు, వాక్యాల మొదలైన 
వివరాలు తెల్ఫాలి. వాక్యాంతరీకరణం చేయగల్లిన సామర్థ్యం విద్యార్థులకు 
కల్లి వాక్య క్రీడలు చేయగల్షిననాడు వారికీ ఈ జ్ఞానభాగం ప్ర అధికారం 
లభిస్తుంది. 


వాక్యం తర్వాత విద్యార్జులు తెల్సికోవాల్సింది సామాన్య వ్యాకరణాంశాలు. 
వీనిలో భాషాభాగాలు ప్రాథమిక తరగతుల్లోనే ప్రస్తావించబడతాయి. పై 
తరగతులో సంధి, సమాసాలు మొదలైనవానిని పరిచయంచేయాలి. తద్వారా 
వారికీ పదబంధ నిర్మాణం తెలుస్తుంది. పదకారిన్యత తొలుగుతుంది. 
సామాన్య వ్యాకరణాంశాల తర్వాత విద్యార్దులు తెల్సికోవాల్సినవి జాతీయాలు, 
లోకోక్తులు. ఒక జాతియందు అనూచానంగా వాడుకలో ఉన్న ఒకానొక 
పదబంధం జాతీయం. దీన్నే నుడికారం అనికూడా వ్యవహరిస్తారు. నుడికారం 
అంటే మాట చమత్కారం. కొండంత భావనను ముత్తెమంత పదంలో 
ఇమిడ్చి చెప్పే స్వభావం కలవి జాతీయాలు, నుడికారాలు. వీని ప్రయోగం, 
పుట్టుకల గురించి విద్యార్థులకు తెలియజెప్పాలి. వీనిని విరివిగా నిజజీవిత 
పన్నిచేశాల్లో ఉపయోగించేట్లు చూడాలి. వీనితోబాటు లోకోక్తులుకూడా. ఇవి 
వాక్యరూపంలోని సాధారణీకరణొలు. వీనిని సామెతలు, నానుడులు అని 
కూడా వ్యవహరిస్తారు. ఇవికూడా జాతీయాల వలెనే కొండంత భావాన్ని 
చెప్పే వాక్యరూపాలు. 


ఇట్లు ధ్వని, 'ఉచ్చారణ, వర్ణం, వర్గక్రమం, పదం, వాక్యం, జాతీయాలు, 
లోకోక్తులు, సామాన్య వ్యాకరణాంశాలు' మొదలైన వాని సమాహార రూపమే 
భాషాజ్ఞానం. విత్య వ్యవహారశీలిని భాషాజ్ఞానమే వెన్నుతట్టి నిలబెడుతుంది. 
ఆతడి భావ వ్యక్తీకరణాన్ని లోపరహితం చేస్తుంది. 


iii) సాహీత్యజ్ఞానం థి 


జ్ఞాన లక్ష్యంలో మూడవ (ప్రధాన విభాగం సాహిత్యజ్ఞానం. ఇది సాహిత్య 
లక్షణాలను తెలిపి స్వంతం చేస్తుంది. దీనిలో శైలి, శయ్య, రీతి, రసం, 
ఆలంకారాలు, పాకం, ఛందస్సు, గద్యపద్య నాటక (ప్రక్రియలు (పధానాలు. 


65 


వీనికి సంబంధించిన సంపూరజానమే సా హిత్యజ్ఞానం. 


శైలి, రీతి రెండున్నూ పరస్పర సంబంధితాంశారే. ప్రతి ర 
తనదైన రీతిలో, శెలిలో రాస్తాడు. (ప్రాచీనులు ఒక విధానాన్ని అను 
ఆధునికులు మరో విధానాన్ని అనుసరిస్తారు. వీరు కథనశైలి, వివర 
వ్యాఖ్యాన లి అని వేరువేరు. పంథాల్లో రాస్తారు. ఒకరు చిన్న 
పదాల్లో రాస్తే మరికొందరు జటిల సమాస బంధుర రచనే 
ఆయో రచయితల, కవుల రచనా శిల్మాన్ని విద్యార్థుల "క5రింగిం; 
శైలీ భేదాలను, వాని [ప్రాధాన్యతలను తెల్సి తమదేయైన శెలిని విదా 
అంవరచుక్‌ కొనేట్లుచేయారి. వీనితోబాటు రచనల పాకా కాన్ని గూర్చి వివరి, 
చాలా సులభమైన, రచనల్ని ద్రాక్షా పాకంలోని రచనలని, కొంత కఠి 
రచనల్ని కదళీపాకంలోని రచనలని, చాలా కఠినమైన రచనల్ని నారి కేళపాక 
రచనలని సాహిత్య లాక్షణికులు పేర్కొంటారు. కరుణశ్రీ ర 
ద్రాక్షాపాకానికి, పోతన రచనలు కదళీపాకానికి, కృష్ణదేవరాయల 
నారికేళపాకానికి ఉదాహరణలుగా చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో ఎంపి! 
గద్య, పద్యరచనలు వీనిలో ఏదో ఒక "కోవకు చెందుతాయి. అం 
వీని పరిచయం అవసరం. దీని తర్వాత అలంకారాల గురించి ₹ 
అర్థాన్ని ఆశ్రయించిన అలంకారాలు అరాంంకారాలని, శబ్దాన్ని ఆశ్రయి 
అలంకారాలు శబ్దాలంకారాలని చెప్పాలి. ఆధునిక, (ప్రాచీన సాహి, 
ఈ తం హా. ఉపయోగించే సందర్భాంను కవిసమయాలు ఆం: 
కవిసమయాలు ప్రసిద్దాలు. వీనిని రచనల్లో కవులంతా (ప్రయోగిస్తారు. 
భాషా (పభావాలనర్ణి కవిసమయాల్లో క్‌త్త ' ప్రయోగాలుకూడా చేరిపోతున 
ఈ విధంగా పద్య, గద్య పాఠాల్లోని అలంకారిక సన్నివేశాలను విద్యా 
పరిచయంచేయాలి. నిత్య జీవిత వ్యవహారంలో చెప్పుకొనే పోలికలు 
అలంకారాలని విశదంచేయాలి. అలంకారాలతోబాటు పరిచయం చేయ 
సాహిత్యజ్ఞానభాగం రసం. రసాలు నవవిధాలు శృంగారం, హాస్యం, క 
వీరం, అద్భుతం, శాంతం, రౌద్రం భయానకం, భీభత్సం. మరికొ 
భక్తిని కూడా రసమని వ్యవహరించారు. మన పాఠ్యాంశాల్లో క 
వీరం, హాస్యం, అద్భుతరనాలు పోషింపబడతాయి. వీని లోతట్టు భఖ 
పరిచయంద్వారా విద్యార్థులు రసానందం పొందగల్లుతారు. 


రసంతోబాటు విద్యార్దులకు పద్యలక్షణ మైన ఛందస్సు లోని అం 
మాత్ర, లఘువు, గురువు, గణం, పద్యభేదం, యతి, (ప్రాస 


i 


66 


పరిచయంచేయాలి. వీనితోబాటు సాహిత్యజ్ఞానంలో సాహితీ ప్రక్రియాభేదాలైన 
గద్యం, పద్యం, నాటకాల లక్షణాలను తెల్సి ఒక ప్రక్రియనుండి మరో 
ప్రశ్రీయలోకి అంశాన్ని ఎలా పరివర్తనం చేయవచ్చో తెలపాలి. పరివర్తన 
మెలకువలు చేర్చాలి. 


ఇట్లు విషయ, భాషా, సాహిత్య జ్ఞానాలను వారివారి తరగతిస్థాయికను 
టా 
గుణంగా, పొఠ్యాంశానికి అన్వయించి పరిచయం చేయాలి. విషయజ్ఞానం 
విద్యార్తులకు విషయం పై అధికారాన్ని కల్లిస్తే, భాషాజ్ఞానం భాషపై సాహి 
ఐ Ca 
త్యజ్ఞానం సాహిత్యంపై అధికారాన్ని కల్గిస్తాయి. ఇలా మూడింటి సమాహార 
జా కూ 
రూపమే పంపూర్ణజ్ఞానం. ఈ జ్ఞానాల్లో విషయజ్ఞానానికి అవర లైన పాఠాల్లో, 
భాషాజ్ఞానావికి గద్య, పద్య, నాటక, వ్యాకరణపాఠాల్లో, సా హిత్యజ్ఞానానికి 
ప్రధానంగా పద్య, నాటక పాఠాల్లో ఉపాధ్యాయులు ప్రాధాన్యతనీయాలి. ఈ 
జ్ఞానాన్ని విద్యార్థులు ను. తెర్పికోవడానికి రండు స్పష్టీకరణాలు 
పేర్కొనబడ్డాయి. ఈ రెండు స్పష్ట్రికరణలకు విద్యార్థి ప్రతిస్పందించిన విధం 
ఈ మూడు విభాగాల్లో విద్యార్థి సంపాదించిన జ్ఞానానికి ప్రతీక. విద్యార్దులు 
అవసరమైన పందర్భాల్లో 


1) ఆయా విషయ, భాషా, సాహిత్యాంశాలను జ్ఞప్తికి తెచ్చుకొంటారు. 
సు ఆయా విషయ, భాషా సాహిత్యాంశాలను గుర్తిస్తారు. 


ఈసృష్టీకరణాల్లో మొదటిదైన జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది అమూర్త 
(abstract) సన్ని వేశాల్లో జరుగుతుంది. ఉపాధ్యాయులడిగిన ప్రశ్నలకు 
విద్యార్థులు తమ మెదడుపారల్లో దాచుకొన్న సమాచారాన్ని నెమరువేసుకొని 
నివేదించగలగాలి. ఇది విద్యార్థుల జ్ఞాపకశక్తి (Memory power) నిదర్శనం. 
అయితే జ్ఞాపకశక్తి లేనివారికి, తక్కువగా ఉన్నవారికి జ్ఞానం లేదనికాని, జ్ఞానం 
తక్కువ అనిగాని చెప్పడం అన్నివేళలా సాధ్యంకాదు. కొన్ని పర్యాయాలు 
చెంటవే, మరికొన్ని పర్యాయాలు కొంతసమయం తీసికొని, కొన్ని సందర్భాల్లో 
చాలాసమయం తీసికొని, మరికొన్ని సందర్భాల్లో అసలే జ్ఞాపకంరాక, ఆ 
తర్వాత జ్ఞాపకం రావడంకూడా జరగవచ్చు. ఈ సన్ని వేశాలన్ని టిలో జ్ఞానం 
ఉంటుంది కాని అది సద్యస్పృహలో లేకపోవచ్చు. ఐతే, జ్ఞప్తి మొదట 
తాత్కాలికంగా మధ్యలో ( స్టీరప డేవరకు) మార్పులకు లోనవుతూ, చివరకు 
శాశ్వతమౌతుంది. ఉదాహరణకు సంవత్సరం చివర పరీక్ష రా సింతర్వాత 
పాఠ్యపుప్తకంలోవి పాఠాల్లోనే ప్రశ్నిస్తే విద్యార్దులకు జ్ఞప్తికి రాకపోవచ్చు. ఈ 


67 


సన్నిచేశంలో పాఠ్యాంశాలు కేవలం పరీక్షనాటివరకే తాత్కాలికంగా విద్యార 
ఉన్నాయని _ చెప్పవచ్చు. ఒక పందర్భంలో పరిచయంచేసిన “చనిపో 
అవే పదానికి మరో సందర్భంలో పరిచయమైన మరణించు, కీర్తిశేషు 
మొదలైన పదాల్లో మొదటిదానిని వదిలి విద్యార్థులు తర్వాతి పదాలను వె 
తీపికొని _ వెళ్తారు. తర్వాత తెల్పికొన్న పదాన్నే విరివిగా ఉపయోగ 
ప్రయత్నంచేస్తారు. అంటే పదజాలం కొత్తది వచ్చి చేరినకొలది 
పదజాలాన్ని వదిలివేస్తారన్న మాట. చెరువులోకి కొత్త వీరువప్తూ పాత! 
చెళ్ళిపోతున్నట్లు పదజాలం మార్పుచెందుతూన్న జ్ఞాపకంగా ఉంటు; 
భాషాజ్ఞానానికి సంబంధించిన జ్ఞానభాగంలో ఇది అందరిరికి కొంతమే 
అనుభవంలోనిదే. ఇక సాహిత్య జ్ఞానంలో పరిచయంచేసిన అంశాలు విద్యా! 
మనస్సుల్లో హత్తుకపోతాయి. అందువల్ల ఇవి శాశ్వత జ్ఞప్తీలో ఉంటా? 
చిన్నప్పుడు చదువుకొన్న ఒక పద్యం, ఆకట్టుకొన్న ఒక సన్నివేశం చిరకా 
వెంట ఉంటుంది. ఇది శాశ్వతజ్ఞ ప్రి. ఇలా విషయజానం కొంతకా 
= ణా 
మాత్రమే జ్ఞప్తిలో ఉంటే, భాషాజ్ఞానం నవనవోన్న్మేషంగా, సాహిత్యజ్ల 
శాశ్వతంగా వ్యక్తుల్లో నిలిచియుంటుందని చెప్పవచ్చు. జ్ఞానపంపన్ను డైనపు 
కేవలం జ్ఞపీకీ తెచ్చుకోలేనంత మ్మాత్రాన జ్ఞానం లేదవిగావి, జ్జ 
తెచ్చుకొన్నంత మాత్రాన సంపూర్ణజ్ఞానం కలవాడనిగాని వ్యాఖ్యచేయలే 
జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవారుకూడా కొంత సమయం లభిస్తే పరిం 
సమాధానాన్ని వెతుక్కొని చెప్తారు. ఇది ఒక విధంగా (ప్రశ్నల్లో రిక్తపూర 
వంటిది. 


ఇక రెండో స్పష్టకరాం. విద్యార్థులు ఆయా సందర్భాల్లో గుర్తిస్తారు. 
ఒక మూర్తభావన (60౧07 ౭16 విద్యార్దుల ముందున్న నాలుగైదు సన్నివేశా 
సరియైన సమావేశాన్ని గుర్తిస్తారన్నమాట. ఒక విధంగా బహుళ సమాః 
ప్రశ్నల్లో సరియైన సమాధానాన్ని విద్యార్థులు గుర్తించడం ఈ స్పష్టీకరణః 
భాగం. ఈ గుర్తింపు వివిధ సన్నివేశాల్లో జరుగుతుంది. గుర్తింప 
జ్ఞానేంద్రియం పాత్ర కూడా ఉంటుంది. ఆకృతి మొదలైన ఆంశాలు దీన్‌ 
ప్రధానాలు. ఉదాహరణకు చిన్నపిల్లలు చాక్లెట్‌ను గుర్తిస్తే తర్వాత ది 
ఆదే మాదిరి వస్తువుల్లో కూడా సులభంగా గుర్తిస్తారు. ఏకలక్షణా 
ఏకకాలికాలైన ఆంశాలమధ్య గుర్తింపు ఆలస్యమవుతుంది. విలక్షణాంశ 
గుర్తింపు సులభమవుతుంది. ఈ కారణాన ఏ సందర్భాల్లో గుర్తింపు ఊం 
దాన్నిబట్టి దాని తీవ్రత తెల్సికోవచ్చు. అన్ని సన్నివేశాల్లోకూడా త్వర 


68 


పముచితంగా గుర్తించగిల్లల అంల్బబా పెటా ఈ 
ఈ గుర్తింపులో కొంతమేరకు జ్ఞప్షీకూడా షా జంట కొందరి 


అధిపాయం. జ్ఞాప్తీ i గుర్తింపు రెండూ అ తీవ్రతతో పనిచేస్తే జ్ఞానలక్ష క్షం 
సాధించబడినస్లే. చిరపరిచితాలను త్వరగా గుర్తించడం, పరిచితాలను కొంత 
సమయం పీపికొని గుర్తించడం, అపరిచితాలను సందర్శంచెబితే చాలా 
పమయం తీపికొని గుర్తించడం నిత్యజీవితంలో జరిగేదే. అందువల్ల ఈ రెండు 
ప్పుష్టీకరణాలద్వారా విద్యార్థుల జ్ఞానసంపత్తి లోతుపాతుల్ని అంచనా వేయడానికి 
వీలవుతుంది. ఈ రెండు స్పష్ట కీ కరణాల్లో ఆయా అంశాలు విద్యార్దుల స్వంతమైన 
తర్వాత వావిపై స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకొంటారు. స్థిరపరచుకోవడం 
జరిగంతర్వాత = ల. అంకంలో ఇక మార్పులు ల ఉండకపోవచ్చు. 
ఆందువల్ల విద్యార్దులు స్థిరపరచుకొంటారనే మరో స్పష్టీకరణంకూడా ఈ 
లక్ష్యానికీ " చేర్చవచ్చవి కొందరు విద్యావేత్తల అభిపాయం. 


ఇట్లు భాషా, విషయ, సాహిత్య జ్ఞానాలను విద్యారులు జ్ఞప్తీ జస్తీకి తెచ్చుకొని, 
గుర్తించి " స్టరపరచుకోగల్లితే ఆయా "తరణ హారిక స్వంతమయ్యాయని 
చెప్పవచ్చు. 
(3) అవగాహనం : 

భాషాబోధన లక్ష్యాల్లో రండవలక క్షం అవగాహనం. అంటే ఆర్థంచే సికోవడం. 
సంపొదించిన వివిధ జ్ఞానాంశాలను అర్థంచే సికోవడం. జ్ఞప్తికి తెచ్చుకోవడం, 
గుర్తించడం, స్థిరపరచుకోవడం జరిగింతర్యాత జరిగే లోతైన మనో, క్రియ ఈ 
లక క్ష ంయొక్క (ప్రతిస్పందన. విద్యార్థులు ఈ లక్ష్యాన్ని సాధించారని చెప్పడానికి 
వారు అర్హంచేసికొన్న తీరును ఈ కింది స్పష్టీకరణాలు విశదంచేస్తాయి. 
ఆ స్పష్టీకరణాలను తెల్సికొందాం. 


ఏ విద్యార్దులు ఆయా అంశాలను (విషయ, భాషా, సొపొత్య) అవనరమైనవుడు 
ఉదహారిస్తారు. 
ఉదహరించడం అన్ని వ్యవహారాల్లో జరుగుతుంది. అంటే ఇది Reference 
చెప్పడంకావచ్చు. మరో సన్నివేశాన్ని చెప్పడం కావచ్చు. ఉదాహరణకు 
పవర్ణధ్రీర్ణసంధికి ఒక ఉదాహరణ చెస్తే, మరో ఉదాహరణ ఇవ్వగల్గడం ఈ 
పృష్టీకరణం పరిధిలోకి వస్తుంది. 


ళు 


69 


1) విద్యార్థులు ఆయా అంశాల నందర్భాలను వివరించి వ్యాఖ్యచేయగల్లుతా 
పాఠ్యాంశాల్లో సాధారణంగా ఒక పాత్ర వ్యక్తీకరించిన భావాలు, కని 
రచయిత చేసిన సాధరణీకరణ వాక్యాలు సందర్భం చెప్పడానికి స్వీకరిస్తాం 
ఈ మాటలు ఎవరు, ఎపుడు, ఎవరితో, ఎందులకన్నారు. వీని అర్థమేమి! 
అనే వివిధాంశాల పూర్వాపరాలు చెప్పడం సందర్భసహిత వ్యాఖ్యచేయడంలో। 
ప్రధాన భావం. 
1) విద్యార్తులు ఆయా ఆంశాల్లోని సొమ్యుభేదాలను చవ్చుగల్గుతారు. 
ఠా ధా జ్‌ 
పాఠ్యాంశాల్జొని వివిధ అంశాలమధ్య పోలికర్న్షి, భేదాల్ని చెప్పడం ఈ 
స్పష్టీకరణం ఆశించే (పవర్తనానూరుూ. ఈ సామ్యభేధాన్ని పదాల్లో, ఆరాలో 
€౨ ళో ళు కాయ 
అలంకారాల్లో ప్రధానంగా సాధించవచ్చు. 


[౧ విద్యార్దులు వదాలను న్లగంతవాక్యాల్లో ఉపయోగించి చెనవ్పగల్లుతారు. 
ఈ స్పష్టీకరణ (ప్రధానధ్యేయం పద ప్రయోగ దక్షత సంపాదించడం 

పదాలను విద్యార్థులు సాధారణంగా ఈ కిందివిధంగా (ప్రయోగింః 

అవకాశాలున్నాయి. 

అ : పుస్తకంలోని వాక్యాన్నే ఎత్తిచెప్పడం. (ఇది కేవలం జీ మాత్రమే 


ఆ వ ఉపాధ్యాయులు చెప్పిన మాదిరి వాక్యాన్నే చెప్పడం. (ఇది కేవలం ద 
మాతమే) 


పై రెండు సందర్భాల్ల్గోని వాక్యాలుకూడా ఉద్ధరణ వాక్యాలే. 


ఇ: పై రెండు వాక్యాలకు అనుకరణ వాక్యం చెప్పడం. (కొంతమేరః 
మెరుగైనది) 

* : విద్యార్థి స్వతంత్ర సన్నివేశంలో పదాన్ని వాక్యంలో ఉపయోగించడం 
(అవగావానం) 


నాల్గో విధమైన పద ప్రయోగశక్తిని ఆశించేదే అవగాహనం. స్వంతవాక్యాల 
రాయగల్లిన శక్తిని విద్యార్థులు _ ప్రదర్శించినపుడు మాత్రమే విద్యార్థుల 
సంబంధిత అంశాన్ని పూర్తిగా అర్ధంచే సీకొన్నారని చెప్పొచ్చు. 
v) విద్యార్దులు ఆయా అంశాలమధ్యగల సంబంధ సామ్యాలను స్టావ్‌స్తారు. 
ఒకటికన్న ఎక్కువ అంశాలమధ్యగల సారూప్యతను, లక్షణాలను పరిగణ: 


70 


బోకి తీసికొని వానిమధ్యగల సంబంధాలను (జంటపదాల్లో) స్థాపించడం ఈ 


హుషీకరణం ప్రధాన భావన. అంటే రచన, రచయిత, ఉదాహరణ, వ్యాకరణ 
సోూత్రాం మధ్యగల సంబంధాలను సూచించి వానిని వివరించగల్లినపుడు 


విద్యార్హుంకు ఆయా అంశాలు అర్థ మైందని చెప్పవచ్చు. 
ఛు విద్యార్దులు వివిధాంశాల్లో లోసాలున్న, దోషాలున్న కనుగొని సరిచేస్తారు. 


దోష సవరణం అవగాహనంలో ఒక స్స ష్టీకరణం. ఇవ్వబడిన పదార్లో, 
వాక్యభాగాల్లో, వాక్యాల్లో, అంశాల్లోని దోషాలను కేవలం కనుగొనడం 
మాతమే చేస్తే ఆది జ్ఞానమవుతుంది. అలాగాక ఆ దోషాల్ని సవరించగల్లితే 
విద్యార్తులు ఆ అంశంపై పూర్తి అవగాహన ఉంది అని చెప్పవచ్చు. ఈ 
భావనను ఒకే అంశంలోగాని, వివిధ అంశాల మధ్యగాని నిర్వహించవచ్చు. 


ఇ) విద్యార్థులు ఆవరిచిత నద్వ గద్య భాగాల (పధాన భాగాలు చెప్తగల్లుతారు. 

ప్రస్తా వించిన అంశానికి సంబంధించిన (పధానభాగాన్ని విద్యార్దులు ఈ 
ప్పుష్టీకరణంలో చెప్పగల్లాలి. జ్ఞాన లక్ష్యంలో పరిచయం చేసిన వివిధాంశాలు 
విద్యార్థుల స్వంతమయ్యాయని చెప్పడానికి దీనివల్ల వీలుకల్లుతుంది. ఇందు 
ఊ హీంచడంకన్న ఖచ్చితంగా చెప్పడానికే (ప్రాధాన్యత. ఊహించి చెప్పింది 
ఈ లక్ష్యపరిధిలోకి రాదు. 


ఛు విద్వార్హులు నందర్భో చితంగా వదాలను ఎన్నుకొంటారు, 


విద్యార్థులు సాధారణ, విశిష్ట వ్యవహారాల్లో సందర్భానుగుణంగా పదాలను 
ఎంపికచేసికోవడం ఈ స్పష్టీకరణం (ప్రధానభావం. అన్నివేళలా తమ 
వ్యవహారంలో కృత్రిమంగాగాక అత్యంత సహజంగా పదాల ఎంపిక జరగాలి. 
పద్యోభాషణం, సద్యోవక్తృత్వం, సద్యోపన్యాసం మొదలైన సందర్భాల్లో పదాల 
ఎంపిక ఎల్లరూ అంగీకరించే పద్ధతిలో ఉండగల్లినపుడే ఈ స్పష్టీకరణం 
పాధించబడినట్టు “పేర్కొనవచ్చు. 


Ix) విద్యారులు పదాల అర్జాలను సందర్భా నుగుణుంగా చెప్పగల్లుతారు. 


పదాలు వివిధ సన్నివేశాల్లో వేరువేరు అర్జాలను స్ఫురింపజేస్తాయి. ఆ 
సన్నివేశానికి అనుగుణమైన భావనను విద్యార్థులు చెప్పగల్లాలి. ఉదాహరణకు 
కరము అవనే పదం మిక్కిలి అవే అరసూరణను, చేయి అనే అర్ధస్సు రణను 
కల్గిస్తుంది. ఈపదం వేరువేరు సందర్భాల్లో ఉపయోగింరబడుతుంది. సన్నిచేశా 


{1 


aed పదాల ఆర్డాన్ని సూచించగల్లితే విద్యార్దులు ఈ స్నస్నీకర 


౫) విద్యార్దులు ఆయా నన్ని వేశాల్లోని నిగూఢార్జ్దాల్ని కనుగొంటారు, 


లోకోక్తులు, జాతీయాలు మరియు పద్యపాఠాల్లో రచయితలు సాధార: 
అంతిపదాల్లో అనంతార్జాన్ని (పతిపాదిస్తారు. ఈ పదాల వెనుక 
భావనలను, పదాలలో se అర్జాలమ కనుగొని వాని ఆంతఃస్పాంద 
లర. ఈ ప్పష్టీకరణం ఆశిస్తున్న ప్రవర్తనామార్చ్పు. విద్యార్థులు ( 


5 దేశాలను కుళ్ణాంగా చదివి వానిలో లీనమైనపుడే విగూఢా? 
es 


౫) విద్యార్థులు సందర్భానుగుణంగా ఇచ్చిన నూచనలను అనుసరిస్తారు 


వివిధ సమయాల్లో ఉపాధ్యాయులిచ్చే సూచనలకు అనుగుణంగా విదా 
(పతిస్సందించగల్లడం ఈ స్ప ప్రకరణం ఆశిస్తుంది. సూచనలు సంక్రి 
ఉండవచ్చు. ఆజ్ఞలరూపంలో ఉండవచ్చు.  వీనినమసరించి విదా 
ప్రతిస్పందించి ఆసూచనలను ఆచరణలో పెట్టాలి. ఉదాహరణకు 


వాక్యాల్లో ఒక (ప్రశ్నకు సమాధానం రాయమంటే రెండేరెండు వా 
సంపూర్ణ సమాధానం రాయగల్లాలి. 
xii) విద్యార్దులు వద్య, గద్యములందలి అన్హాయ్మక్రమం తెల్పుతారు. 
సాధారణంగా ప అనాయ;|కమంలో చెబితే తప దాని అరం ష 
_ విశదపడదు. ఇది న. piesa చెప్పడానికి LP 
నాలుగు పొదాల్లోని ఏదో ఒక పదం మొదట, మరోటి చివరగా చె 
భావాన్ని క్రమబద్దంచేయడం ఈ స్పష్ట షీకరణంలోని ప్రధానభావన. 
పర్యాయాలు గద్యపాఠాల్లోకూడా ఆన్వయ్మక్రమం చెప్పుకోవాల్సి ష్‌ 
ఉదాహరణకు చిన్నయసూరి నీతిచంద్రికలో “పోగాలము దాపురించిః 
అరుంధతీ నక్షత్రమును, మిత్ర వాక్యమును, దీప విర్వాణగంధమును 
వినరు, మూర్కొనరుి అనే వాక్యంలో అరుంధతీ నక్షత్రాన్ని 
మిత్రావాక్యాన్ని వినరు, దీప నిర్వాణ గంధాన్ని మూర్కొనరు అని ఆః 
చెప్పుకొంటే తప పృ ఆ వాక్యం పూర్తిగా ఆర్థంకాదు. అందువల్ల విదా 
ఇట్ట సందర్భాల్లో అన్వ్నయడక్రమం చెప్పగల్లాలి. 


xiii) విద్యారులు ఆయా అంశాల సొరాంశాన్ని (గ్రహిస్తారు. 
శ ఠా 

ఒక విషయం చదివింతర్వాత, విన్న తర్వాత దానిలోని ప్రధానభావాలను 
క్రోడీకరించి కొన్నివాక్యాల్డో చెప్పడమే సారాంశం. గద్యపాఠాల్లొ కార 
పద్యపాళాల్లో తాత్సర్యంగా చెప్పగల్లడం సంపూర్ణ భావ వ్యక్తీకరణలో క్షుప్తతకు 

మ “జ (4 
ఉదాహరణ. విద్యార్ధులు సారాంశాన్ని తమ స్వంత మాటల్లో చెప్పగల్లాలి. 
ఇ) విద్యారులు ఆయా అంశాలను సంకీసీకరిస్తారు, వివరిస్తారు, విశ్లేషి స్తారు. 
ఈ ప్పష్టీకరణంలో సంక్షీ ప్రీకరించడం అంటే విధించిన పరిమితికి 
6 
అనుగుణంగా క్షు ప్తీకరించడం అన్నమాట. వెయ్యి పదాలున్న నాలుగైదు 
య 
ీరాలిచ్చి వంద పదాల్లోకి కుదించమనడం సంక్షీ ప్రీకరణానికి ఉదాహరణ 
wa అ ఆ -్‌ 

(Precis writing). ఇచట సంక్లీప్రంచేసే వ్యక్తికి స్వచ్చ ఉండదు. ఇక 
వివరించడం అంటే ఒక లోకోక్తినో, ఒక జాతీయాన్నో వివరించి చెప్పడం. 
ఇచట విద్యార్థులకు స్వేచ్చ ఉంటుంది... ఇక విశ్లేషించడం అంతే అంశంలోని 
పూర్వాపరాలను _ కార్యకారణ సంబంధాలను పరిశీలించి వివరణాత్మకమైన 
న్యాఖ్యచేస్తూ అవసరమైతే తమ అభిప్రాయాన్ని చెప్పి సాధారణీకరణం 
చేయడం. ఈ మూడు విధాలైన సామర్థ్యాలు విద్యార్థుల్ని సృజనాత్మక రచనలు 
చేయడానికి ప్రోత్సహిస్తాయి. 


1) విద్యార్థులు అపరిచిత అంశాలకు శీరికలు చెప్పగల్లుతారు. 


ఒక సన్నివేశాన్నో, కథనో విన్నతర్యాత, చదివింతర్వాత ఆ భాగానికి 
వామ్నీకరణం చేయడమే (పేరుపెట్టడం) శీర్షికా నిర్ణయం. పాఠ్యాంశ కేంద్ర 
భావాన్ని, ప్రధాన వస్తువును విద్యార్థులు (గ్ర హించడానికి ఇది సహకరిస్తుంది. 
ఉపాధ్యాయులు పాఠ్యబోధన సమయంలో శీర్షికాప్రకటనంచేసి విద్యార్థులచే 
కొన్సి ప శీరికను వెహిస్తారు. “ న 
3 న్ని పర్యాయాలు వ్య బి లం. 

పై ప్పష్టీకరణాల్లో ఆశిస్తున్న (ప్రవర్తనా మార్పుల్ని ఉపాధ్యాయులు తమ 
స ( 
బోధనద్వారా విద్యార్లుల్లో ఆశిస్తారు. విద్యార్థులు ఏ మేరకు ఈ ఆశించిన 
(ప్రవర్తనలు కనబరుస్తారు అన్న దానిపై ఆయా అంశాలు విద్యార్దులకు 


ఆ మేరకు అర్థమయ్యాయి, లేదా అవగాహనమయ్యాయి అని చెప్పడానికి 
వీలుకల్లుతుంది. 


ఇంత వరకు రెండు ప్రధాన లక్ష్యాలను తెర్సికొన్నాం. ఒకటి జ్ఞానం, 


73 


రెండోది అవగాహనం. ఈ రెంటి మధ్యగల భేదమేమి అని ప్రన్న్తే సమాధాన 
చెప్పడం అంత సులభం కాదు. ఈ రెండూ భోధన లక్ష్యాలని చెప్తా 
జ ఇతరత్రా వేదాలను పుడానికి ఆలో చించాల్సి వస్తుంది. సూలం; 
చెప్పాలంటే జ్ఞాన 0 (పాతిప క లక క్షం ఈ లక క్యంపై పె ఎదిగినది అవగాహన: 
జ్ఞానం లేకపోతే అవగాహన లేదు.అవగాహనం ఒంటరిగా నిలబడలేదు. వీ 
మధ్య ఖచ్చితంగా ఇదీ ఖేదమని చెప్పడం కన్నా ఈ రెండూ ఒకదాః 
ఒకటి షా చేస్తాయని ఒకటి స్టూంభావన ఐతే మరోటి సూక్ష్మభావ 
ఆని చెప్పొచ్చు. ఇవి ఆధార ఆదేయౌంవంటివి. అయినప్పటికి వీని మః 
సూలంగా ఈ కింది భేదాలున్నాయని విద్యావేత్తలు అభప్రాయపడతారు. 


ఏ విద్యార్దులు తమకు వరిచయమైన అంశాన్ని కేవలం జ్ఞవ్తీకి తెచ్చుకొం' 
జ్ఞానం. దీనిలో మనో(క్రియ అంతగా అవనరం లేము. ఈ అంశా 
వూార్యా వరాలతో నమన్హయించి చెవ్పగల్లితే అది అవగావానం. 


ఫ్ర కేవలం విద్యార్థులు ఒక పదానికి అర్హాన్ని నూచిస్తే జ్ఞానం. ఆ వదా 
ఒక స్వతంత్ర వాక్యంలో ఉవయోగించి చెప్తే అవగావానం. 


ili) ఎద్యార్థులు సంధి నూ సూ(తాన్ని తిరగి చెసే క్‌ జ్ఞానం. ఉదావారణలతో సూ 
విశ్లేషించగల్లితే అవగావానం. 


IV) విద్యార్దులు కేవలం సందర్భాన్ని చెవీతే జ్ఞానం. వ్యాఖ్య చేయగ 
ఆదగారానం. 


పై ఉదాహరణల వర్ల ఒక విషయం స్త్పష్తమవుతో ంది. జ్ఞాన లక్ష్యం. 
విద్యార్థులు స్వీకరించిన తం ఎలాంటి మార్పు లేకుండా వెలికి చెప్పార 
ఇందు “కేవలం జ్ఞాపక శక్తితో కూడిన నామాన్య మనో క్రియ సరిపోతుం! 
అవగాహనమట్లు గౌక విశేష మనోక్రియతో కూడుకొని, ప్వీకరించిన విషయ 
వ్యక్తిలో జీర్ణమవుతుంది. ఇది మొదటి సందర్భంలో తాత్కాలిక 
కావచ్చు. “కాని రెండో సందర్శంలో అది శాశ్వతమవుతుంది. అందువ 
జ్ఞాన లక్ష్యంపై విస్తరించబడి, సూక్ష్మాతి సూక క్ష్మంగా ఆనువర్తింపబడిన లక్ష్య 
అవగాహనం.ఈ రెండున్నూ రూపాయి నాణేనికి ఇరుముఖాల వంటి 
నాణెం ఇరు ముఖాలు (బొమ్మ, బొరుసు) ఎలా వేరు చేయలేమో ష్టూలం! 
ఈ రెంటిని కూడా వేరు చేసి చెప్పడం కష్టం. 


74 


ము 
కున 


భావిస్తే ఆ రెండూ ఆయా విద్యార్థులకు వైయక్తీకంగా స్వంతమయ్యాయన్న 
మూట. ఒక విద్యార్థిలో జ్ఞానావగాహనలున్నాయి అంటు అవి ఆ విద్యార్థి 
హంతాలు. ఆవి సమాజగతం కావాలంకే వెలికి రావాలి. వెలికి రావడం 
ఆవేడి కీకరణం. వీని ఆధారంగా వ్యక్తీకరించే విధానాలు తెల్ఫిక్‌"ందాం. 


పె రెండు లక్ష్యాలు విద్యార్థుల స్వంత మయ్యాయి అని ఉపాధ్యాయులు 


(0) వాగ్రూప అభివ్యక్తీ £ 

ఈ లక్ష గంలో విద్యార్థులు తమ భావాల్ని, జ్ఞానవగాహనల "ద్యారా 
సంతం చేపికొన్న విషయాల్ని వాగ్రూప ధ్వనుల సాయంతో ఎదుటి వారికి 
వ్యశీకరిష్తారు. తద్వారా భావనలు సమాజగతం కావడానికి , వీలు కల్గుతుంది. 
సీజన్‌ ని 
డీన్ని వాగ్రూప వైపుణ్యం అని కూడా వ్యవహరిస్తారు. భావవ్యక్తీ కరణకు 
ఇది (ప్రాతిపదిక. ఈ లక్ష్యంలోని సృష్టీకరణాల్లో _ చెప్పబడిన మెలకువలను 
కనబర్నగల్లిలే ఈ లక్ష్యం విద్యార్దులకు అధీనమైందన్న మాట. ఎంతటి 
లోతైన జ్ఞానం, అవగాహన లున్నా ఈ లక్ష్యం సాధించకపోతే ఇతరులకు 
ఏమి తెలియు జెప్పలేరు. వాగ్రూప అభివ్యక్తికి ఈ కింది సృష్టీకరణాలు 
చెపుకోవచ్చు. 
న) విద్యార్దులు ఉచ్చారణ దోష రవాతంగా మాట్లాడుతారు. 

డ్‌ a] 

ప్రధానంగా అల్ప ప్రాణాలు, మహా ప్రాణాలు (క-ఖ), (శాషాసు, (చచ), 
(ఆ-హ) మొదలైన వానినుధ్య, ద్విత్వ, సంయుక్తాక్షరాల ఉచ్చారణలో 
భేదం పాటించకపోతే కరము, ఖరము అవుతుంది. అందువల్ల ఉచ్చారణ 
దోష రహితంగా విద్యార్థులు మాట్టాడగల్లాలి. 


1) విద్యార్థులు సష్టంగా మాట్లాడుతారు. 
ప్పష్టంగా మాట్లాడటమం'ే వాక్యాలు, పదాలను సరియైన విధంగా పూర్తిగా 
ఉద్నరించడం, పైపైన ఉచ్చరించకపోవడం, తుదలు వదిలి వేయకపోవటం, 
అ నా 3 
శ్రోతకు తామ ఉచ్చరిస్తున్నదేమిటో తెలిసేట్టు ఉచ్చరించడం, విద్యార్జులు 
స్వంతంచే పికోవారి, 


ii) విద్యార్దులు ధారాళంగా మాట్లాడుతారు. 

ధారాళంగా (fl1ency) మాట్లాడటం అంటే భావం కుంటుబడకుండా 
వ్యవధానర హితంగా మాట్టాడటం, ఉపన్యాసం చెప్పడం, వక్త ఎత్వం చెప్పడం 
wn ఆ అజ్జి ఆక 
rat aa ఈ అంశం వర్తిస్తుంది. విద్యార్థులు ఈ సృష్టీకరణాన్ని 
నొధిం . 


75 


(Vv) విద్యార్దులు భావాను గుణమైన న్వర భేధంతో మాట్లాడుతారు 


విద్యార్హులు చాగ్రూపంలో కనే భావాలను హా క్రీ కరించాల్సిన పం 
సె గూ. ఆ సందర్శ్భాలకనుగుణంగా స్వర భేధాన్ని పాటించడం 
కృల లక్షణం. చిన్న పిల్లలతో, సమవయస్కులతో, పెద్దలతో, గురు 
సుఖదుఃఖాలలో, ఆవేశంలో ఇలా వివిధ పందర్భాల్లో “అనుగుణమై; 
భేదాన్ని పాటించాలి. పద్యం లోని భావనల “వ్యక్తీకరణంలో స 
పాటించడం ద్వారా రసానుభూతిని పొందవచ్చు. 


ఇ విద్యార్దులు నముచితమైన భాషను ఉపయోగించి మాట్టాడుతా 
ఆయా సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణమైన భాషోపయోగ 

సృష్టీకరణం ఆశిస్తుంది. విద్యార్దులు ఉపయోగించే భాష సము 

ఉండాలి. ఆడంబరంగాగాని, న్యూనంగా గాని ఉండరాదు. 


ఇ) విద్యార్దులు భావాను (కమంతో మాట్లాడుతారు. 
విద్యార్ధులు (ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నపుడు భావం కు 


కుండా ఒక భావం మధ్య మరో భావం చొప్పించకుండా ఆను 
(sequence) మాట్టాడగల్లడం ఈ సృ ప్రీకరణం ఆశయం. 


౪) విద్యార్దులు నభాకంవం లేకుండా మాట్లాడుతారు. 
విద్యార్థులు తరగతి గదుల్లో, సెద్దవారిముందు, షభల్లో, సమ 


ఎలాంటి జంకు లేకుండా మాట్లాడగళ్లే ధైర్యం సభా కంపాన్ని పోగా 
సాయపడుతుంది. 


గ) విద్యారులు నభ్యతతో సందర్భోచితంగా మాట్లాడుతారు. 
సభ్యతతో మాట్లాడటం సందర్భోచితంగా మాట్లాడటం వ్యక్తికి 
తెస్తాయి. ఈ రెండు లక్షణాలు విద్యార్లులకు అలవడాలి. 
వారు సామాన్య వ్యవహర్తల ' స్థాయి నుండి విశిష్ట వ్యవవార్తల 
ఎదగగల్లుతారు. 
ix) విద్యార్దులు విమర్శనాత్మకంగా మాట్లాడుతారు. 
విమర్శనాత్మ కంగామాట్లాడటం ఎదిగిన అవగాహనా ఫరలితం.ఎంత 


విద్యార్దులు ssi (గ్రహిస్తే అంత విమర్శనాత్మకంగా మాట్లాడగ 
విద్యార్హులు ఈ పృ ష్టీకరణాన్ని సాధించేట్లు ఉపాధ్యాయులు ప్రోత్పపి 


76 


(0) లిఖిత రూప అభివ్యక్తి క్తి; 
బోధన లక్ష్యాల్లో నాలుగో లక క్ష్యం లిఖితరూప అభివ్యక్తి. అంటీ 
విద్యార్దులు తమ భావాలను లిఖిత “రూపంలో వ్యక్తీ కరించగల్లుతారు. ఈ 
వ్యక్తీకరణ వాగ్రూప వ్యక్తీకరణం వలె నిత్య వ్యవహారశీలి కాక పోయినప్పటికి 
ప్రత్యేకవ్యవహారాల్లోనూ, భావానికి లిపి బద్ధత కూరుస్తున్నపుడు అవసరమౌతుంది. 
సొ నికి కింది కరణాలను' 
చ లక్ష్యాన్ని విద్యార్థులు ధించారని చెప్పడా ఇ) సృష్టీ ల 
వారిలో పెంపొందించాలి. 


1 విద్వార్హులు వర క్రమ దోష రపొతంగా రాస్తారు. 


విద్యార్థులు అక్షర దోషాలు, వర్తనీ దోషాలు (Spelling errors) లేకుండా 
రాయాలి. క్‌న్ని "పర్యాయాలు ఎలా ధ్వని చేస్తున్నారో అలా లిపి బద్ధం 
చేయాల్సి ఉంటుంది. ఇట్టి సందర్భాలలో భావం కుంటు పడకుండా జాగ్రత్త 
పడాలి. 


సు విద్యారులు వ్యాకరణ యుక్తంగా రాస్తారు. 


వాగ్రూప వ్యవహారంలో సాధారణ వ్యాకరణ నియమాలు అనాలోచితంగానే 
వ్యక్తులు పాటిస్తారు. లిఖిత వ్యక్తీకరణంలో కూడా వ్యాకరణ నియమాలు 
పాటించడం తప్పనిసరి. నియమ రహితమైన లిఖిత రూపం .ఎదుటి వ్యక్తికి 
సరియైన భావాన్ని చేరవేయదు. అందువల్ల విద్యార్థులు ఈ విషయంలో 
శ్రద్ధవ హించాలి. 


ష్ట్ర విద్యార్దులు ఉచితమైన వదాలువయోగించి స్థాయికి తగిన శౌలిలో రాస్తారు. 


ఉచిత పద (ప్రయోగం అవగాహనలో భాగం. విద్యార్థులు తమలో గల ప్రతిభా 
స్థాయికనుగుణంగా పదాలను ఎన్నుకొని రాయడం ఈ స సృష్ట ఓ కరణంలోని 
భౌవవ. సామాన్య వాక్య రచనతో బాటు తరగతి స్థాయి సెరిగినకొలది 


సంయుక్త, సంక్లిష్ట వాక్యాల్లో కూడా ఉచిత పద ప్రయోగవైపుణ్యత విద్యార్థులకు 
ఆలపడాలి. 


1) విద్యార్థులు నరియైన వాక్య నిర్మాణం చేస్తారు. స 


తెలుగు వాక్య నిర్మాణంలోని మెలకువలను విద్యార్థులు తెల్సికొని వివిధ 
రీతుల్లో వాక్యాలు రాయగల్లాలి. భావానికి అనుగుణమైన వాక్యనిర్మాణరీతిని 
ఎమ్మకోగల్లాలి. 


717 


+) విద్యారులు తమ రచనల్లో అనవ్రస్తుతాంశాలను వరివారిస్తారు. 

విద్యార్థులు ఏదేని ఒక అంశాన్ని గూర్చి రాస్తున్నపుడు బంబంధి€ 
తప్ప ఆచాంతరాంశాల్ని (పస్తావించకపోవడం జరగాలి. సాధా 
ఆప్రప్తుతాంశాలు అసంకల్సితంగానో లేక సరియైన అవగాహన లేకనో । 
చేరిపోతాయి. రాస్తున్నపుడు ఇతర ఆలోచనలు ముసురుకోవడంవః 
రాస్తున్నపుడు అప్రస్తుతాలు దొర్హుతాయి. ఈ _ స్పష్టీకరణంద్యారా 
విషయానికి పరిమితమై అప్రస్తుతాంశాలను వదిలిచేసే 'శక్తి విదా 
కలగాలి. 


విద్యార్దులు తమ రచనల్లో భావానుక్రమాన్ని పాటిస్తారు. 
a అ ఇ అగా అగత్యం జభ క 
విద్యార్దులు అప్రస్తుతాంశాలను పరిహరి స్ప భావం స్త్పష్టమై వరప॥ై 


తనంతటతానే అమరిపోతుంది. చెప్పదల్చుకున్న విషయమేదో 
ఎదుటివ్యక్తికి చేరుతుంది. 


విద్యార్దులు రచనలను వరిచ్చేదాలుగా విభజిస్తారు. 
ఒక విషయాన్ని విభిన్న దృకృథాల్లో ప్రస్తావించినపుడు ఆయా వా 
పరిచ్చేదాలుగా విభజించాల్సి ఉంటుంది. పరిచ్చేద విభజన వ్యాస! 


(పధాన లక్షణం. ప్రతిపేరాను ఒకే ఒక అంశానికి పరిమితంచేసి విదె 
ఆశించిన విధంగా ప్రవర్తనా మార్పును కనబరచాలి. 


విద్యార్దులు విరామ చివ్లోలు పాటుచి రచన చేస్తారు. 

విరామ చిహ్నాలు ఉపయోగించడం ఆంగ్లభాషా ప్రభావం వ్ల 
భాషలో చేరిపోయింది. (ప్రాచీన కాలంలో వాక్యాంతంలో కేవల 
నిలువు గీత (1) గీసే వారు. ప్రస్తుత రచనల్లో పూర్ణ విరామం (. 
విరామం (,), ప్రశ్న చిహ్నం (?), ఆశ్చర్య చిహ్నం (1), ఉద్ధరణ 
tt)” మో అల్లి జ 
(“ "”)మొదలైన విరామ చిహ్నాల్ని ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు 
తాము చేసే రచవల్లో ఉపయోగించాలి. 


నిత్యవ్యవహార దక్షతను సంపాదించుకోవల్సిన విద్యార్థులు, వ్యక్తు 

నాలుగు లక్ష్యాలను, అందలి స్పష్టీకరణాలను సాధించాల్సి ఉంటుండి 

భాషాబోధన ఉద్దేశ్యం కేవలం నిత్యవ్యవహార దక్షత మాత్రమేకాదు. 

భాషనూ తరగతిగదుల్లో ప్రత్యేకంగా ఆభ్యసించని వారు (బడికిరాని 

కూడా కరల్గ్షియుండవచ్చు. డవిద్యార్హులు సామాన్య వ్యవహర్తలనుండి 
౧ యు 


#8 


వహర్తలుగా రూపొందడానికి ఈ నాల్లు లక్ష్యాల పై అధికారం సంపాదించాలి. 
Fra అనుభూతులు, ఆసక్తులు, వైఖరులు మున్నగునవి కూడా 
ంపొందించుకోవాలి. అప్పుడే విద్యార్థులు సమగ్రతను సాధించినవారౌతారు. 
has లక్ష్యాలు అన్ని సాహిత్య ప్రక్రియల బోధనలో ఉపాధ్యాయులు 
కియందుంచుకోవాల్సినవే. 


a న జో న. 


(E) agar పఠన వైపుణ్యాన్ని సంపాదిస్తారు : 
పఠన నైపుణ్యాన్ని సాధించే తీరు, పెంపొందించే పద్ధతులు ఈ పుస్తకంలోనే 
భాషా వైపుణ్యాలు అనే అధ్యాయంలో వివరంగా ప్రస్తావించబడతాయి.' తొల 
వెపుణ్యాన్ని ఉపాధ్యాయులు తాము మొదట కల్షియుండి ఆదర్శప్రా మఘులై 
విద్యార్థుల్లో పఠన వైపుణ్యాన్ని పెంపొందించాలి. సఠనంలో సృషత, ధారాళత, 
దోషరపీ గత ఉచ్చారణ, అన్వయ్మక్రమత, భావానుక్రమత మొదలగు లక్షణాలను 
విద్యారులు ఆలవరచుకొనేట్లుగా చూడటం భాషోపాధ్యాయుల కర్త వ్యం. 


(F) విద్యార్థులు భాషాభిరుచిని కల్లి ఉంటారు : 

భాషాబోధనలో ఆరో లక క్ష్యం అభిరుచికి సంబంధించింది. విద్యార్థులకు 
ఈ లక క్ర ససాధన మానసిక తృప్తిని కల్గించి మొదట ప్రస్తావించిన “అన్ని 
లక్ష్యాలను మరింత. బలోపేతం చేస్తుంది. తర్వాత సమాజంలో వారిని 
ఉత్తమమైన భాషా వ్యవహర్తలుగా తీర్చిదిద్దుతుంది. ఈ లక్ష్యసాధనకు 
ప్పష్టీకరణాలు: 


ఫవిద్వార్డులు విస్తార (గ్రంథ పఠనం చేస్తారు, 
తరగతి బోధనలో ఉపాధ్యాయులు పాఠ్య విషయంతోబాటు విషయ జ్ఞానంలో 
క్కు అంశాలు చెప్తారు. తద్వారా _ విద్యార్థులు (ప్రస్తు తాంశాలతోబాటు 
బంధిత అంశాలను 'ప్వంతంచే సికోవడానికి, విస్తారంగా పుస్తకాలు చదవాలి. 
పద్యార్జులు మూల(గంథాలను, పరామర్శ (గంథాలను సంప్రదించే అలవాటుకు 


చదివే అలవాటకు ఈ స్పష్టీకరణం నిదర్శనం. 
రా వ్‌] 


1) విద్యార్థులు సావొతీ (వ్రనంగౌల్లో పాల్గొంటారు. సావొతీవనంగాలు చేస్తారు. 


విద్యార్థులు తమ ప్రజాపాటవాలు ప్రదర్శించడానికి సాహిత్య సమావేశాల్లో 
ప్రపంగించడం, పాల్గొనడం చేయాలి. తమ స్థాయికి అనుగుణంగా విద్యార్టులు 
సభల్లో మాట్లాడగలగాలి. ఒక కవిని గురించిగాని, రచననుగాని “తన 
అభిప్రాయాలను ఈ స్పష్టీకరణద్వారా వ్యక్తీ కరించగల్లాలి. 


79 


ఏ విద్యార్థులు, వక్త్రత్త్యం, రచనల పోటీల్లో పాల్గొంటారు. 

వక్తృత్వం, రచన రెండున్నూ సహపాఠ్య కార్యక్రమాల్లో భాగాల 
కృ ఎత్వమం టేచే విద్యార్థులు వెనుకంజవేస్తారు. పభాకంపానికి ది; 
సంబంధముంది. రచనల మెలకువలు తెలియకపోవడంవల్ల కూడా విద్యారు 
వీనియందు సరియైన ప్రతిస్పందన చూపరు. విద్యార్థులు చురుగ్గా “' 
రెంటిలో పాల్గొనేట్లు చేస్తే ఈ స్పష్టీకరణాన్ని సాధించిన'ే. 

జే Ce) Ee రా 

౪) విద్యార్థులు ఉత్తమ వద్యాలను ధారణచేసీ వరిస్తారు. 

iE on we వ పక 

పద్యాలను కంఠష్టంచేయడం, పద్యపఠనపోటీల్లో పాల్గొనడం ఈ స్పష్టీకరణ 
ఉద్దేశ్యం. దీనిద్వారా విద్యార్థుల్లో ధారణశక్తి పెరుగుతుంది. ఇది భాషాభిరు? 
నిదరానం. 

కు 
౪) విద్యార్దులు కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు. 

పాఠశాలస్థాయిలో నిర్వ హించే బాలకవుల, బాల రచయితల సమ్మేళనం 
పాల్గొని విద్యారులు తమ రచనల్ని వినిపించాలి. ఇతరులరచనలను కూ 
విని ప్ఫూర్తిపాందవచ్చు. 
ఇ) విద్యారులు సావొత్య రచనలు చేస్తారు. 


తరగతిలోవి ప్రతిభావంతులైన విద్యార్థులు ఉత్తమ రచనలుచేయడం వా 
ఇతరులకు విని పించగల్లడం ఈ స్స పీకరణ భావన. 


౪) విద్యార్దులు సందర్భొ చితంగా (గ్రంథక్తర్తల రచనలను వ్రమాణంగా ఉద 
రిస్తారు. 

విద్యార్దులు వక్తృత్వం చెప్పున్నడుగాని, రచనలు చేస్తు న్నపుడుగావి, 
వ్యవహారంలో గాని తమ అభిప్రాయాలకు వత్తాసుగా ఇతరుల అభిపాయాః 
చెప్పడం, తమ అభిప్రాయానికి బలం చేకూర్చడం ఈ స్స ప్రీకరణం ఆశిస్తు! 


గ) విద్యార్ధులు సాపొత్య రచనల్లోని పోలికలు చెప్తారు. 
విద్యార్థులు వివిధ రచయితల రచనలు చదివి ఒకరి రచనను మర్‌ 
రచనతో పోల్చేస్టాయికి ఎదగడం ఈ స్ప ష్షీకరణం ఆశయం. 


ఈ స్స ప్రీకరణాలన్నీ ఒకదానికొకటి అంతర సంబంధాన్ని షర; 
ప్రభావాన్ని కల్లి ఉంటాయి. ఈ కనబరిచిన పరివర్తనల _ పూర్ణరూ 


80 


భాషాభిరుచియని చెప్పవచ్చు. ఈ లక్ష్యాన్ని పద్యం, గద్యం, వ్యాసం, ఉపవాచక, 
నాటక పాఠాల బోధనలో సాధించడానికి ఎంతో అవకాశముంది. 


(6) విద్యార్థులు రసానుభూతిని పాందగల్లుతారు : 


రసానుభూతిని పొందడం భాషాబోధన లక్ష్యాల్లో ఏడవ లక్ష్యం. ఇది 
ప్రధానంగా పద్య బోధవద్యారా సాధించబడుతుంది. సాహిత్య జ్ఞానం లోతుగా 
కల్షిలే దాని (ప్రతిఫలం రసానుభూతి. ఇది హృదయగతమైన ఆర్హుత, 
మనో తన్మయతకు సంబంధించింది. తనకు నచ్చిన, తానుమెచ్చిన, తనను 
ఆకట్టుకొన్న అంశంలో ప్రతి వ్యక్తి లీనంకావడం మామూలు విషయం. 
పద్యసౌందర్యాన్ని ఆకళింపు చేసికొన్న వ్యక్తీ ఆ భావనాసముద్రంలో 
తేలియాడుతాడు. ఉపాధ్యాయులు పద్యబోధనలో ఈ లక్ష్యాన్ని ప్రధానంగా 
ద్బ షియందుంచుకోవాలి. రసానుభూతి, ఆనందానుభూతి కల్లినట్టు చెప్పడానికి 
ఈ కింది ప్ప ష్టీకరణాలు ఉపకరిస్తాయి. 


ఫే విద్యార్థులు రసభేదాలను (గ్రహిస్తారు. 

పాఠశాలస్థాయిలో రచనల్లోని రసాలను (పధానంగా కరుణం, హాస్యం, 
వీరం మొదలైనవానిని, మరియు కవిసమయాలను విద్యార్దులు తెల్సికొని 
అనుగుణమైన (ప్రతిస్పందనలు కనబరచగల్లాలి. 


ఫ్ర) విద్యార్దులు (గ్రంథాలలోని రసవద్రట్టాలను తెల్సి కొంటారు. 
ఒక అంశాన్ని విద్యార్థులకు పరిచయం చేసింతర్వాత, ఆ అంశం ఏ 
గ్రంథంలోది, ఏ రచయితది, రసవత్తరమైన ఇతర సన్నివేశాలు ఆ [గ్రంథంలో 
ఐఎచ టెచట ఉన్నాయి అనే అంశాలు తెల్సికోవడం ఈ స్పష్టీకరణం ఆశయం. 
wil ou 
ఈ _ప్పష్టకరణాన్ని విద్యార్థులు సాధించడానికి ఉపాధ్యాయుల సహకారం 
ఎంతో అవసరం. 


ili) విద్యార్దులు అలంకారాల విశిష్ట తను (గ్రహిస్తారు: 

ఏ ప్రక్రియకు సంబంధించిన రచనలోనైనా కొన్ని పోలికలు, అలంకారాలు 
ఇమీడిపోతాయి. ఆలంకారికమైన సందర్భాలను, అలా చెప్పడానికి గల 
ప్రాధాన్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి చెప్తే ఈ స్పష్టీకరణాన్ని 
విద్యార్థులు సాధిస్తారు. 


iv) విద్యార్థులు ధ్హన్యర్థాన్ని (గ్రహిస్తారు: 
ధ్వవికీ సంబంధించిన అర్ధంగాక ధ్వని వెనకగల భావనయే ధ్వన్యర్థం. 


81 


ధ్వని ఊనిక, ఉచ్చారణ తీరు మొదరైనవి అర్హష్ఫురణలో వివిధ భావనలమ 
కలిష్తాయి. సాహిత్యంలో ధ్వనిని ప్రధానమైన "అంశంగా ఆలంకారికులు 
భావిస్తారు. ధ్వనిని ప్ర పరిగణిన్తారు. ఇది విశషా ర్థంకావచ్చు, 


వంగటం కావచ్చు. ఇవి సాహిత్యంలో కొల్లలు. విద్యార్దులు ధ్వన్యర్థాలను 
(గ్రహిం టట్లు యా వివరించి చెప్పాలి. 


) విద్యారులు రచనల్లోని శైలీభేదాలను వరిశీలిస్తారు: 


వివిధ రచనల్లో శైలి, శెలిలోగల సామ్యాలు, భేదాలను పరిశీలించి 
విద్యార్థులు తమదైన శెలిని ఏర్పరచుకోవడం ఈ స్పష్టీకరణం ఆశిష్తుంది. 


ఛు విద్యార్దులు రచయితల ఆత్మీయతను సూచించే నన్ని వేశాలను పేర్కొ 
టారు: 
ఒక పాఠాన్ని చదివింతర్వాత ఆ పాఠం గుట్టు, ప్రధానభావన ఏ సందర్భంలో 
(పస్తా వించబడిందో, రచయిత తనను తాను చట ఆవిష్కరించుకొన్నాడో 
ఆ సన్ని వేశాల్ని విద్యార్ధులు చెప్పగలగాలి. తద్వారా ఒక రచయితను గూర్చి 


విన్నంతనే అతడి ప్రముఖ రచనలను, అతడు సాధారణీకరణంచేపి వ్యక్తీక కరించివ 
భావాలను విద్యార్థులు చెప్పగల్లుతారు. 


vii) విద్యార్దులు రచనల్లోని పాతల జొచిత్యాన్ని (గ్రహిస్తారు: 

ఆయా రచనల్లో వివిధ పాత్రలు దర్శనమిస్తాయి. ఈ పాత్రల 
స్వభావాలు, చేష్టలు, మాటలు రచయితలు వివిధ రకాలుగా వ్యక్తంచేస్తారు 
ఆయా సన్నివేశాల్లో పాత్రలు ప్రవర్తించే తీరులోని ఉచితత్వాన్ని (బాచిత్యాన్ని, 
విద్యార్థులకు వివరించి చెప్పాలి. ఇతర సన్నివేశాల్లో పాత్రల బొచిత్యాని 
ప్రశ్నించే, ప్రశంసించే నేర్పును విద్యార్థులు అలవరచుకొనేట్లు చూడాలి. 


పై స్పష్టీకరణాలన్నీ ఉపాధ్యాయులు తమ విద్యార్థుల్లో సాధింపగలగాలి 
విద్యార్థులు సాహిత్య పఠనంలో రసానుభూతిని పొందగల్లినపుడే ఈ లక్ష్యం 
సాధింపబడుతుంది. కేవలం లయబద్ధంగా రాగ, భావ యుక్తంగా పద్య( 


చదవగల్లితే రసానుభూతి లక్ష్యాన్ని చాలామేరకు సాధించిన'ల్లే అని కొంద! 
అభిప్రాయం. 


(H) విద్యార్థులు పంప్కృృతి పంప్రదాయాలను తెల్సికొంటారు: 
భాషాబోధనలో ఎనిమిదో లక్ష్యం సంస్కృతి సంప్రదాయాలను తెల్సికోవడం 


82 


తద్వారా దేశం, రాష్ట్రంలోని ప్రజల, జాతుల సంస్క ఎని సంప్రదాయాలను 
ఆరంచేపీకొవి వానిని పరిరక్షించుకోవడం జరుగుతుంది. సంస్కృతిని 
హీనానికి ప్రతిరూపమని నిర్వచిస్తారు రాధాకృష్ణన్‌. సహనం భారతీయుల. 
సీ సంస్క ఎతికనుగుణంగా సంపదాయాలుంటాయి. సంప్రదాయాన్ని 
హటీరిచడం అంటే ప్రాచీనతను గుడ్డిగా అనుసరించడంగాదు. దీని 
వైశిష్టా గన్ని గ్రహించి మంచిచెడుల విచక్షణతో ఈనాటి సమాజం అంగీకరించే 
పంపదాయాలను పాటించడమే ఈ లక్ష్యం ఆశయం. ఒకనాటి ఆచారం 
తర్వాతి తరాలకు సంపదాయమవుతుంది. సంప్రదాయాలు ప్రాచీనతకు 
అర్యాచీనతకు  వారధులుగా పనిచేస్తాయి. ఈ లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు 
కింది స్ప ష్రీకరణాలను ద స్రియందుంచుకోవాలి. 


గ 


| 


) విద్యార్దులు రచనల్లోని ఆచార వ్యవవోరాలను తెల్సి కొంటారు: 
ఆయా కాలాల్లోని రచనలు సమకాలీన ఆచార వ్యవహారాలను ప్రతిబింబి 
వ్‌! 
సాయి. వీనియందలి అంశాలను విశ్లేషించి మంచి ఆచారాలను పాటించడం 
ఒక్‌ 
వివేకవంతుల లక్షణం. భాషాబోధనలో విద్యార్థులు ఈ సృష్టకరణాన్ని సాధించాలి. 


ఫ) విద్వార్హుల రచనల్లోని కాలభోద ప్రభావాన్ని (గ్రహిస్తారు: 

ప్రాచీన, అర్వాచీన సాహిత్యంనుండి పాఠ్యాంశాలు ఎంపికచేయబడతాయి. 
అవి తమ సమకొలీన జీవన విధానానికి దర్పణాలు. అందువల్ల నేడు 
ఆ రచనలను పాఠంగా చెప్పుకొన్నపుడు ఉపాధ్యాయులు నేటి సమాజ 
దృక్స్పథంతోగాక ఆ రచనాకాలపు దృక్పథంతో పరిశీలించాలి. అపుడే రచనా 
కారామగుణమైన భేదం, వాని ప్రభావం విద్యార్థులు స్వంతం చేసికొంటారు. 


1) విద్యార్దులు వురాణోతివోసాల్లోని విశేషాలను వివరిస్తారు: 


పురాణాలనుండి, ఇతిహాసాలనుండి కూడా మన పాఠాలు ఎంపికచేయబ 
డతొయి. ఆ పాఠాల బోధనలో ఉపాధ్యాయులు రచయిత, కాలం మొదలైన 
దృక్కోణాలనుండి వానిని విశ్లేషించాలి. వైయక్తిక దృక్పథం విశ్లేషణకు 
అంతగా ఉపకరించదు. కాలానుగుణంగా విశేషాలను వివరించగలిగే నేర్పు 
విద్యార్థులకు అలవరచాలి. 


గ) విద్యార్దులు నంన్కృతిని విశదీకరిస్తారు: 
మన జాతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి. మన రాష్ట్ర సంస్కృతి 
తెలుగు సంప్కృృతి. ఈ రెంటిని విశదీకరించగల్లిన నేర్పు, వీని ప్రత్యేకతలు, 


83 


వీని పరిరక్షణ విద్యార్థుల మనోకుహరాల్లో నిరంతరం ఉండిపోవడావికి వీలు? 
ఉపాధ్యాయులు తమ బోధన వ్యూహాలను నిర్ణయించు కోవాలి. 
ఇ) విద్యార్దులు రచనల్లోని నీతిని (గ్రహిస్తారు: 

పాఠ్య పుస్తకంలోని పాఠాలు చాలామేరకు ప్రబోధాత్మకంగా ఉంటాయి 
అవి ఏదో ఒక ఆదర్శాన్నో, నీతినో సమాజానికి అందిస్తాయి. విద్యార్లుః 
సంబంధితాంశాలను గుర్తి ంచేట్లు చేయడం, వానిని నిజజీవితంలో పాటి 
చేట్లు చూడడం ఈ స్ప ష్టీకరణం ఆశయం. నీతియొక్క అంతరార్జాః 
విద్యార్దులు గ్రహించేట్లు చేయడం ఉపాధ్యాయుల బాధ్యత. 


ఈ లక్ష్యాన్ని పై స్పష్టీకరణాలద్వారా సాధించగల్లితే ఉపాధ్యాయు! 
భాషాబోధన ఉద్దేశ్యాల్ని కొంతమేరకు సాధించినట్లే. ఈ లక్ష్యం వ్యాకర 
పాఠాల్లో తప్ప తక్కిన అన్ని పాఠ్యాంశాల్లో సాధించవచ్చు. 

(1) విద్యార్థులు పృజవాత్మక శక్తివి పెంపొందించుకుంటారుః 

భాషాబోధన లక్ష్యాల్లో తొమ్మిదోలక్ష్యం సృజనాత్మకత. విద్యార్థు 
తమ (ప్రతిభావ్యుత్సత్తుల్ని ప్రదర్శించడానికి వీలుకల్లించే లక్ష్యం ఇది. * 
నవనవోన్మేషమైన ఆలోచనలకు సృజనాత్మకత ప్రతిబింబం. ఆలోచనలకు ఆక్ష 

సా 9 కో 
కల్పించడం ఈ లక్ష్య౫ ధనలో ఉపాధ్యాయులు దృ ప్రయందుంచుక్‌ వాలి 
అంశం. ఈ లక్ష ్యంలోని స్పష్టీకరణాలు. 


ఫ విద్యార్దుల స్పగూతం/తరచనలు చేస్తారు: 


విద్యార్తులు మొదట అన శరించి రాస్తారు. ఆ తర్వాత స్వయం 

స్త జ నై క క 
రాయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు స్వయంగా రాబ శ్వ 
ప్రదర్శించగల్లడం ఈ ప్ప ష్టీకరణంలోని భావన. ఉపాధ్యాయు 
ఈవిషయంలో శ్రద్ద వహించాలి. 


స విద్యార్థులు రచనా తమ శైలిలో (ప్రత్యేకతను కనబరుస్తారు: 


విద్యార్థులు తాముచేసే రచనల్లో తమదైన శైలిని కనబరచడం 
స్పష్టీకరణం ఆశిస్తోంది. ఉపాధ్యాయులు వివిధ శైలీ రీతులను పరిచర 
చేయుట ద్యారా ఈ సృష్టీకరణాన్ని సాధించ యత్నిందవచ్చు. 


84 


సాహిత్య జ్ఞా జానంలో పరిచయంచేసిన ప్రక్రియల్ని (గద్యం-ప మ పవన / 
ఒకదానిని మరోదానిలోకి రూపాంతరం చేయడంద్వారా ఈ స్పష్టికరణాన్ని 
సాధించవచ్చు. ఉపాధ్యాయులు ఈ మెలకువల్ని విద్యార్ధులకు తెల్ఫాలి. 


గ) విద్యార్థులు తమ రచనల్లో నుడికారపు సొంవును ప్రదర్శిస్తారు, జాతీయాలు 
లోకోక్తులు వాడతారు: 
జాతీయాలు, లోకోక్తులు విద్యార్ధులకు భాషాజ్ఞానంలో పరిచయం చేయబ 
డ్డాయి. స్వతంత్ర రచనల్లో వీనిని విరివిగా విద్యార్థులు ఉపయోగించగల్లినపుడు 
భాషాసొందర్యంతో బాటు 'రచనాపౌందర్యం ఇనుమడిస్తుంది. వీనిని విద్యార్థులు 
తమ రచనల్లో విరివిగా ఉ ఉపయోగించేట్లు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. 


ఇట్లు విద్యార్థుల్లోని అంతర్గత శక్తుల్ని వెలికితీసి వారు స్వతంత్రంగా 
రచనలు "వేయగల్లిన స్థితిని పొందడంద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. 


(1) విద్యార్థులు సముచిత మనో వైఖరుల్ని ప్రదర్శిస్తారు : 


పాఠ్యాంశాలు అధ్యయనంచే సింతర్వాత వాని సారాన్ని విద్యార్థులు స్వీకరించి 
మనోవాక్కాయ కర్మలలో ప్రదర్శించే తీరును మనోవైఖరులు అనవచ్చు. 
ధనాత్మకమైన వైఖరులను పెంపొందించడం భాషాబోధన లక్ష్యం. వైఖరులను 
వివరించడానికి ఈ కింది స్ప షీకరణాలు ఉపకరిస్తాయి. 


ఏ విద్యార్థుణ సావతీ వేత్త లయందు గౌరవభావాన్ని కల్గియుంటారు: 


రచయితలుకనబడ్డపుడు విద్యార్దులు వారిని గౌరవించడం, సముచితంగా 
సమ్మానించడం మొదలైనవి ఈ స్ప స్‌ కరణంలోని ప్రధానాంశాలు. సమకాలీన 


రచయితలను ఎద్యార్థులకు సరిచయంచే సీ వారిపై గౌరనం ఇనుమడింపజేయడం 
ఉపాధ్యాయుల కర్త ర్తవ్యేం. 


li) విద్యార్థులు ఇతర భాషలయందు సమానాదరం చూపుతారు: 


పాఠశాలస్థాయిలో విద్యార్థులకు మూడుభాషలు బోధింపబడ్డాయి. వీని 
యందేగాక ఇతర భాషలయందు, ఆ భాషలు మాట్లాడేవార్ని ఆదరంతో 
చూడడం పలకరించడం చేయాలి. విద్యార్దులు i వీలయినన్ని ఎక్కువ భాషలు 
నేర్చుకోవడం ఈ స్పష్టీకరణం ఆశయం. 


రిప్‌ 


న య టు న షర య ఆ 
తమ తోటివారు రచనలు చేసినపుడు వానిని వినడం ప్రోత్సహించడం 
ఇ అలో శ రి 
కూడా విద్యార్దులు కనబర్బాల్సిన సముచితమైన వైఖరే. ఈ దృష్టి విద్యార్థుల 
మానసిక ఎదుగుదలను సూచిస్తుంది. 


గ విద్యార్దులు విమర్శలను సవ్చదయంతో న్వీకరిస్తారు: 
ఇతరులు తమ రచనలపై చేపిన విమర్శలను విద్యార్ధులు సహృదయంతో 
స్వీకరించి అవసరమైన మార్చులు చేసికోవడం ఈ _స్పష్టీకరణం ఆశయం 


సద్విమర్శకు ప్రతిస్పందించడం, కువిమర్శను పట్టించుకోకపోవడం దీనియందకి 
(పధానాంశం, 


౪) విద్యార్దులు విమర్శనాత్మక దృష్టిని కల్లి ఉంటారు: 

విద్యార్థులు సదా సద్విమర్శచేపే శక్తిని కల్గియుండటం, దాన్ని ఆలవరచ 
కోవడం జరగాలి. విమర్శనాత్మకంగా ఆయా రచనలను చదివే అలవాటున 
విద్యార్లులో పెంపొందించడం కూడా ఈ స్పష్టీకరణం ఆశిసోంది. 

థఉణ , ఈ అవి 


౪) విద్యార్థులు రచనల్లోని పాతల ఎడ, నన్ని వేశాల ఎడ నముచిత వైఖర 
(వ్రదర్శన్తారు: 
రచనల్లోని పాత్రల (ప్రవర్తన, సన్నివేశాల ఆంతర్యం కూలంకషంగా 
క్‌ శి అ 
wis సికొని విద్యార్థులు వానియందు పద్వెఖరిని _ప్రదర్శించగల్గితే ఈ 
ప్పష్టికరణాన్ని సాధించివక్లు. 
ఈ లక్ష్యాన్ని పద్యం, గద్యం, నాటకం, న్యాసం, ఉపవాచకం మొదలి 
పాఠాల్లో విద్యార్దులు సాధించగలిగేట్లు చూడటం ఉపాధ్యాయుల కర్తవ్యం 
దా రా రా 


(£) విద్యార్థులు భాషాంతరీకరణ సామర్థ్యాన్ని సంపాదిస్తారు. 

భాషాబోధనలో ఈ లక్ష్యం రండుభాషల బోధన (పారంభించిః 
నాటినుండి (ప్రారంభమవుతుంది. కేవలం _లెష్యంతరీకరణంగాక భావాలన 
ఒక భాషనుండి మరోభాషలోకి, పరభాషనుంచి తన భాషలోకి తేవడావి! 
అనవసరమైన మెలకువలను విద్యార్థులకు తెలియజేయాలి. ఈ లక్ష్యసాధః 
దశలో కింది స్స ప్రీకరణాలను దృ ప్రాియందుంచుకోవాలి. 


1) విద్యారులు ఉభయభావల్లోని వాక్య నిర్మాణ వద్రతుల్ని గ్రపొస్తారు: 
ఇంతకుముందు ప్రస్తావించబడినట్టు ప్రతి భాష తనదేయైన వాక్యవిరా 


86 


ణక్రమాన్ని కల్లియుంటుంది. ఆ నిర్మాణ a స్మ వ 
సమగ్రంగొ తెల్పికొంటే తప్ప అనువాదం యలం. విద్యార్థులు నిని 
గహించగల్తితే ఈప్ప్ఫ ప్రీకరణం సాధించినట్లుగా భావింపవచ్చు. 

ఈ గ 


1) విద్యార్జులు ఉభయభాషల్లోని పదాలకు నమానార్హక పదాలను ఎంపీకచేసి- 
కొంటారు: 


ప్రతి భాషకు తమవైన పలుకుబళ్ళు, లోకోక్తులు ఉంటాయి. ఒక 
భాషావాతావరణాన్ని మరో భాషావాతావరణానికి పరిచయంచేస్తున్నపుడు 
రెండవ భాషలోని పమానార్థలను ఎంపిక చేసుకోవాలి. ఉదా: ఆంగ్లంలో ల! 
want to speak my mind’ అన్నదానికి నాహృదయం విప్పీ చెప్పదలిచాను అన్న 
అనువాదం చేయాలి. నేను మెదడుతో మాట్టాడాలను కొంటున్నాను అనే 
అనువాదం పేలవంగా, సంబంధ రహితంగా ఉంటుంది. ఇట్లు ఒక భాషా 
సంపదాయాన్ని మరో భాష లోకి నేరుగా మక్షికి మక్షిగా అనువదించకుండా 
జాగ్రత్తపడాలని ఉపాధ్యాయులు విద్యార్దులకు తెలియ చెప్పాలి. 


ఒక విధంగా అనువాదం చేయడం స్వంత రచన కన్న కఠినమైనదని 
భాషావేత్తలు భావిస్తారు. కారణం ఉభయ భాషల అంతః సౌందర్యాన్ని 
పూర్తిగా స్వంతం చేసుకొంటే తప్పు ఇది సాధ్యం కాదు. మూల రచయిత 
న్ని _ ఆవిష్కరింపజేపికోవల్సిన శక్తి కల్లడానికి రెండు భాషల్లో 
సమానమైన అభినివేశం ఉండాలి. భాషా సంపన్నత కల్షియుండకపోతే 
ఆమవొదం సాధ్యంకాదు. అందువల్ల సృజనాత్మక రచన చేయడమే సులభమని 
పెక్కురి అభిప్రాయం. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రధాన ప్రక్రియలు ఇతర 
భాషలనుండి అనూదితాలే. సంస్క ఎతం, ఆంగ్లం, బెంగాలి, పొర ఫీ మొదలైన 
భాషా సాహిత్యాలనుండి పరివర్తనం చెందినవే. ఆయా అనువాదకులు 
ఉభయభాషామర్మముల వెరిగినవారుగా గుర్తింపు పొందారు. కొన్నిచోట్ల 
మూలాన్ని అనుసరించి, మరికొన్ని చోట్ల మార్పులు చేసికొని, కొన్ని చోట్ల 
కేవలం భావాలనే గ్రహించి అనువదించిన సందర్భాలు కొల్లలు.ఇంగ్లీషు నుండి 
ఆనువదించ బడినట్టు చెపుతున్న మొదటి తెలుగు నవల రాజశేఖరచరిత్ర 
మళ్ళీ ఇంగ్లీషులోకి అనువదింపబడిందంటే ఆ అనువాదంలోని విశిష్టత 
ప్రసపృుటమవుతుంది. ఇట్లు అనువాద రచనల్లో చేయితిరిగిన వారు మన 
రచయితల్లో దర్శనమిస్తారు. విద్యార్థులు అనువాదం చేపే సామర్దా లను 
ఉన్నత పాఠశాల దశనుండే అలవరచుకోవాలని. ఈ లక్ష్యం ఆశిస్తుంది. 


87 


పైన పేర్కొన్న బోధన లక్ష్యాలను, ఈ లక్ష్యాలను విద్యార్దులకు చేరవేసే 
ప్రాథమికమై: మైన శ్రవణ నైపుణ్యాన్ని విద్యార్దులు సాధించే విధంగా భాషా 
బో దకులు కృషీ చేచూలి. ప్రతీ పాఠం బోద దించుట దొరా తాము తము 
విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పులేవి? వానిని సూచించే లక్ష్యాలేవి? 
ఆ లక్ష్యంలోని ఏ ప్పష్టీకరణాలను “ఈ పాఠం ద్వారా విద్యార్దులు 
సాధించగల్లుతారు? అనే అన్ని విషయాలను పరిశీలించి సృష్టి పీకరణాలను 
పాఠ్యాంశ సన్నివేశాలతో అన్వయించుకొవి పాఠ్యబోధన కన్నా ముందే 
వీనిని నిర్ణయించుకొని, వాని సాధనకు అనువైన బోధన వ్యూహాలను 


ఎన్నుకోవాలి. స్పష్ట షీకరణాలు పాఠ్య పధకంలో రాస్తున్నపుడు ఈ కింది 
అంశాలు దృ షియందుండాలి. ఉదాహరణగా: 


పాఠం : దేవాలయం 
బోధనాంశం : దేవాలయాలు వురా నంన్క్టృతి నిలయాలు (ఒకే ఒక వ 


సాధించాల్సిన లక్ష్యాలు- స్ప ష్టీకరణాలు 
విషయజ్ఞానం క 
i) విద్యార్థులు పవిత్ర స్థలాలను జ్ఞప్పికీ తెచ్చుకుంటారు. 
1) విద్యార్దులు దేవాలయాలు పురా సంప్కృతీ నిలయాలని గుర్తిస్తారు. 
భాషా జ్ఞానం క 
1 విద్యార్థులు దేవాలయం అనే పదం లోని సంధిని జ్ఞప్తికి తెచ్చుకొంటారు. 
li) విద్యార్థులు నిలయం అనే పదానికి అర్థాన్ని జ్ఞప్పికీ తెచ్చుకొంటారు. 
(1) విద్యార్థులు “పురాసంస్క ఎత అనే సమాస పదానికి విగ్రహ వాక్యాన్ని 
గుర్తిస్తారు. 


ఆవగాహనవం : 

i) విద్యార్థులు “పురాసంస్కృతిని వివరిస్తారు. 

ii) విద్యార్థులు పురాసంస్క ఎకిక ఒక ఉదాహరణ ఇస్తారు. 

lil) విద్యార్థులు పురాసంస్క ఎకికీ ; ఆధువిక సంస్క ఎకికి గల భేదాలు చెప్తారు 
పంప్కు ఎకి సంప్రదాయాలు - 

ఫ విద్యార్థులు దేవాలయాలు ప్రాచీన సంస్క ఎతీ నిలయాలని (గ్రహిస్తారు 


వరి 


స) విద్యార్తులు ఆధునిక, ప్రాచీన దేవాలయాలు సంస్క ఎతీ కేంద్రాలని 
వైఖరులు: 
1) విద్యార్థులు దేవాలయాల ఎడ గౌరవాన్ని, ఆదరాన్ని (ప్రకటిస్తారు. 


గ్ర) విద్యార్థులు హిందూ దేవాలయాలతో బాటు చర్చి, మసీదుల ఎడ 
గౌరవర చూపుతారు వానిని దర్శిస్తారు. 


వాగ్రూప అభివ్యక్తీ క 

i) విద్యార్థులు సొషంగాా సమాధానాలు చెప్పగలుగుతారు. 

ii ులు 'పురాసంస్త తో అనే పదాని దోష రహితంగా ఉచరిస్తారు. 
ii) విద్యార్థులు పురాసంస్కృతి అన ప న్ని ష్య 0 ్నరిస్తా 
అభిత అభివ్యక్తి: 

ఫ విద్యార్థులు స్పష్టంగా, వ్యాకరణ యుక్తంగా సమాధానాలు రాస్తారు. 
పఠన వైపుణ్యం : 

i షరహితంగా చదువుతారు. 

1) విద్యార్దులు ఉచ్చారణాదోషర హి ౦ వు 

ఫ్ర) విద్యార్థులు 'పురా సంస్కృతి" ఆనే పదాన్ని స్పష్ట్రోచ్చారణతో చదువుతారు. 
భాషాభి రుచి : 


i) విద్యార్దులు దేవాలయాలకు, సంస్క ఎికీ సంబంధించిన పుస్తకాలు 
విస్తారరీగా పఠిస్తారు. వాని యందు ఆసక్తి చూపుతారు. 


ఇట్లు వివిధ దృక్కోణాల్లో పాఠ్యాంశాన్ని చదివి ఆ పాఠ్యాంశం 
బోధించుట ద్వారా విద్యార్జుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని స్పష్టంగా 
విర్వచించుకోవాలి, వీనిపై ఉపాధ్యాయులు పూర్తి అవగాహన కల్లి ఉండి 
బోధనను నిర్వహించినపుడు మాత్రమే విద్యార్జుల్లో ఆశించిన 'ప్రవర్తనా 
మార్పులు అనతి కాలంలో సాధించగలరు. తద్వారా విద్యాబోధన గమ్యాలు 
సాధించవచ్చు. 


89 


ఐదో అద్యాయం 


విద్యాప్రణాళిక - పాఠ్య ప్రణాళిక 


5.01. విద్యా ప్రణాళిక (Curriculam) 1 


విద్యాక్షేతంలో విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక అనే పద బం! 
వాడుకలో ఉన్నాయి. ఈ రెండు ఒకదానితో ఒకటి అంతర సంబంధ వ 
అంశాలు. విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళికల నిర్మాణానికి ప్రాతిపదిక 
ఏర్పరుస్తుంది. శ్రీ-పి.వి.చలపతి రావుగారి అభిప్రాయంలో “విద్యా ప్రణా 
రచన కేవలం కేవల పాఠ్యప్రణాళికల కూర్చు, లేదా వాని సమాహారం కః 
పాఠ్యప్రణాళికలు విద్యా ప్రణాళికలో అంతర్భాగాలు”.పాఠశాలల్లో చేపట్టా 
విద్యా సంబంధమైన వివిధ కార్యక్రమాల సమగ్ర స్వరూపమే  విద్యాప్రల 
అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాలు సాధారణంగా విద్యా విధాః 
ఉద్దేశించిన గమ్యాల ఆధారంగా రూపొందింపబడతాయి. ఆయా సమా 
అవసరాలు, సమస్యలు దృ ప్రి యందుంచుకొని వానిని సాధించుటయే గమ 
విద్యాప్రణాళిక రూపొందింపబడుతుంది. అవసరాలు మార్పుచెందితే 4 
(ప్రణాళికల్లో కూడా మార్పులు చోటు చేసుకొంటాయి. ఆయితే | 
(ప్రణాళికల్లో మార్పు, సమాజాల్లో మార్పు వచ్చినంత వేగంగా అన్ని పందర 
రాకపోవచ్చు. అనుసరింపబడుతున్న ప్రణాళికలు, కార్యక్రమాల్లోవి లోపా 
గుర్తించి అవి కనీప అవసరాలను కూడా తీర్చగల్లడం 'లేదని భావించినా 
మాత్రమే విద్యా ప్రణాళికలు సమూలంగా మార్పులకు నోచుకొంటా 
అంతేగాక ప్రభుత్వాలు తమ విద్యా విధానాన్ని (ప్రకటించినప్పుడు 
జాతీయ స్థాయిలో విద్యావిధానాలను రూపొందించినప్పుడు గాని 
ప్రణాళికలు మార్పులకు లోబడుతాయి. 


విద్యా ప్రక్రియకే విద్యా ప్రణాళిక పునాది వంటిది. విద్యా ప్రక్రిం 
నిర్వహించాల్సిన వివిధాంశాలను, పరిక్రియలను స్పష్టంగా విర్వచించి 
నిర్వహణ చివర లాభోక్తల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని కూడా సుః 


90 


గా విద్యా ప్రణాళిక పేర్కొంటుంది. ఏద్యార్హుల సర్వాంగీణ వికాసానికి 
దర్హణమైన ధవాత్మకమైన (ప్రవర్తనా . మార్పులకు విద్యా ప్రణాళిక 
దోహదకారి అంతేగాక విద్యా ప్రక్రియతో సంబంధమున్న ప్రతి వారికీ 
అంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నిర్వహణాధికారులకు, 
యాజమాన్యాలకు సక్రీయాత్మకమైన మార్గదర్శకత్వం వహించేదిగా విద్యా 
ప్రణాళిక ఉపయోగపడుతుంది. దీని ధ్యేయం ద్విముఖమైంది. అది 


స ఉత్పత్తి ధ్యేయం (20642014 oriented). 
క) ప్రక్రియా ద్యేయంగా (Process Oriented) ఉంటుంది. 


పై రెండు ముఖాలు విద్యా (పణాళిక సమర్తతకు సూచికలు విద్యా 


లు 
5 


పణాళిక ఈ కింది లక్షణాలను కల్లి ఉండాలని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. 


Ce 


1) ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆశించే ప్రవర్తనో మార్పుల్ని నిర్వచించడం. 

1) ఆశించే ప్రవర్తనా మార్పులకు ఉపకరించే బోధవాంశాలను సూచించడం. 

క) బోధనాంశాలను విద్యార్థులకందించడానికి ఉపకరించే బోధన పద్దతులను 
సూచించడం. 

iv) బోధనను (ప్రభావశీలం చేయడానికి ఉపకరించే సాధనాలను గురి ర్రించడం. 


౪) బోధనాంశాలు విద్యార్థులకు ఏ మేరకు స్వంతమయ్యాయో తెల్సికోవడానికి 
ఉపకరించే మూల్యంకనా (ప్రక్రియలను ఎంపీక చేయడం. 


విద్యా ప్రణాళికల రచనల్లో సమానత్వ సిద్ది, గుణాత్మకత, సంబద్దతలకు 
ప్రాధావ్యమీయాలని కొఠారి విద్యా సంఘం "నొక్కి చెప్పింది. ఇట్టి విద్యా 
ప్రణాళికలు ఆయా సమాజాల 


1) తొత్వీక భావనలు, 
ఫు పాషూజిక భావనలు, 
1) మనో వైజాఇనిక భావనల 


పై ఆధారపడతాయి. 1986 వాటి జాతీయ విద్యా విధానాన్ననుసరించి మన 
విద్యా ప్రణాళిక కింది మౌలిక అంశాలను (00౯6 CUrriculam elements) కల్లి 
స్మా ఇవి అన్ని బోధనాంశాల్లో సముచితంగా ఒదిగిపోయి విద్యార్థుల్లో 


ఆశిస్తున్న విద్యాగమ్యాలు సాధించగల్లాలి. 


91 


స) భారతదెశ స్వ్యాతంత్రాద్యమచరిత్ర. 

1) రాజ్యాంగ బాధ్యతలు. 

iil) జాతీయ అభేదత్వాన్ని పెంపొందించే అత్యవసర ఆంశాలు.ఏకత్త్వ 
౪) భారతీయ పార్వజనీన వారసత్వం, సంస్కృతి. 

Vv) సమసమాజం ప్రజాస్వామ్యం, లౌకిక చట్టాలు. 

vi) ప్రీపురుష సమానత్వం, ప్రీలను గౌరవించడం. 

౪) వాతావరణ పరిరక్షణ, పర్యావరణ భావన. 
ఛు సామాజిక రుగ్మతలు, అవరోధాలు, మూఢాచారాల నిర్మూలన. 
x) చిన్న కుటుంబభావనను పెంపొందించడం. 

xX) శాస్త్రీయ దృక్పథం. 


సె అంశాలతో బాటు పరిశీలించాల్సిన అంశాలుగా అంద 
పమదృష్టి కనీస సౌకర్యాల కల్పన, సామాజిక సార్ధకత, విభిన్ల 
భాగస్వామ్యం, విస్తరణ, నాణ్యత, వ్యూహాలు, యాజమాన్యం 4 
వావిని విద్యా (ప్రణాళికలను రూపొందించుటలో దృష్టియందుంచు 
అంతేగాక మానవుల అవగాహనకు వీలైన అన్ని కేతాల్లోమ 
ప్రణాళికలు కొత్త విజ్ఞానాన్ని ఉత్పత్తి చేయగల్లాలి. అనువర్తనకు 
సిద్దాంతాలు, పదతులు మార్గదర్శక సూత్రాలను రూపొందించ 
అనువర్తన (ఆచరణలో ఎదురుగు సమస్యల్ని పరిష్కరించడానికి 
జ్ఞాన వైపుణ్యాలను కల్గించి పరిశోధన, అభివృద్ధి, వ్యాప్తిని (ప్రధానాః 
విద్యా ప్రణాళిక గుర్తించాలి. ఇవన్నీ రాష్ట్రాలు తను ప్రాంతాలలోని వి 
కోపం రూపొందించుకొన్న పాఠ్య ప్రణాళికల్లో ప్రతిబింబించాలి. 


5.02. పాఠ్య ప్రణాళిక {Syllabus}: 


దీనివి విషయ (ప్రణాళిక అవి కూడా వ్యవహరిస్తారు. విద్యా |ప్రః 
భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ పాఠ్య విషయాలను 
సంబంధ విషయాలను బోధిస్తారు. ఈ పాఠ్య, పాఠ్య సంబంధ విష 
సంబందించిన ప్రణాళికలను పాఠ్య ప్రణాళికలు (syllabus) అవని వ్యవప 
పాఠశాలల్లో రెండు విధాలైన పాఠ్య విషయాలు బోధింపబడుతున్నాం 
భాషలు మరియు భాషేతర విషయాలైన గణితశాస్త్రం, సాంఘీక 
సామాన్యశాస్త్రం. (చివరి రెండింటిని ప్రాథమిక దశలో పరిపరాల 
1 ౨. అని వ్యవహరిస్తారు). ఈ విషయ సంబంధ ప్రణాళికలు 
విద్యావిధానం, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారు స 


92 


మార్గదర్శక సూత్రాల మేరకు సిద్దం చేయడానికి రాష్ట్రాల స్థాయిలో వివిధ 
బోధనాంశాలకు పాఠ్య (ప్రణాళికా నిర్మాణ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వాలు 
వియమిస్తాయి. ఈ సంఘాల్లో (ప్రాథమిక స్థాయినుండి విశ్వవిద్యాలయ స్థాయి 
వరకు ఆయావిషయాలను బోధించే ఉపాధ్యాయులు, విషయ నిపుణులు 
(Subject experts). ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రుల 
ప్రతివిధులు, (విద్యార్థుల ప్రతినిధులు) బోధనాశాస్త్ర, (పవీణులు, విద్యాశాఖ 
ఆధికారులు సభ్యులుగా ఉండి ఆయా బోధనాంశాలకు పాఠ్య ప్రణాళికల 
చిత్తు ప్రతులను తయారుచేస్తారు. ఈ చిత్తు ప్రతులు పాఠ్య ప్రణాళిక 
విషృత సంఘాలు నియమించిన ఉప సంఘాలచే మార్పులు చేర్పులకు 
నోచుకొని పూర్తి స్థాయి పాఠ్యప్రణాళికగా స్టీరీకరింపబడతాయి. ఇవి 
సిరికరింపబడటావికి విస్తృత చర్చలు ప్రాతిపదిక సిఫార్సు చేయబడిన 
పార్య ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖవారు ఆమోదించి పాఠ్యపుస్తక 
రచయితల వెన్నుకొని పుస్తకాలు రాయిస్తారు. ఇట్లు తయారు చేయబడిన 
పార్యప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు కనీసం నాలుగైదేండ్లవరకు అమలులో ఉండి 
తిరిగి ఆనాటి అవసరాలు, దృక్సథాల మేరకు పునర్నవీకరింపబడతాయి. ఈ 
పాఠ్య ప్రణాళికల్లో భాగంగానే భాషా పాఠ్యప్రణాళికలు కూడా నిర్మించబడతాయి. 
ఇది భాషా పాఠ్యప్రణాళికా సంఘంవారి నేతృత్వంలో సాగుతుంది. ప్రణాళికను 
తయారు చేస్తున్నప్పుడు విద్యా (ప్రణాళికల మౌలికాంశాలు, గమ్యాలు 
దృ షియందుంచుకొంటారు. 


5.03. భాషా ప్రణాళిక రచన (Language planning) : 


భాషా ప్రణాళిక అను భావన ఆధునిక భావన. భాషా శాస్త్రజ్ఞులు 
ఈ ప్రణాళిక రచనలో విశేష కృషి చేస్తున్నారు. భాషా ప్రణాళిక 
మానవుల జీవన విధానానికి, దృక్పథానికి సంబంధించింది. భాషాభ్యసనంలోని 
వివిధ సమస్యల్ని, వానిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను, 
ఆభ్యపన ప్రాధాన్యతలను (Learning Priorities) నిర్ణయించడం భాషా 
ప్రణాళిక రచన ప్రధాన ఉద్దేశం. భాషా (ప్రణాళికరచన అనే భావన ఇటీవరి 
కాలంలో భాషా శాస్త్రజ్ఞులచే ప్రతిపాదింపబడింది. పాశ్చాత్య దేశాల్లో విరివిగా 
వాడుకలోనున్న ఈ భావనను మనదేశంలోకూడా మైసూర్‌లోని భారతీయ 
భాషం కేంద్ర సంస్థ (Central Institute of Indian Language, Mysore) 
వంటి సంస్థలు వ్యాప్తికి తెచ్చాయి. వివిధ భాషలు మాట్లాడే వారి భాషా 
రూపాలను, ఒకే భాషలో వేరు చేరు ప్రాంతాల్లో ఉపయోగించే వివిధ 


మాండలిక రూపాలను అధ్యయనం చేసి ప్రాంతీయ సాధారణ భాషా 
(ప్రణాళికలను (General Regional language Planning) సిద్ధంచేయాలపి 
డా! దేవీ (ప్రసన్న పట్నాయక్‌ గారి అభిప్రాయం. వివిధ ప ము. 
మాండలికాల్లోని సారూప్యతలను, భేదాలను పరిగణనంలోకి తీసికొ 
భాషా వ్యవవార్తల మధ్య భావసమైక్యత, సంస్కృతీ సమైక్యతలను వ 
తద్వారా భాషా వ్యవవార్తల సాధారణ అవసరాలను తీర్చడం భాషా ప్రణాళిక 
రచన (ప్రధాన ఉద్దేశం. భాషాపటాల తయారీ, భాషలోవి విశిష్ట పలుకుబళ్ళను 
గుర్తించడం ద్యారా భాషా వ్యవహారం సులువై ఆయా తరగతుల స్థాయిలో 
విద్యార్థుల కందించవల సిన భాషాంశాలను (కనిష్ట పదజాలం) విర్ణయించడావికి 
వీలుకలుగుతుంది. ఈ విషయంలో మన రాష్ట్రంలోవిశేషమైన కృషి జరగాల్సి 
ఉంది. 


5.04. పాఠ్యప్రణాళిక = భాష (Syllabus - Language) : 


మన రాష్ట్రంలోని bat పాఠశాలల్లో తెలుగు ప్రథమ భాషగా, హిందీ 
ద్వితీయభాషగా, ఆంగ్లం తృతీయ భాషగా బోధింపబడుతున్నాయి. ఇంగ్లీషు 
భాషా పాఠ్య ప్రణాళికలను (Regional, Institute of English (R.LE), 
Central Institute of English and Forigion Language (CIEFL) పిద్దం 


చేస్తాయి. తెలుగు, హిందీ భాషలకు రాష్ట్ర పరం. వియమింపబడ్‌న 
పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘం పాఠ్యప్రణాళికలను సిద్దంచేస్తుంది. 
తెలుగును, ప్రథమ భాషగా ద్వితీయ భాషగా బోధించుటకు శేరు వేరుగా 
పాఠ్య ప్రణాళికలు పాఠ్య ప్రణాళికా నిర్మాణ సంఘం సిఫార్సు చేస్తుంది. 
ఇక వివిధ స్థాయిల్లో తెలుగు ప్రథమ భాష పాఠ్య ప్రణాళికల్లోని అంశాలను 
గూర్చి తెల్పుక్‌ "ందాం. 


(1) ప్రధమ భాష - ప్రాథమిక దశ : 


ప్రాథమిక దశలోని పాఠ్య (ప్రణాళికలో పదజాలాన్ని పరిచయం చేయడం 
ప్రధావ గమ్యం. వీనితో బాటు విద్యార్థుల శ్రవణ, భాషణ, పఠన, లేఖవ 
వెపుణ్యాలను అభివృద్ధిచే సి వారిన శీష్టవ్యవహర్త లుగా రూపొందించడానికి 
ప్రాథమికదశలోని పొర్య ప్రణాళిక దోహదపడుతుంది. భాషావేత్తలు ఈ 
ప్లాయిలో పరిచయం చేయాల్సిన పదజాలం ఎంత అనే అంశంపై 
విభిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసారు. ప్రాథమిక తరగతుల్లో మొత్తం 2000 
పదాలు పరిచయం చేయాలని ప్రస్తుతం రాస్ర్ర ప్రభుత్వం వారు ఆమోదించిన 
పాఠ్య ప్రణాళిక (1994) భావించగా, 2500 పదాలను పరిచయం చేయాలని 


మరికొందరు అభిప్రాయ పడ్డారు. శు గొడవర్తి సూర్యనారాయణగారు 
(అభివవవాచార్యకకర్త) 2000 పదజాలాన్ని పరిచయం చేయాలని భావించారు. 
జాతీయ విద్యావిధానం (1986) ననుసరించి కనిష్ట అభ్యసన ప్రమాణాల 
కనుగుణంగా ఈ దశలోని విద్యార్థులకు కనీసం 5000 పదాలు సరిచయంకా 
వాళి. పాశ్చాత్యదేశాల్లో ప్రాథమిక తరగతులు పూర్తిచే సికొన్న బాలబాలికలు 
అరువేలకు "పైబడిన పదాలు స్వంతం చేసికొంటారనే ఆభిపాయంకూడా 
ఉంది. అందువల్ల ప్రాథమికదశలో పదాలతోబాటు వాక్యనిర్మాణం స్పష్టమైన 
వ్యక్తీకరణం ప్రాధాన్యతలుగా పాఠ్యప్రణాళికలు రూపొందించబడతాయి 


(1) మాధ్యమిక - ఉన్నతదశలు : 

మాధ్యమిక, ఉన్నత దశల్లో విద్యార్థులు ప్రాధమిక తరపగతుల్లో సాధించిన 
వైపుణ్యాలను పటిష్టం చేయడం, మరింత పదజాలాన్ని పరిచయంచేయడం, 
వారిలో భాషాభిరుచి, రసానుభూతి, వైఖరులు మొదలైనవి పెంపొందించడం 
ప్రధావాలు. విద్యార్థులను భాషావ్యవహారదక్టులుగా రూపొందించే కృషి ఈ 
షాయిలో జరుగుతుంది. వివిధ సాహిత్య (ప్రక్రియలు పరిచయం చేయబడి, 
విద్యా ప్రణాళిక మౌలికాంశాలు, గమ్యాల సాధనకై ఈ దశలో కృషిచేయాలి. 
ఈ స్థాయిలో సహపాఠ్య కార్యక్రమాలకు కూడా విశేష ప్రాధాన్యత ఉంటుంది. 
భాషేతర విషయాల అధ్యయనంలో కూడా భాష (ప్రధాన పాత్ర వహిస్తుంది 
కనుక ఇచ్చట ద్విముఖ గమ్యాల సాధనకై పనిచేయాలి. ఈ స్థాయిలో 
భాషాపాఠ్యపుస్తకాల రచనలో, పాఠ్యాంశాల ఎంపికలో వైవిధ్యత అవసరం. 


ఈ స్థాయిలోనే ద్వితీయభాషగా కూడా తెలుగు బోధన ప్రారంభమ 
తుంది. భాషావైపుణ్యాల అభివృద్ది, చిన్నచిన్న మాటల్లో భావాలను 
స్పష్టంగా వ్యక్తీకరించగల్లే శక్తి, సాహిత్యంలో కొంత ప్రవేశం కల్గించడంద్యారా 
విద్యార్థుల్ని స్థానీయ వక్తలుగా Native Speakers రూపొందించడం అవసరం. 


ఈ స్థాయి లోనే ఉపవాచకాలు కూడా (పధమభాషా బోధనలో 
ప్రవేశ పెట్టబడతాయి. ఇవి విద్యార్థుల వైయక్తిక, మానసికవికాసాలకు 
తోడ్పడాలి. ఇవి విరామ కాలాన్ని సద్వినియోగం చేసే పఠనీయ పుస్తకాలుగా 
ఉండాలి, 


(షష) వాచకాలు, ఉపవాచకాలు, లక్షణాలు : 


పాఠ్యప్రణాళికలో వాచకాలు, ఉపవాచకాలు ప్రధానమైనవి. వాచకాన్ని 


ప్రధానవాచకమని, ఉపవాచకాన్ని అనుబంధ  _ వాచకమని వ్యవహరిస్తారు. 
ఒకటోతరగతినుండి పదో తరగతివరకు ప్రధాన వాచకాలు, ఆరోతరగతినుండి 
ప్రధాన వాచకంతోబాటు ఉపవాచకాలు నిర్దేశింపబడుతాయి. ద్వితీయ 
భాషాబోధనలో  ఆరోతరగతినుండి పదోతరగతివరకు (పధానవాచకాలు 
పదోతరగతికి ఉపవాచకం పిఫార్పు చేయబడతాయి. 


వాచకొలు, ఉపవాచక రచవలో తీసికోవార్సిన జాగ్రత్తలు : 


అన్ని దశల్లోని వాచకాలు, ఉపవాచకాలు ఈ కింది బాహ్య, అంతర 
లక్షణాలను కల్లిఉండారి. 


a) బాహ్యలక్షణాలు : 

- మన్నికగల్షిన అట్ట (పుట్ల). 

- విద్యార్థులకు అందుబాటులో ఉన్నవెల. 
ఆకర్షణీయమైన ముఖచిత్రం. 
- అందమైన ముద్రణ. 
ముద్రణకుపయోగించిన కాగితం నాణ్యత, 
విద్యార్ధులకు అనువైన పరిమాణం (పైజు). 


0) ఆంతర లక్షణాలు : 


= దోషర హితమైన ముద్రణ. 

- ప్రాథమికదశలోని పాఠ్యపుస్తకాల ముద్రణలో వివిధరంగుల ఉపయోగం. 

= (ప్రతి పాఠానికి స్వయం వ్యక్తాలైన చిత్రాలు. 

- ప్రాథమికదశలో సంభాషణలు, గేయాలు ఎక్కువగా ఉండటం. 

- ప్రాథమిక దశలో పాఠాలు వీలైతే స్వయంగా ఎంపికచేసిన పదజాలాన్ని 
ఆశ్రయించి రాసినవైయుండాలి. 

- పై తరగతుల్లో వివిధ ప్రాచీన ఆధునిక సాహిత్య ప్రక్రియల 
పరిచయం. 

- మాధ్యమిక ఉన్నతదశలో పాఠాలు వివిధ రచయితల రచనలనుండి 
సేకరించి కూర్చాలి. 

- వివిధ శైలీ భేదాలను పరిచయంచేయాలి. 

- (ప్రతి పాఠావికి ముందు పాఠ ఉద్దేశం, పాఠంలో పరిచయంచేస్తున్న 
పదజాలం పొందుపరచాలి.. 


96 


విస్తృతమైన అభ్యాసవేదికలతో బాటు పుస్తకం చివర పరిచయం 
చేపిన పదజాల పట్టక. 


0 రచయితలు దృష్టియందుంచుకోవాల్సిన అంశాలు : 


పాఠం చివర విస్తృతమైన అభ్యాసవేదికలు, ఉపాధ్యాయులకు విద్యా 
రులకు సూచనలు, విద్యార్థి, ఉపాధ్యాయకృత్యాలు పొందుపరచడం. 
చిన్ల తరగతుల్లో సంధి విడదీసిన రూపాలు, పై తరగతుల్లో సంధి 
ఏర్పడిన ' పదరూపాల పరిచయం. 

ఇతర రచయితల పాఠాలు ఎంపికచేస్తున్నప్పుడు లేదా స్వయంగా 
రాస్తున్నపుడు' అవి విద్యాప్రణాళిక మౌలిక భావనలకు ఆటంకం 
కల్షించకుండా జాగ్రత్తపడటం. 

విద్యాబోధన గమ్యాల సాధనకు వీలైన పాఠ్యాంశాల ఎం పిక. 
రచనల ఎంపికలో వివిధ శైలీ భేదాలను పాటించడం. 

వివిధ విషయాలపై పాఠ్యాంశాలుండటం. అంటే చరిత్ర, రాజ 
వీత, రాజ్యాంగం, విజ్ఞానశాస్త్రం, యాత్రారచన, పరిసరాలు, 
సామాజికశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలైన వానిని స్పృశించడం, 
విద్యార్థుల వయోపరిమితి, కనీసమనోశక్తి, తరగతిస్థాయిలకనుగుణంగా 
పాఠాల ఎంపిక. 

ఉపవాచకాల్లో వివిధాంశాలపై రాయబడిన వ్యాసరూప లేదా కథారూప 
లఘురచనలుండటం. 

పాఠాలు నాతిధ్గిర్ణంగా ఉండటం. 

పాఠాలు విద్యార్థుల ఆసక్తుల్ని, సృజనాత్మ కశక్తుల్ని పురికొల్సేవిగా 
ఉండటం. 

స్వయం అధ్యయనానికి వీలుకల్గించడం. 


4) వాచకొలు, ఉపవాచకాలు: 


విద్యాగమ్యాలను, భాషాబోధన ఉద్దేశ్యాలను విద్యార్థులు సాధించడానికి 
ఉపకరించాలి. 

విద్యార్థుల్లో భాషా సాహిత్య విషయక అభివృద్ధిని సాధించాలి. 
విద్యార్థుల విరామకాలాన్ని సద్వినియోగంచేయాలి. 

తరగతిలో చదువుకొన్న అంశాలను మననం చేసికోవడానికి పునర్చలనం 
చేసికోవడానికి ఉపకరించాలి. 

విద్యా (ప్రమాణాల్లో సమరూపత (UnNfంrmity) సాధించాలి. 


97 


Pd 


= నాదకాలు కుణపరనానికి, పవాచకాలు విన్నార పఠనానికి ఉపక కరించాలి, 


॥ 


5,05 ౪ పాళ్యపుస్తకాల జాతీయీకరణ : 


పాఠ్యప్రణాళిక నిర్మాణసంఘంవారు సిఫార్పుచేసిన నిర్మాణ సూత్రాలపై 
ఆధారపడి రాసిన, రాయించిన పుస్తకాలే వాచకాలు, ఉపదాచకాలు. 
జాతీయీకరణం కాక పూర్వం నిర్దేశింపబడిన పాఠ్యప్రణాళికలకనుగుణంగా 
(గ్రైవేటు రంగంలోని ప్రచురణకర్తలు పుస్తకాలు రాయించి (ప్రభుత్వంచే 
ఆమోదింపజేసుకొని పాఠశాలలకు  సరఫరాచేసేవారు. దీనివల్ల చేరుచేరు 
పాఠ్యపుస్త స్తకొలు రాష్ట్రమంతటా విద్యార్థులచేతుల్లో ఉండేవి. ఈ కారణాన 
రాష్ట్రమందలి విద్యార్దులు వేరువేరు పాఠ్యాంశాలు చదవడం వల ల్ల విద్యాప్రమాణాలు 
రాష్ట్రంల్‌ కో వేరు వేరుగా ఉండటానికి అవకాశమేర్పడింది. రచన, ముద్రణ, 
పంపిణిలోని లొసుగులవల్ల విద్యార్థులకు అందుబాటులో లేని చెల, కొన్ని 
పర్యాయాలు పుస్తకాలు కూడా అందుబాటులో లేకపోవడం కూడా జరిగేది. 
ప్రధానంగా విద్యార్థులు తమ నివాపప్టలాన్ని మార్చినపుడు వేరువేరు 
పుస్తకాలవల్ల వారికి చాలా ఇబ్బందికల్లేది. పోటీలుపడి ప్రచురణకర్తలు 
పుస్తకాలు "రాయించినప్పుడు కొన్ని పర్యాయాలు నాణ్యత కన్పీంచినప్పుటికి, 
కన్ని సందర్భాల్లో నాణ్యతాలోప ంకూడా చోటుచేసికొనేది. _్రైవేటుపంద్థం 
పుస్తకాలవల్ల ఈనాడు ఆత్యంత ప్రచారంలో ఉన్న దర్శివీ పుస్తకాలు (gui 
des) మతం అంతంతమాత్రంగానే ప్రచారంలో ఉండేవి. 


రాష్ట్రవ్యాప్తంగా విద్యాబ్ర-గణాలు ఒకేతీరున ఉండాలని పాఠ్యపుస్తక 
ముద్రణ, (క్రయవిక్రయాల్లో (ప్రఎటు యాజమాన్యాల ఆధిపత్యాన్ని తొలగించి 
విద్యార్థులకు తందుబాటులో ఉండే ధరలు నిర్ణయించడానికి పాఠ్యపుస్తకాలను 
జాతీయంచేయాలని ప్రభుత్యం నిర్ణయం తీపీకొంది. ప్రభుత్వ విద్యాశాఖవారే 
సిపార్పుచేయబడిన పాఠ్య ప్రణాళికలకనుగుణంగా పుస్తకాలు రాయడానికి 
రచయితలను ఎంపికచేస్తారు. వారు రాసిన పుస్తకాలు సంపాదకమండలి 
సరిచేసి ముద్రణకు అనుమతినిస్తుంది. ప్రభుత్వం వారే" ముద్రించి స్వయంగా 
పంపిణీచేసే బాధ్యతనుకూడా స్వీకరించారు. ఇందువల్ల విద్యాప్రమాణాల్లో 

మంతటా సమరూపత నాధింపబడింది. కొన్ని సందర్భాల్లో పంపి లీ వ్యవస్థలో 
అ ఇబ్బందుల్ని అధిగమించగరల్లితే జాతీయీకరణం ఫరవంతమవుతుందే. 


98 


జ విద్యాప్రణాళికల నేపధ్యంలో పాఠ్యప్రణాళికలు నిర్మించబడి వివిధ 
రచయితలు రాసిన పాఠ్యపుస్తకాలు తరగతిగదులకు చేరతాయి. వీనిని 
ఉపయోగించి ఉపాధ్యాయులు విద్యాబోధన సాగించి విద్యార్ధుల్లో ఆశించిన 
వికాషాన్ని తద్వారా ప్రవర్తనా మార్పుల్ని సాధించాలి. ఉపాధ్యాయులు 
తరగతిగది బోధనకు అనువైన ప్రణాళికలు సిద్ధంచేసికొని వానికనుగుణంగా 
బోధనను కొనసాగిస్తే విద్యార్థులు నిర్గీతసమయాల్లో gen (ప్రవర్తనలను 
కనబరచగల్గుతారు. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికననుసరించి సిద్దంచేయాల్సిన 
ప్రణాళికలు, 


1) వార్షిక ప్రణాళిక (Year Plan) 
సు పాఠ్యవిభాగ ప్రణాళిక (౮౫ Plan) 
1) పాఠ్యపథకం (169301 Plan) 

వీని గురించి కొంత తెల్పికొందాం. 


5.06 వారిక ప్రణాళిక : 
ఆనె 


ఒక తరగతికి. నిర్ణయించిన పాఠ్యపుస్తకంలోని పాఠాలను సంవత్సర 
కాలంలో విద్యార్థులకు బోధించడానికి నెలవారీగా ఏర్పరచుకొన్న విధం 
వార్తిక (ప్రణాళికలో వివరింపబడుతుంది. జూన్‌ నెలనుండి ఏప్రిల్‌ నెలవరకు 
చె 
ప్రతివెల బోధించే పద్య పాఠాలు, గద్య పాఠాలు, వ్యాకరణం, వ్యాసాలు, 
ఉపవాచకాంశాలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాలను సమగ్రంగా సూచించడమే 
శక ప్రణాళిక ఉద్దేశం. ప్రతినెల మొదట, గడచిన నెలలో పూర్తిచేద్దామనుకొన్న 
పార్య, సహపాఠ్య (క్రమాలు పూర్తిచేసారో లేదో పరీక్షించుకొని అనుగుణంగా 
ముందు కార్యక్రమాలు చేపట్టడం దీనిద్వారా సులభమవుతుంది. ఇది భాషా ' 
విషయంలో పాఠశాలలో నిర్వహించే బోధన కార్యక్రమానికి దర్శణంవంటిది. 
ఇది ఉపాధ్యాయులను బోధనకు సర్వసన్నద్దులను చేసి గమ్యాల సాధనలో 
వెనుకంజ వేయనీయకుండాొ చేస్తుంది. 


5,07 పాఠ్యవిభాగ ప్రణాళిక (Unit Plan) : 


వార్షిక ప్రణాళిక, విద్యా సంవత్సర (ప్రణాళిక అయితే పాఠ్యవిభాగ (ప్రణాళిక 
ప్రతి బోధవాంశానికి సంబంధించింది. భాషలో పద్యం, గద్యం, వ్యాకరణం, 
వాటకం, వ్యాస పాఠాలను బోధిస్తాం. పద్యభాగంలో, గద్యభాగంలో వివిధ 
రచయితలనుండి పాఠాలు సేకరించి కూర్చబడతాయి. ఈ ప్రణాళికలో 
ప్రతిపాఠానికి ఒక ప్రణాళిక సిద్దంచేసికోవడం జరుగుతుంది. భాషలో (ప్రతి 


99 


పొాఠంకూడా ఒక యూనిట్‌ అని భావింపబడుతోంది. యూనిట్‌ అంపే 
ఏకలక్షణ సంపన్నత కల్గిన ఒక బోధనాంశం. పాఠ్యవిభాగ (ప్రణాళికలో ఈ 
కింది" అంశాలు వోటుచేపీ సికొంటాయి. 


స యూనిట్‌ (పాఠం) శ 

ii) శీర్షికలు (పాఠ్యాంశాలు) 

(స) బోధనకు కావల్సిన సమయావధులు 

1) విషయ విశ్లేషణం - బోధనాంశాలు (ప్రధానమైనవి) 

ఛి విద్యార్థుల్లో" సాదించాల్సిన బోధన లక్ష్యాలు 

ఇగ బోధన పద్ధతులు 

ళీ) బోధనోపకరణాలు 
ఇ బోధనకవసరమయ్యే పళ (గ్రంథాలు, మూలగ్రంథాలు 


పై వివరాలతో పమగ్రంగా ప్రతి పాఠానికి ఒక ప్రణాళికను పిద్దంచేస బకొవి 
నిర్ణయించుకొన్న సమయావధుల్లో బోధనను పూర్తిచేయాలి. 


5.08 పాఠ్యపథకం (Lesson Plan) : 


ఇది ఒక సమయావధిలో బోధించే పాఠళ్యాంశానికి (శీ రిక సంబంధించిన 
(ప్రణాళిక. ఇది సమగ్రంగా ఉంటుంది. తాక విభాగ పథకంలో సూచించిన 
విషయవిశ్లేషణం, ఆశిస్తున్న లక్ష్యాలు, స్త షీకరణాలు, బోధన పద్ధతులు 
బొధనోపకరణాలు, అదనపు పఠన సామాగ్రితోబాటు బోధన సోపావక్రమం 
ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు, నల్లబల్ల పని మొదలైన సమగ్ర వివరాలత్‌ 
ఇది కూడి ఉంటుంది. ఇది 45 నుండి 50 నిముషాలకాలంలో తరగతిగదిల్‌ 
ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికి వీలుకల్పిస్తుంది. పాఠ్యపథకాల రచనయంద 
మెలకువలను సంపాదించిన భాషోపాధ్యాయులు విద్యార్థుల పర్యాంగీః 
వికాసానికి దోహదపడ్డారు. ఈ పథకాన్ని పాఠ పథకం ఆవి కూడి 
వ్యవహరిస్తారు. 


"పైన వివరించిన వివిధ ప్రణాళికల భావనలను ఉపాధ్యాయులు దృ షయ 
దుంచుకొని తమ నిత్యవ్యవహారంలో వివిధ (ప్రణాళికలను దోషరహితం! 
తయారుచేసికొవి పాఠబోధనను కొనసాగించినపుడే విద్యాబోధన గమ్యాః 
సాధించగల్లుతారు. 


ఆరో అధ్యాయం 
భాషానైపుణ్యాలు 
6.01 ఉపోర్దాతం 


నిపుణత యొక్క భావం నైపుణ్యం. వైపుణ్యాన్ని కౌశలమని, నొమర్ధ్యమని 
కూడా వ్యవహరిస్తారు, భాషకు సంబంధించిన నైపుణ్యాలు భాషానైపుణ్యాలు, 
దూం్రిక నైపుణ్యాలు, మనో నైపుత్యాలు కూడా భ్రాషా వైపుత్యాలతో సంబంధం 
కల్గిన వైపుణ్యాలే, భాషను వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం అనే 
చతుర్విధ పరికర్మలను భాషా నైపుణ్యాలంటారు. చేతితో రాయడం, టైపులో, 
ఆచ్చులో అక్షరాకృతులను కూర్చడం, ధ్యనిలేఖనం చేయడంవంటివి యాంత్రిక 
నైపుణ్యాలుగా చెప్పవచ్చు. ఆలోచించడం, ఊ హించడం, సృజనాత్మక శక్తుల్ని 
ప్రదర్శించడం మొదలైనవి మనో వెపుత్యాలని భాషావేత్తలు భావిస్తారు, 
ఈ వైపుణ్యాలన్నీ సమాహార రూపంలో వ్యక్తులకు _అలవడిననాడు వారు 
సమర్ధమైన భాషాభిజ్ఞులుగా పరిగణింపబడతారు., ఈ వైపుణ్యాలు ప్రధానంగా 
రెండు భావనలకు సంబంధించినవి, ఇవి భావ గ్రహణానికి, భావవ్యక్తీకరణకు 
ఉపయోగపడతాయి. భావ గ్రహణానికి శనణ, పఠనాలు, భావన్యక్తీ కరణానికి 
భొషణ, లేఖనాలు తోడ్పడతాయి. వీని వల్లే వ్యక్తులు తమలోని భొవాలను 
ఇతరులకు చెప్పడం, ఇతరుల ప్రతిస్పందనలను స్వీకరించడం చేస్తారు. 
భాషగహణం కేవలం వ్యక్తీగతమూ, ఆత్మగతమూ ఐతే భావవ్యక్షీ కరణం 
సమాజగతమౌతుంద్ది, భావవ్యక్తీ కరణలో కనీసం ఇరువురు వ్యక్తులు అవసరం, 
భొవ గ్రహణం ఇతరుల (ప్రమేయం లేకుండా కూడా జరగవచు!. 
పథమభాషగా తెలుగును అభ్య సించడానికి పొఠశాలక్తు వచ్చిన బాంబాలీకలు 


బాధ్యత కొంతమేరకు సులువవుతుందని కొందరు భావిస్తారు. కావి ఏమీ 
తెలియని నేపథ్యంలో నైపుణ్యాలను పెంపొందించడం సులభంకాని తెలిసీ 
తెలియని తనంలో నైపుణ్యాలను మెరుగుపరచడం కష్టసాధ్యమని మరికొందరి 
భాచన. అంటే రెండవ భాషగా బోధిస్తున్నపుడు భాషా వైపుణ్యాల 
ద్ద సులభీంకాని esr జోధిసు క్వ న్నప్వడు ఆంత సులభంకొాదని 
ఉపాధ్యాయుల అభిప్రాయం. ఏది ఎట్టున్నను నాలుగు వైపుణ్యాలలో విశేషమైన 
wad రం సంపాదించిన వ్యక్తులు సామాన్య వ్యవహర్తల న్ధాయినుండి శక్తేః 
హకలుగా, విశిష్ట వ్యవహర్తలుగా పరిణితిచెందుతారు. ఈ వైపుణ్యాల్లో 
క్‌ per ఆశించిన 'మేరకు వ్యక్తులు సాధించలేకపోతే అపుడు ఆ 
వ్యక్తులకు అర్హవైష పుణ్యాలు లేక పాక్తీ క నైష పుణ్యాలు మాత్రమే అలవడ్డాయనవి 
చెపువ చు. వపుణ్యాలను సంపూర్ణంగా స్వంతంచే సికొన్న వ్యక్తులు చక్కని 
భాషా వ్యాపారాన్ని నిర్వహి స్తారు వారు ఇతరులకు ఆదర్శపాయులౌతారు., 


(| 

గ్ర 

‘ 
)మ 


ఖ్‌. 


నాలుగు వైపుణ్యాలలో ఒకటవ, మూడవ, నైపుణ్యాలను ఒక జంటగా 
రెండవ, నాల్గవ నైపుణ్యాలను ఒక జంటగా వ్యవహరిన్నారు. సామాన్యవ్యన 
హారంలో మొత్రం (శ్రవణ, భాషణ పఠన, లేఖనాలని వ్యవహరిస్తారు. శ్రవణ, 
భాషకణాలు సామాన్య వ్యవహార్తలకు కూడా ఉండే నెపుణ్యాలు. పఠన, లేఖనాలు 
(పత్యేక వ్యవహర్తలకుండే నైపుణ్యాలు. ఈనాలుగు నైపుణ్యాలు ఒకదానిపై 
ఒకటి ఆధారపడి ఉంటాయి. ఒకదానిని మరొకటి ప్రభావితం చేస్తాయి. 
ఇవి ఉత్తరోత్తరా కఠినతమాలు. అంటే [శ్రవణం కన్న భాషణం, భాషణం 
కన్న పఠనం, పఠనం కన్న లేఖనం కఠినాలని భాషాభిజ్ఞాల అభిప్రాయం, 
ఈ నైపుణ్యాలు వ్యక్తులకు అలవడటానికి చాలా సమయం తీసుకొంటాయి. 
ఈ నాల్లునైపుణ్యాల గురించి మరికొంత తెల్సికొందాం. 


6.02 శ్రవణం : 


భాషానైపుణ్యాలలో మొదటి నైపుణ్యం శ్రవణం. ఇది వ్యక్తికి సహజంగా 
అలవడే వెపుణ్యం కూడా. కేవలం శ్రవణలోప మైన చెవుడు ఉన్న వారు 
తప్పు తక్కిన అందరికి ఈ వైపుణ్యం సహజంగానే అలవడుతుంది. 
ఈ నైపుణ్యంలో శ్రవణేంద్రియం, (శవణనాడి, శ్రవణ శక్తులకు (ప్రాధాన్యత. 
శ్రవణేంద్రియ లోపాలను పరిహరించడానికి ఈనాడు యంత్ర పరికరాలు 
లభ్యమవుతున్నాయి. వీని సాయంతో శ్రవణశక్తిని మెరుగుపరచవచ్చు. 


102 


భాష ప్రధానంగొ మొదట ధ్వనిరూపంలోనే ఉంటుంది. వ్యక్తులుచే సే 
ధాన, తరంగాల రూపంలో ఎదుటివారి వరకు ప్రవహిస్తుంది. ఆ ధ్వని 
తరంగొలను. శ్రోతల. వెలుపలి చెవి స్వీకరించి వానిని మధ్య చెవిలోని 
కర్ణభేరి ద్వారా శ్రవణనాడికి అందిస్తుంది. శ్రవణనాడి (ధ్రేరేపితమ్రై ధ్వనులను 
మేదడుకు. చేరవేయుట ద్యారా వాని భావం అవగతమవుతుంది. ఇట్లు 
ధ్వనులను స్వీకరించి భావగ్రహణానికి తోడు భావ వ్యక్తీకరణానికి పూర్వరంగం 
డంచేయడానికి అనువుగా [శ్రవణేంద్రియ నిర్మాణం భౌతికంగానే జరిగింది. 
సారారణంగొ శ్రవణేంద్రియ సాయంతో వ్యక్తులు రెందు విధాలైన ధ్వనులను 
వింటారు. అవి 
i) అర్ధవంతమైన ధ్వనులు. 
ii) అర్ధవంతం కావి ధ్వనులు. 
అర్ధవంతమైన, అర్హంవంతం కొని ధ్వనులలో వివక్షతను గుర్తించడం 
శ్రవణేంద్రియం చేస్తుంది. ఈ ధ్వనులు శనణపేయంగా, సాధువుగా, 
కొన్ని పర్యాయాలు శ్రవణకఠోరంగా అసాధువుగా కూడా ఉంటాయి. 
శ్రవణపేయము, శ్రవణ కఠోరమైన ధ్వనులేవో కూడా శ్రవణేంద్రియం 
పసిగడ్డుంది. ఇతర భాషా ధ్వనులను కొన్ని సందర్భాల్లో అర్థవంతం కాని 
ధ్యమలుగా కూడా వ్యక్తులు _ భావించవచ్చు. ఇట్టు వివిధ సందర్భాల్లో 
ఉపాధ్యాయుల సహకారంతో, లేక ఆధ్వనులు పరిచయమున్న వ్యక్తులతో, లేక 
అధ్వనులను పదే పదే విన్నప్పుడు తమకు కల్గిన అనుభవాల ప్రాతిపదికపై అవి 
అర్ధవంతారా, అర్ధ రహితాలా అనే విషయం వ్యక్తులు నిర్ణయించుకోవాలి. 
మరో భాషా ధ్వనులను గాని, తమ భాషలోనే తమకు పరిచయంకాని 
ధ్వనలనుగాని విని వానిని పరిచయం సుపరిచయం చేసుకోవాల్సిన అవసరం 
వ్యక్తుంకు ఉంది. (శ్రవణనైపుణ్య లక్షణాలను కింది విధంగా చెప్పుకోవచ్చు. 
1) జాగ్రత్తగా ధ్వనులను వినడం. 
1) ధ్వనులను గుర్తించి తమకుముందే పరిచయమున్న ధ్వనులతో వెనువెంటనే 
సమన్వయ పరచుకోవడం. అవి ఏ భాషా ధ్వనులో నిర్ణయించుకోవడం. 
ష) ధయలు వింటునృపుడు వాని ఊనికను, హ్వరభిదాసా బటి భావా 
Fes న్నపు , స్వరభేదాన్ని బట్టి భావాన్ని 
iv) ధ్వవి ఉత్పత్తి విధావాన్ని గమనించడం. 
₹ ధారాళంగా గాని, సామాన్యంగా గాన మాట్లాడుతున్నప్పుడు అవధానంతో, 
ఏకాగ్రతతో విని అర్థంచే సికోవడం. 


103 


ఛు చాలా మెల్లగాగాని, ఆతి వేగంగాగావి ధ్వనిచేస్తున్నప్పుడు కూడా అవధానంతో 
వినడం. 

ఇ) ఆడంబరమైన రణగొణ ధ్వనుల మధ్యకూడా అవసరమైన ధ్వనులనే 
గుర్తించి వినడం. 


సాధారణంగా (శవణశక్తి లోపమున్న వారివి ఈ విధంగా గుర్తించవచ్చు. 
స వారు ఒకవైపు చెవి వొగ్గి వింటారు. 
క్ర) వారు తరగతిగదిలో ముందువరసలోవే కూర్చోవే ప్రయత్నం చేస్తారు. 
ఫ్లు వారు ఉపాధ్యాయుల మాటలు వినరానపుడు పదేపదే పక్క విద్యార్థివి 
సంప్రదిస్తారు. 
7౧ వారు అనవసరంగా మధ్యలో కల్పించుకొని మాట్లాడతారు. 
ఛు వారు ఉపాధ్యాయుల ఉచ్చారణను సరిగా అనుసరించలేకపోతారు. 
ఇ) వారు ఎదుటివారికి కూడా వినబడదనే అనుమానంతో బిగ్గరగా 
మాట్లాడతారు. 
భాషా వ్యాపారంలో వ్యక్తులు ఎదుటివారు చేయు ధ్వనులను వివి, 
ఆయా ధ్వనులతో తమకున్న పూర్వ పరిచయం ద్యారా వానిని గుర్తించి 


వక్తల యొక్క అభి పాయాన్ని (గ్రహిస్తారు. అందువల్ల విద్యార్థుల 
(శవణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు “కింది అంశాలము 


దృష షయందుందుకోవాలి. 


i) వాగ్వ వహారంలో భావాలను వ్యక్తంచేయడావికి ధ్వనులను స్పష్టంగా 
ఉచ్చరించడం. 

ఫ్ర) విద్యార్థులు వారి ఉచ్చారణను అనుసరించడంలో ఆలస్యమైతే విసుక్కో 
కపోవడ్‌ం. 

ఫ్ర) క్రమానుగతంగా సులభమైన ధ్వనులనుండి ఉచ్చారణలో కఠినమైన 
ధ్వనులను పరిచయంచేయడం. 

IV) (శవణశక్తిని తెల్సుకోవడానికి మధ్యమధ్య ఉచ్చరించమనడం. 

+) ఆవధానంతో వింటున్నారా లేదా అన్న విషయాన్ని పరీక్షించడం. 

ళ) శ్రవణశక్తి లోపమున్న విద్యార్డుల్ని గుర్తించి తరగతిలోని ముందువరసల్లో 
కూర్చోబెట్టడం. 

ఇ) పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా గాని, స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో 
గావి విద్యార్థులను పరీక్ష చేయించడం. 

iil) తల్లిదండ్రులకు (శ్రవణ లోప విషయం నివేదించి పలహాలు ఇవ్వడం. 


104 


క్ష) శ్రవణకక్తీ లోపమున్న విద్యార్దులను ఎవరూ ఎగతాళి చేయకుండా 
చూడటం. 

1) పంయుక్తాక్షర ధ్వనులు, ద్విత్వాక్షర ధ్వనుల ఉచ్చారణ ఆభ్యాసంచేయి 
స్తున్నపుడు కొంత సహనర కల్లి ఉండటం. 

స రుల తరగతిసాయి, మానసిక స్తాయికి అనుగుణమైన సంభాషణలు 

x} విద్యా థి ఇ ఖు కూ 
వినిపీస్తూ శ్రవణ అభ్యాసం చేయించడం. 

ఇ) అనుకరణ ద్వారా ధ్వనులు విని ఉచ్చరించేందుకు విద్యార్థులు యత్నిస్తారు. 
కనుక ఉపాధ్యాయులు సుషూచ్చారణను వారిలో పెంపొందించడం. 


ఇట్లు (శవణవైవుణ్యం విద్యార్థుల సహజశక్తియైనను దానిని (క్రమీకరించి 
లోపాలున్న సవరించి వారి (శ్రవణ పూర్వక అవగాహనా పటిమను 
పెంపొందించార్సీన బాధ్యత ఉపాధ్యాయులదే. 


6.03 భాషణం : 

భాషానైపుణ్యాల్లో రెండోది, భావవ్యక్తీకరణ సాధనాల్లో మొదటిది భాషణం. 

'వాచికచర్యి అని కూడా అంటారు. శ్రవణ భాషణ వైపుణ్యాలు 
పరహరం (ప్రభావితాలు. ఇవి పరస్సరా(శయాలు. ఈ నైపుణ్యాన్ని 
విద్యార్థులు సమర్థంగా అలవరచుకొని వారిని మంచి వ్యక్తీ కరణమున్న 
వక్తలుగా రూపొందించడం ఉపాధ్యాయుల ఆశయం. మంచి వక్త అంే 
దోషరహితమైన తర్కసహితమైన, (శ్రోతలు అంగీకరించే భాషావ్యవహారాన్ని 
నిర్వహించడం అన్నమాట. డా! నండూరి రామకృష్ణమాచార్యులు తమ 
ప్రగతిగీతలో మాటకున్న గొప్పదనాన్ని కింది విధంగా వివరించారు. 


“వాక్కు_ కున్న వదను వాడికత్తికిలేదు, మార్చగలదు మాట మనిషి మనను. 

జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొవ్ప శక్తి గలదు” 

అంతేగాక *నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది” మొదలైన లోకోక్తులు 
కూడా భాషణం యొక్క గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మాట్లాడే 
భాషకు, రాపే భాషకు మధ్య అంతరమున్నప్పటికి మాట్లాడే భాషారూపమే 
విత్య వ్యవహారంలో ప్రధాన భాగస్వామి ఐనందువల్ల విద్యార్ధులు భాషణంలో 
ఆత్యంత కౌశలం (ప్రదర్శించాలి. ఈ భాషణ సామర్ల్యమే తరవాత పఠన, 
లేఖన సామర్థ్యాలను (ప్రభావితం చేస్తుంది. ప్రఖ్యాత భాషావేత్త P. ౮౫౫౪” 
వనుసరించి భాషణాన్ని కింది అంశాలు నియంత్రిస్తాయి. 


i) ధ్యనులవినియోగం. 
క) ఎదుటివ్యక్తులకు ఆందించదల్భుకున్న సమాచారం. 


105 


సై నాల్లింటేలో వక్తల వ్యక్తి సం మరింత ప్రభావశాలి. వ్యక్షులకున్న 
హు భాషణాన్ని పమరం చస్త5డి. స్పష్టమైన ఉచ్చారణ, సరియాప 
క్క అక్టవంతమైన ధ్వనులు, హావభావాలు, శారీరక భంగిమలతో బాటు 
అనువంశికత, పరిసరాలు వక్షల భాషణాన్ని ప్రభావితం చేస్తాయి. పాఠశాలక్ష 
వచ్చే వరకే బాలబాలికలు తమ భావాలను ఎదుటి వారికి అందించగలి 
భాషణ _ సామర్హ్యాలను కల్లి ఉంటారు. ఈ సామర్థ్యం పై గల విపీ( 
(ప్రభావాల వల్ల నార భాషణం కొన్ని సందర్భాల్లో శిష్యులకు అంగీకారయోగ్యం 
కాకపోవచ్చు. ఈ దశలో బాలబాలికల పద సంపత్తికూడా తక్కువే కమ! 
భావపకటన ఆత్యంత సమర్ధం కాదు. అందువల్ల విద్యార్ధుల పదజాల పంపత్తి? 
, దారి భాషణం పై ఇతర (ప్రభావాలను (క్రమంగా తగ్గించి కిష్టమైన 
సభ్యసమాజం అంగీకరించగల్లిన భాషణశక్తిని పెంపొందించాల్స్ని ఉంటుంది 


J 
tar 


oe) 


ళో 


భాషణం లక్షణాలు క 


త్ర 


ఉత్తమ భాషణానికి భాషావేత్తలు కింది లక్షణాలను పేర్కొంటారు. 
1 స్పష్టత అ భావస్తుస్తత, ఉచ్చారణ ప్పష్టత, 
1) ధారాళత. 
111) దోషరా హిత్యత. 
గ) భావానుగుణమైన స్వరభేదకత. 
V) సభ్యత. 
గు విమర్శనాత్మకత. 
vii) భావానుక్రమత,. 
vii) సభాకంప రాహిత్యత. 
ix} సంవేగికత్యం. 
x) సందర్భోచిత భాషణం. 
పై లక్ష ణాలను విద్యార్థుల సాయికి అనుగుణంగా “పెంపొందించడః 
ఉపాధ్యాయుల బాధ్యత. భాషణశక్తిని పెంపొందించడంలో ఉచ్చారణ శిక్షల 
(ప్రధానపాత్ర వహిస్తుంది. శిశువు జస్మించినదాదిగా తల్లి, తండ్రి, కుటుంబంలో: 
ఇతరులు శిశువుకు మాటలు నేర్పడానికి ప్రయత్నిస్తారు. ఆత్త, అమ్మ 
అక్క, తాత, మామ మొదలగు బంధుత్వ సంబంధ పదజాలాన్ని మొదట 
తాము ఉచ్చరిస్తూ, శిశువులను ఉచ్చరించమని (ప్రోత్సహిస్తారు. శిశువుల 
మొదట త, మ్మ క్క త మ అని ఏకాకరాలనే ఉచ్చరిస్తే అత్త 


శే! నీ 


106 


మా, ఆక, తాత, మామ అని ఉచ్చరించారన చుట్టుపక్కల ఎలు 


క me ( | 
సెంతపిస్తారు. ఇట్లు [శమంగా ఎకాక్షర ధ్యనులు. రెండక్షరాల ధ్వనులు, 


మూడక్షరాల ధూనులు ఉచ్చరించడం శిశువులకు అలవడుతుంది. ఉచ్చారణ 
లో వక్షం ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉంకే శిశువులు అంతే స్పష్టంగా 
అమకరించి ఉచ్చరిన్తారు. పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు 
దాంబాలికంకు మరింత పదజాలాన్ని అందించే దశలో స్పష్టమైన ఉచ్చారణ 
శన్షణవీయాల్సి ఉంటుంది. ఉచ్చారణ శిక్షణలో (పధామైంది వాగింద్రియ 
కణ. అందువల్ల వాగుత్పత్తి విధానాన్ని ఉపాధ్యాయులు తాము క్షుళ్ణాంగా 
తెలిసికొని లోపర హితంగా విద్యార్థులకు శిక్షణనీయాలి, 


B} వాసత్తత్తి క్రమం క 
చాగ్యుత్వత్తి స్థానాలను కింది పటంలో గుర్తించవచ్చు, 


Ves - 
4 శే /| అం లీ bie, te [| 
స్నా షై ల చ ON 


Wy 
| 
| 


: క! య; స 1 న్‌ ము S స] \ 

tes Np 
San 

a షే ము స |. ||| ll 


| . 
ip 
ళ్‌ 


నయం 





ముఖయంత్ర పటము 


1నానీక్రా రంథము | 8.కాకలము క5.జీహ్యా మూలము 
2వాసీకా కుహరము 9.ఓష్టము 16.గో జిహ్విక 

విషము 10.10.2దంతము 17.స్వర పేటిక 
శ4వర్త్యము 11జీహ్యాగ్రము 18.నాద తంత్రికలు 
5్‌ఐర్య (ము అంగిలి) 12.జిహోమధ్యము 19.శ్యాననాళిక్ర 
రిమూర్థము 13.జీహ్వాపృష్ణము _20.ఆహారనాళిక్ర 
7శొలువు క4.గళగర్తము 


107 


మ 
యా 


పై ముఖయంత్రంలోని వివిధ స్థానాలచేత మన భాషలోని ధ్వనుల 


ఉత్తత్త బొతాయ. సే ఉచ్చరింపబడే తీరు దిగువ విధంగా ఉంటుండి. 


స్వరాలు లేదా అచ్చులు థ్‌ 


sweat e 


> 
తే 


ల అలగా 


= వివృతము, పూర్వస్వరము ఐన కంఠ్యము. 


వివ్వతము, ఉత్తరస్వరము ఐన కంఠ్యము. 
సంవృతము, పూర్వస్వరము ఐన తాలవ్యము. 
సంవృతము, పూర్వపురము ఐన తాలపము. 
సంవృతము, ఉత్తరస్వరము ఐన ఓష్ట్యము. 
సంవృతము, ఉత్తరస్వరము ఐన ఫ్టుస్ట సము. 
సంవృతము, పూర్వస్వరము ఐన మూర్హన్యము. 


శి 


{ 


: సంన్న్వతము, పూర్వస్వరము ఐన మూర్థన్యము. 
: సంవృతము, పూర్వస్వరము ఐన దంత్యము. 


శి 


సంవృతము, పూర్వస్వరము ఐన దంత్యము. 
ఈషత్సంవృతము, పూర్వస్వరము ఐన కంఠతాలవ్యము. 


॥ ఈషత్సంవృతము, పూర్వస్వరము ఐన కంఠతాలవ్యము. 


కణ 


009 ౧౧౦ 


ఇది అ. ఇ అనే రెండు స్వరాలు అవ్యవధారంగా పలకడం వల్ల ఏర్పడి 
సంయుక్తాచ్చు (కంఠతాలవ్యము) 

షత్సంవృతము, ఉత్తరస్వరము ఐన కంఠోష్ట్యము. 
ఈషత్సంవృతము, ఉత్తరస్వరము ఐన కంఠోష్ట్యము. 
ఇది అ, ఉ అనే రెండు స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్లి ఏర్పడి 
పంయుక్కాచ్చు  (కంఠోష్ట్యము, 
(సున్న) అనునాపికము. 
(అరసున్న) అనునాసికము. 
(విసర్గ): కంఠ్యము 


వ్యంజనాలు లేదా హల్లులు. 
అల్హప్రాణము, శ్యానాత్మకము ఐన కంఠ్యము. 


మహాప్రాణము, శ్వాసాత్మకము ఐన కంఠ్యము. 
అల్ప(పాణము, నాదాత్మకము ఐన కంఠ్యము. 


క మహాప్రాణము, నాదాత్మకము ఐన కంఠ్యము. 


108 


ఓ. 


అల్పప్రాణము; నాదాత్మకము ఐన అనునాసికము (కంర్యోచ్చారణతో 
కూడినది) 


చ వర్గము : 


ఇ లొ ణి అ లుల ౬ 


: అల్పప్రాణము, శ్యాసాత్మకము ఐన తాలప్యము. 

: అల్పప్రాణము, శ్యాసాత్మకము ఐన దంత్యము. 

: మహాప్రాణము, శ్వాసాత్మకము ఐన తాలవ్యము. 

: అల్సప్రాణము నాదాత్మకము ఐన తాలవ్యము. 

: అల్సప్రాణము నాదాత్మకము ఐన దంత్యము. 

: మహాప్రాణము నాదాత్మకము ఐన తాలవ్యము. | 

: అల్పప్రాణము నాదాత్మకము ఐన అనునా సికము (తాలవ్యోచ్చారణతో 


కూడినది) 


ట వర్గము : 


ఇ Mac 


: అల్సప్రాణము, శ్యాసాత్మకము ఐన మూర్హన్యము. 

: మహాప్రాణము, శ్వాసాత్మ కము ఐన మూర్హన్యము. 

3 అల్సప్రాణము నాదాత్మకము ఐన మూర్చన్యము. 

క మహాప్రాణము నాదాతళ్మ కము ఐన మూర్ధన్యము. 

: అల్ప్బప్రాణము, నాదాత్మకము ఐన అనునాసికము (మూర్చన్యోచ్చారణతో 


కూడినది) 


త వరము : 
Ce 


SR. 


: అల్హప్రాణము, శ్వాసాత్మ కము ఐన దంత్యము, 
: మహాప్రాణము, శ్వాసాత్మకము ఐన దంత్యము. 
క అల్సప్రాణము, నాదాత్మకము ఐన దంత్యము. 
- మహాప్రాణము, నాదాత్మకము ఐన దంత్యము. 
: అల్ప్బప్రాణము, నాదాత్మకము ఐన అనునాస్‌కము (దంతోచ్చారణతో 


కూడినది) 


ప వరము 
౧h 


షే: 
ఫ్‌: 
బె: 


అల్ప్బప్రాణము, శ్వాసాత్మకము ఐన ఓష్ట్యము. 

మహాపాణము, శాసాత్సకము ఐన ఓష్వము. 
é శ్వానాత్మ ష్య 

అల్సప్రాణము, నాదాత్మకము ఐన ఓష్ట్యము. 


10౧06 


భ్‌ మహాపాణము, నాదాత్సకము ఐన ఓష్ప్యము. 
నక © 
= శ 3 చన్ను 
మ : అరాప్రాణము, నాడాత్శకము ఐన అనునాసికము (ఓషోచ్యారణళో 
3 షష 
కూడినడి) 
అంతసాలు 
ర 


య : లాంవ్వము ; ఇది అర్జాచ్చు (Semi vowel) 
ర : లాడితము (Flap) 
ఆః కం పితధ్య్వని (trill) 
ల : దంత్యము, వార్చి కము. 
ఛ : మార్ధన్యము, పార్శ్వికము 
వ్‌: దంతోష్ట్యము; ఇది అర్జాచ్చు. 


ఊష్మాలు వ్‌ 
శ: తాలవ్యము 
జ: మూర్హన్యము. 
స: దంత్యము, 
హః; కంఠ్యము. 


వీని వర్గీకరణ మరోవిధంగా కూడా చేస్తారు. కృచట,తప అమ 
పరుషాలు అని, గృజడ,ద,బ లను సరళాలు అని, ఇతర హల్లులను స్థిరాలు 
ఆని అంటారు. 

సై వర్గీకరణం ఆయా అక్షరాలను ఉచ్చరించేటపుడు ఉద్భవిస్తున్న ధ్వని 
తీరును బట్ట జరిగింది. ధ్వన్యుచ్చారణలో స్థానం, కరణం, ప్రయత్నం ఆవే 
మూడు అంశాలు ప్రధానాలు. సాన,కరణ ప్రయత్నాల్లో దేన్ని మార్చినా 
ఉత్పత్తి అయ్యే ధ్వని మారుతుంది. పై పెదవికి కింది పెదవిని తాకించి, 
నోటిలోంచి గాలిని వెలుపలికి వదిలితే “పి అనే ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ 
ఉదాహరణంలో పై పదవిస్థానం, కింది పెదవి కరణం, గాలిని వదలడం 
(ప్రయత్నం. దీనిలో హానాన్ని గాని, కరణాన్ని గాని మార్చకుండా మరింత 
ఊనికితో గాలి వదిలితే ఫ అనే ధ్వని ఉత్పత్తి బౌతుంది. వీనిలో ప్రయత్నాన్ని 
అమవాసికంచేస్తే “మీ అనే ధ్వని ఉత్పత్తి బౌతుంది. ముఖకుహరం పై 
భాగంలోని ధ్వమ్యత్సత్తికి ఉపకరించే అవయవాలు స్టానాలని, కిందిభాగంలోవి 
ఆవయవాలు కరణాలని అంటారు. స్థానాలు కదలని భాగాలు, కరణాలు 


110 


ఒదికేభాగాలు గారిని విడుదలచేయడం, అనయవాలు కదల్పడమే (పయత్నం. 


ధని ఉతత్తిలో నిచ్చ్వసన వాయువు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ 
వాయువు శ్వాసకోశాల నుండి వెలికి వస్తున్నప్పుడు స్పందించిన నాద 
గంతులు, ముఖకుహరంలోని వివిధ అవయవాల కదిలిక సాయంతో వివిధ 
మలమ ఉత్పత్తిచేస్తాయి. ప్రతిధ్వనికి ఒక ఉత్పత్తిస్థానం, ఉత్పత్తికి తోడ్పడే 
ఒక సాధనం, ఒక (పయత్నం ఉంటాయి. పై వివరాలు ఈ అంశాన్నే 
హాష్షంచేస్తాయి. ఈ ధ్వన్యుత్సత్తివిధానాన్ని విద్యార్ధులకు తెలుపుటకు 
పసందు ఉపాధ్యాయులు తాము ఒక స్పష్టమైన అవగాహనను ఏర్పరుచుకొని 
ఏద్యారులకు ప్రతి ధ్వనికి స్థాన, కరణ ప్రయత్నాలేవో తెల్పి సరియగు 
కచ్చారేణ శిక్షణ నీయాల్సి ఉంటుంది. 


వక్తలు తమలోని భావాలను ఎదుటివ్యక్తు లకు అందించడం భాషణం 
ప్రధాన ఉద్దేశం. భాషణం (ప్రధానంగా ధ్వనియుక్తంగా ఉంటుంది. కాని 
కొన్ని సందర్భాల్లో భావ వ్యక్తీకరణం చేష్టలరూపంలోగాని, హావభావ (ప్రదర్శన 
కూపంలోగాని లేక వీనితో కూడిన ధ్వని రూపంలోగాని ఉండవచ్చు. అందువల్ల 
భాషావేత్తలు ఈనాడు ధ్వనియుక్త భాషణంతోబాటు మౌనభాషణం (Silent 
uk) అవే భావనను కూడా ప్రతిపాదిస్తున్నారు. ప్రఖ్యాత భాషావేత్త 
డా! యం. యస్‌. తిరుమలై తమ 35160౧6420 అనే (గ్రంథంలో 
ఈ ధ్వనిలేని సమాచార వినిమయ (Non - Verbal Communication: 
పాధాన్యతను వివరించారు. భాషాశాస్త్రవేత్తల దృష్టిలో ధ్వనియుక్త భాషణంతో 
బాటు మౌనభాషణానికి కూడా సమాన ప్రాధాన్యత ఉంది. సమాజాల 
సంప్కృతి, సామాజిక స్థితిగతుల అధ్యయనానికి, భాషలబోధన, అభ్యసనాలను 
మెరుగుపరచడానికి ధ్వని రహిత భాషణాన్ని (మౌన భాషణం) అధ్యయనం 
చేయాలని అపుడే భాషాబోధన సమగ్రమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. 
దీన్ని నిశ్శబ్ద భాషణమని కూడా అంటారు. 


విశ్శ్ళబ్దభాషణం, మౌనభాషణం, ధ్వని రహిత భాషణం (Silent talk) లో 
భావప్రకటనా చిహ్నాలు, చేష్టలు ముఖకవళికలు, హస్తచాలనాలు, హావభావాలు, 
శరీర భంగిమలు ప్రధానంగా చెప్పుకోదగ్గవి. వీనిద్వారా ఎదుటి వ్యక్తులకు 
షంపూర్ణభావాన్ని చేరవేయవచ్చు. భాషా వ్యాపారంలో సాధారణంగా భావ 
విినుయం ఈ విధంగా జరుగుతుంది. 


111 


చేష్టల రూపంలో 
స) చేష్టకు సమాధానం ధ్వని రూపంలో 
చేష్టలు+ధ్వనుల రూపంలో 


నిరూపంలో 
క) ధ్వనికి పమాధానం —- చేష్టలరూపంలో 
ధ్వనులు + చేష్టల రూపంలో 


నిత్య వ్యవహారంలో కూడా ఈభావనలకు ప్రాధాన్యత ఉంది. హావభావాల 
లేవి భాషణం కేవలం యాంత్రిక భాషే తప్ప సహజంగా ఉండదు. 
ప్రధానంగా చెవుడు, మూగ వంటి శారీరక లోపాలున్న వారి మధ్య, 
మరియు వారితో ఇతరుల భావవినిముయం కేవలం మౌన భాషణం ద్యారా 
మ్మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల భాషణంలో మౌనభాషణకూడా 
సముచిత స్థానాన్ని సంతరించుకొంది. 


భాషణ సామర్థ్యాన్ని ప్రాథమిక తరగతుల్లో మెరుగుపరచి "పై తరగతుల్లో 
అ థి 
పెంపొందించాలి. 


భాషణ విపుణ్యాన్ని "పెంపొందించడానికి ఉపకరించే మార్గాలు ; 


) శిశు గీతాలు - అభినయగీతాలు : 


వీనిని విద్యార్థులచే పాడించడం ద్వారా పాఠశాలలో అప్పుడే చేరిన బాల 
బాలికల ఉచ్చారణలో స్పష్టత, సమవేగాన్ని పెంపొందించే అవకాశముంటుంది. 
ఉపాధ్యాయులు వీలైనవన్ని ఎక్కువ శిశుగేయాలను, అభినయగేయాలమ 
సేకరించి విద్యార్థులచే పాడించాలి. 


స పంభాషణలు - నాటకీకరణం : 


= 


చేరేవాటికి పాత్రపోషణ (Role play) తో నాటకీకరణం చేయించడం 
వల్ల భావ వ్యక్తీకరణలో తమ వంతు వచ్చేవరకూ ఆగడం, ఇతరులు 
మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకొని మాట్లాడకపోవడం మొదలైన 
సుగుణాలు విద్యార్థులకు అలవడతాయి. వీనితో బాటు స్పష్టమైన ఉచ్చారణ, 
పాత్రోచితమైన హావభావ ప్రదర్శన కూడా విద్యార్థుల ప్వంతమవుతుండి. 


ప్రాథమికస్థాయిలో సంభాషణలు చెప్పేస్తా పై తరగతులకు విద్యార్థుల 


112 


సభాకంపం తాలుగుటతోబాటు ఏకపాత్రాభినయ కౌశలం కూడా వారికి 
అలవడుతుంది. 


ii) వ్యక్త క శిక్షణ అ ఉపన్యాసం - 

పాథమిక దశలో విద్యార్దులు ఏదేని ఒక అంశంపై విరివిగా మాట్లాడే 
కీని పెంపొందించార్సిన అవసరముంది. దీనికై మొదట వక్త ఎప్ట్‌ శిక్షణ 
ఉపకరిస్తుంది. విద్యార్దులు పదిమంది ముందు తమ భావాలను స్పిచ్చగా 
వ్యక్తీ కరించగల్గిన సామర్థ్యం దీనివల్ల అలవడుతుంది. విద్యార్దులు కూర్చొని 
మాటాడటం, తాము కూర్చున్నచో టే నిలబడి మాట్లాడటం, తరగతిలోని 

రులముందు మాట్లాడటం ఇలా వరుసగా చేయించడం వల్ల వారిలో 
పభాకంపం తొలుగుతుంది. వాడ (పతివాదాలు, ఒకే అంశం పై మాట్లాడటం 
మొదలైన వానిని ్రోత్సహించుట ద్వారా ఉన్నతదశలో విద్యార్థులు 
ఉపవ్యసించగలిగిన స్థాయికి చేరుకొంటారు. తద్వారా వారి వాచికంలో 
ధారాళత, అనుక్రమత మొదలగు లక్షణాలు ' పెంపొందుతాయి. 


గ) పొడుపు కథలు - చిక్కుప్రశ్నలు : 

విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తింపజేసి వారిని విరివిగా మాట్టాడించడానికి 
పొడుపుకథలు, చిక్కు ప్రశ్నలు అవసరమౌతాయి. తద్వారా వారికి లోతైన 
ఆలోచవా శక్తి కూడా అలవడుతుంది. 


+) కథాకథనం - చిత్రాల ఆధారంగా కథలు చెప్పించడం : 


బాలబాలికలు కథలంటే చెవికోసుకుంటారు. ఉపాధ్యాయులు తాము 
శ 9 
కథలు చెప్పూ విద్యార్ణులందరిచే కథలు చెప్పంచాలి, వీనిద్వారా కథలను, 
సంఘటనలను (క్రమానుగతంగా కూర్చుటతోబాటు, క్రమానుగత  వ్యక్తీకరణం 
విద్యార్థుల కలవడుతుంది. వీటితో బాటు కథా చిత్రమాలికలు ప్రదర్శిస్తూ 
9 శో 
విద్యార్థులచేత కథలు చెప్పించగల్లితే తర్వాత దశలో విద్యార్థులే స్వయంగా 
కథాకథనం చేయగల్లిన సామర్థ్యాన్ని సంపాదించుకొంటారు. 


Ww) సాహిత్య సమావేశాల్లో విద్యార్థులు పాల్గొనేట్లు చూడటం : 


ఇట్టే సమావేశాలు ఉన్నత తరగతుల విద్యార్ధుల భాషణ నైపుణ్యాన్ని 
పెంపొందించుటకు బాగా ఉపకరిస్తాయి. వివిధ వక్తల భాషణరీతుల్ని విని 
తమదేయైన శైలిని అలవరుచుకోవడానికి విద్యార్థులకు ఇవి ఉపకరిస్తాయి. 


113 


అవసరమైతే రేడియో, 'పెలివిఇన్లలో వచ్చే ఉపన్యాసాలను రికార్డు చేసి కూడా 
తరగతిగదుల్లో వినిపించవచ్చు. 


vil} పదశ్రీడలు ణా వాక్యక్రీడలు చేయించడం : 


భాషణంలో ప్రధానమైనది పదజాలం పై విద్యార్దులకు గల అధికారం, 
అందువల్ల విద్యార్థుల్లో పదాధికారం “పెరగాలంటే ప దశ్రీడలను చేయించడం, 
పదాలను వాక్యాల్లో "విరివిగా ఉపయోగించేట్లు Be అవసరం. 


viii. 'గుమ్మిలోన కందిపప్పు - గుమ్మికింద పందికొక్కు) మొదలైన 
వాక్యాలను పదేపదే ఉచ్చరింపజేయుట ద్వారా కూడా విద్యార్థుల్లో భాషణ 
సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. వీనిని విద్యార్థులు ఉచ్చరించడం ద్వారా, 
ఉచ్చారణలో వేగంతో బాటు అవధానం కూడా పెరుగుతుంది. తాము వేగంగా 
ఉచ్చరిస్తున్నపుడు విలోమంగా ఉచ్చరిస్తున్నామా? సరిగా ఉచ్చరిస్తు న్నామా? 
అన్న విషయం విద్యార్థులు గమనిస్తూ ఉంటారు. విలోమంగా ఉచ్చరించకుండా 


జాగ్రత్తగా ఉచ్చరించ మనడం ద్వారా భాషణనైపుణ్యాన్ని విద్యార్థుల్లో 
పెంపొందించవచ్చు. 


"పై విధంగా ప్రాథమికదశ నుండి ఉపాధ్యాయులు విద్యార్థుల్ని మంచి 
వక్తలుగా తీర్చిదిద్దుటకు కృషిచేయాల్సి ఉంది. 


౧ భాషణంలో- దోషాలు : 

బాలబాలికలు పాఠశాలకు వివిధ పరిసరాలనుండి వివిధ సామాజిక, ఆరిక 
స్థోమతగల కుటుంబాల నుండి వస్తారు. పరిసరాలు, కుటుంబ పరిస్థితుల 
(ప్రభావం వారి భాషణంపై తీవ్రంగా ఉంటుంది. వారి సాధారణ ఉచ్చోరణ 
కూడా కొన్ని సందర్భాల్లో ఇతరుల కన్న భిన్నంగా ఉంటుంది కూడా, 
ఈ ఉచ్చారణలోని భిన్నత్వం వల్ల మరియు ఇతర కారణాల వల్లి వారీ 
భాషణంలో దోషాలు చోటు చేసికొంటాయి. ఈ దోషాలను ప్రాథమిక 
దశలోనే పవరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వాచిక చర్య సందర్భంలో 
విద్యార్థుల్లా కనబడే దోషాలు ('ప్రధావంగా మూడు విధాలుగా ఉంటాయి. 
ఇ 


ఏ భావదోషాలు. 
స) భాషాదోషాలు. 
ఏ1) ఉచ్చారణ దోషాలు. 


114 


భావదోషాలు ప్రధానంగా విద్యార్థులకు తెల్సిన విషయమే తప్పుగా 
మాటాడటంగాని;, భొవోద్రేకానికి లోవై మాట్లాడటం వల్లగాని దొరలుతాయి. 
భాషాసోషాలు  ఒకపదానికి "బదులుగా ఆయా సందర్భాల్లో మరోపదాన్ని 
ఉపయోగించడం, వాక్యనిర్మాణంలో దోషాలు చేయడం, భావానుగుణమైన 
పదజాలాన్ని ఉపయోగించకపోవడం వల్ల జరగవచ్చు. ఇక ఉచ్చారణ దోషాల్లో 
మహా ప్రాణాన్ని అల్పపాణంగాను, అల్పప్రాణాన్ని మహా ప్రాణంగాను 
ఉచ్చరించడం, ద్విత్వాక్షరాన్ని తేల్చి తేలిగ్గా పలకడం, పంయుక్తాక్షరాల్ని తేలిగ్గా 
పలకడం, స్వరభేదాలు పాటించకపోడం, ఒకే ధ్వనిని పదాన్ని పదే పదే 
(అరిగిపోయిన రికార్డు లాగా) ఉచ్చరించడం, వాక్యాల తుదలు వదిలివేయడం 
మొదరైనవి అనుభవైకవేద్యాలు. ఈ భాషణ దోషాలకు కారణాలుగా కిందివానిని 


చెప్పవచ్చు. 
) విద్యార్తులు స్పష్టంగా వినలేకపోవడం లేదా వినకపోవడం. వింకే అనుకరించి 
వెంటన ఉచ్చరించకపోవడం. 


i) వేగంగా ఉచ్చరించాలనే (ప్రయత్నం చేయడం. 

క్ట) ధ్వనియొక్క ఉత్పత్తి విధానం, స్థాన, కరణ ప్రయత్నాల స్పృహలేకపోవడం. 
గ్రా ఉపాధ్యాయులు (ప్రత్యేకంగా ఉచ్చారణ శిక్షణ నీయకపోవడం. 

ఛ) వాగింద్రియ లోపాలుండటం. 


౪) అవాంతర ధ్వనుల మధ్య ఉద్దేశించిన ధ్వనిని సరిగా వినలేకపోవడం 
లేదా ఉచ్చరించలేక పోవడం ఉచ్చరించినా దోషంతో ఉచ్చరిచడం. 


vi) అవ్యవధానంగా ఉచ్చరించడం : 


పై దోషాల నివారణకు ఉపాధ్యాయులు మొదట తాము ఉచ్చారణదక్షులె 
విద్యార్థులకు ఉచ్చారణలో సరియైన శిక్షణనీయాలి. విద్యార్దులు చేయు 
సాధారణ, ప్రత్యేక వాగ్లోషాలను పట్టికలుగా రాసి తరగతిలో (వేలాడదీయుట 
ద్వారా వారు తిరిగి అలాంటి దోషాలు చేయకుండా జాగ్రత్తపడవచ్చు. 
బాలబాలికలతో విరివిగా ఉచ్చారణాభ్యాసాలు చేయించి ప్రోత్స హ్‌స్తే భాషణం 
పమర్థమవుతుంది. అర్హవంతమవుతుంది. అవసరమైతే విద్యార్థులు చేయు 
ఉచ్చాగ్గణ దోషాలను రికార్డుచేసి వారికి తిరిగి వినిపించుటకై క్రేపురికార్డులు, 
రింగ్యాఫోన్‌ (Liingua phone), భాషా (ప్రయోగశాల (Language Laboratory) 
నంటి ఆధునిక సాంకేతిక పరికరాలు ఉపయోగపడతాయి. వీటిద్యోరా 


115 | 


వ్‌ శ మా ఇ ఇ bg యు న్‌ ఎ లె ఇ 
వద్యార్థులు తమ దోషాలను తామే స్వయంగా గుర్తించి సవరించుకొనగల్లుతారు. 
6.04 పఠనం : 


భాషా నెపుణ్యాలలో మూడోది భావగ్రహణానికి తోడ్పడే నైపుణ్యాల్లో 
{=m యూ స 
రెండోది పఠనం. ఇది వ్యక్తులను విశిష్టమైన వారిగా తీర్చిదిద్దుతుంది. విస్తృత 
జ్ఞానసంపాదన సమర్థవ్యవహార దక్షత పఠనం యొక్క ప్రధాన లక్ష్యం. 
విద్యార్థులు (శవణేంద్రియం ద్వారా సంపాదించిన జ్ఞానం కన్న పఠవం ద్వారా 
ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించ గల్లుతారు. (శ్రవణం (పకృతి (ప్రసాదించిన 
నైపుణ్యం. పఠనం (ప్రయత్న పూర్వకంగా అలవడే నైపుణ్యం. దీనికి లిపిబద్ధమైన 
ధ్వనిరూపం ప్రాతిపదిక. పాఠశాలా బోధనలో మాతృభాషగా తెలుగును 
బోధిస్తున్నప్పుడు మొదట దృష్టియందుండాల్సిన నైపుణ్యం పఠనమే. ఆ 
తర్వాతనే లేఖనానికి ప్రాధాన్యత. విద్యార్దుల్లో ఆలోచనాత్మకత, సృజనాత్మకత, 
అనుభూతులు, అభిరుచులు, ఆసక్తులు, సముచిత వైఖరులు 'పెంపొందించగల్లిన 
సామర్ధ 5ం పఠనమే. తర తరాలుగా సంరంక్షింపబడి లభిస్తున్న పుష్పకాల 
రూపంలోని జ్ఞాన సంపత్తిని ప్వంతంచే పికోవడానికి పఠనమే శరణ్యం. 
అందువల్ల పఠన నైపుణ్యాభివృద్ధికి పుస్తకాలే ఆధారాలు, సాధనాలు. 


వ్యక్తులు ఎందుకు చదువుతారు అని ప్రశ్నిస్తే ఆయా వ్యక్తులను 
బట్టి సమాధానం వస్తుంది. కొందరు వ్యక్తులు ఎందుకు చదువుతారు 
అని ప్రశ్నిస్తే ఆయా వ్యక్తులను బట్టి సమాధానం వస్తుంది. కొందరు 
విజ్ఞానాన్ని ఆర్హించడానవికి లోతుగా, కూలంకుషంగా చదువుతారు. కొందరు 
కేవలం ఉబుసుపోకళ మాత్రమే చదువుతారు. మరికొందరు పరీక్షలకోసం 
చదువుతారు. మరికొందరు ఇ "కులకు బోధించాలని చదువుతారు. కొందరు 
విరామకాలాన్ని సద్వినియోగం చెబకోవాలని చదువుతారు. ఇలా ప్రతి ఒక్కరూ 
తమదే ఐన ఏదోఒక ఉద్దేశ్యంతో పఠనం చేస్తూ ఉంటారు. తద్వారా వారి నిత్య 
వ్యవహారంలో, భావవ్యక్తీకరణలో శిష్టతను, విశిష్టతను ప్రదర్శిస్తారు. భాషపై 
ఆధిపత్యాన్ని సాధించడావికి కూడా పుస్తక పఠనమే శరణ్యం. ఆ కారణాన 
పఠన నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి ముందు వారిలో పఠనం 
ఎడల ఆసక్తిని పెంచగల్లాలి. తద్వారా విద్యార్థులు పఠనోన్ముఖులై (Reading 
readyness) పఠనానికి ఆవశ్యక అవయవ భాగాలైన (చెవి) కన్నులు, ముఖ 
యంత్రభాగాల సమన్వయం సాధిస్తారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తే 
తప్పు ఆశించిన విధంగా విద్యార్థుల్లో పఠన వైపుణ్యమలవడదు. 


116 


NCERT వారు ప్రచురింఛిన ‘Teaching Reading A Challenge’ 
తే (గ్రంథంలో ‘Reading is finding out what an author has said, trying 
to think what he meant by it, and deciding what sence it makes and 
how good it is to the reader’ అని పరనాన్ని నిర్వచించారు. అంటే ఒక 
రచయిత చెప్పిందేంటో తెల్పికోవడం, దాని అర్థాన్ని గూర్చి ఆలోచించడం, 
ఆది ఏ భావనను న్యక్తీకరిస్తుందో న్షిర్గయించడమే పఠనం అని అర్థం. 
రచయిత చెపుదలచుకొన్నదేమిటో తెలిసికోవడానికి పదాలను స్పష్టంగా 
గుర్తించడం, వానికి అర్థాలను వెదుక్కోవడం కూడా అవసరమే. 


గీ విద్యార్ధులు ఎందుకు చదవాలనుకుంటారు : 


తమకన్న పెద్దవారు ఏకారణాల వల్ల చదవాలనుకొంటారో ఆ కారణాలే 
పిలల చదువుకూ వర్తిస్తాయి. పాఠశాలల్లో పుస్తకాల ఆధారంగా బోధన 
నిర్భహిస్తున్నందున ఉపాధ్యాయులు విద్యార్థులంతా ఆయా పుస్తకాలు చదవాలని 
కోరుకొంటారు. తమ పిల్లలు మంచి చదువరులు కావాలని తలిదండ్రులు 
భావిస్తారు. ఈ కారణాల వల్ల పిల్లలు చదువుతారని చెప్పవచ్చు. తాము 
పమాజంలో (ప్రత్యేక గుర్తింపు పొందాలనే కోరిక కూడా పిల్లల్లో ఉంటుంది. 
అందువల్ల కూడా విద్యార్దులు చదవాలని కుతూహలపడతారు. అయితే 
పఠనాభ్యాసం చాలా కష్టమైన కార్యం. ఉపాధ్యాయులు ఈ అభ్యసనాన్ని 
సులువుచేపే ప్రయత్నంచేయాల్సి ఉంటుంది. 
క) పఠనం ఉద్దేశ్యాలు : 

య 
పఠన ఉద్దేశ్యాలలో ప్రధానమైనవిగా కింది వానిని చెప్పవచ్చు. 


స రచయితల భావాలను తెలిసికోవడం. 

క) వివిధ రంగాలనుండి సమాచారాన్ని సేకరించడం. 

ఫ్ర) వివిధ రచనాశైలుల్ని పరిచయం చేసుకోవడం. 

1) చదివినదాన్ని, తెలిసికొన్నదాన్ని పునర్చలనం చేసుకోవడం. 
౪) విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. 


గ) వ్యక్తిత్వ వికాసం పొంది సామాన్య వ్యవహర్తల నుండి విశిష్ట వ్యవహర్తలుగా 
రూపొందడం, 


= 117 


ఛు ఉపయుక్తమైన పఠన అలవాట్లను పెంపొందించుకోవడం. 


షు పఠనం సత్యాన్వేషణకు మూలాధారమని విశ్వసించడం 
౦) పఠనం లక్షణాలు : 


పఠనం కింది లక్షణాలను కల్లి ఉంటుంది. వాగ్రూపఅభివ్యక్తికి పఠనానికి 
లక్షణాలు కూడా సమీప సంబంధం 


సంబంధముంది. అందువల్ల వీని" 
కల్లి ఉంటాయి. 
1) స్పష్టత. 
ఏ) ఉచ్చారణ దోష రాహిత్యత. 
1) భావానుక్రమత. 
V౪) అన్వ్నయక్రమత. 
+) రాగ, భావ యుక్తత. 
ఛు సమమైన ఆవేశం. 
౪) విరామ చిహ్నాలు పాటించుట. 
vii) విసంధి పాటించుట. 
క) ధారాళత. 
ఇ) భావానుగుణమైన స్వరభేదకత. 
మ) విమర్శనాత్మకత, విశ్తేణాత్మకత. 


9 పఠన దోషాలు : 
విద్యార్తులు సాధారణంగా పఠనంలో కింది దోషాలు చేస్తా రు 


1) ధ్వనులను సరిగా ఉచ్చరించకపోవడం. 
ఏ) పదాలను స్పష్టంగా ఉచ్చరించకపోవడం. 

ఫ్రై ధారాళంగా చదవక మధ్య మధ్య ఆగుతూ చదవడం. 
iV) ఒకధ్యనిని/పదాన్ని పదే పదే చదవడం. 

+) వాక్యాల తుదలు వదిలివేస్తూ చదవడం. 

గ) ఊవికగా చదవడం. 


ఇషు పై పైన తేలికగా చదవడం. 
ii) విరామచిహ్నాలు పాటించకుండా చదవడం. 


x) స్వరభేదం పాటించకుండా చదవడం. 
118 


క పఠనదోషాలకు కారణాలు : 


|) ధ్వన్యుత్పత్తి అవయవాలకు నేత్రాలకు మధ్య సమన్వయం లేకపోవడం. 
ii) పదాలను సుష్టంగా గుర్తించకపోవడం. 

iii) వేగంగా చదవాలనుకోవడం. 

గ) సరియైన పఠనాభ్యాసం లేకపోవడం. 

ఇ మొదట ఉపాధ్యాయుల పఠనాన్ని సరిగా అనుకరించకపోవడం : 

పె పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయులు కృ షిచేస్తూ విద్యార్థుల 

సరవ నెపుణ్యాన్ని "పెంపొందించుటలో కింది భావనలను దృష్టిలో 
సటుకోవాలి. వీని ఆధారంగా పఠనాభ్యాసం చేయించాలి. 

ణు 


స పూర్తి పదాన్ని గుర్తించడం (Whole word Recognition) 
ఉదా : పద సమూహాల మధ్య నిర్దేశిత పదాన్ని గుర్తించడం. 


- వాక్యంలో పదాన్ని గుర్తించడం. 


= ఒకే రూపంతో, ధ్వనితో మొదలయ్యే లేక అంతమయ్యే పదాలలో 
అవసరమైన పదాన్ని గర్తించడం. 


ఒకే అక్షర రూపం, పరిమాణం ఉండి కొద్ది మార్పు మాత్రమే ఉన్న 
పదాల మధ్య అవసరమైన అక్షరాన్ని గుర్తించడం. 

ఉదొ- కాలం - గాలం, కాలం - జాలం. 

- పద సమూహాల్లో ఏ అక్షరం పునరావృతమైందో గుర్తించడం. 


- రిక్త వాక్యాల పూరణకు అవసరమైన పదాన్ని గుర్తించడం. 
క్ర) పదభాగాలను విశ్లేషించడం క్‌ 


పదభాగాలలో అక్షరాలు, అక్షరసమూహాలు లేదా పదబంధాలలోని (పముఖ 


ca 


పదాలను విద్యార్థులు గుర్తించడం. 


= పదంలో అక్షరాన్ని గుర్తించడం. (“కిను గుర్తించడం) 
ఉదా: పలక, కరము, మకరి, కాటుక. 


- పదాల వరసలో పదభాగాన్ని గుర్తించడం. ('కలిను గుర్తించడం) 
ఉదొ కలము, కలత, కలవరం, పీడకల. 


- వాక్యాలలో పదాన్ని గుర్తించడం. 


119 


iy పదం దాని అర్థాన్ని అధ్యయనం చేయడం: 


- అర్హభేదక రూపాన్ని, అక్షరాన్ని గుర్తించడం. 
- పదాలను వర్గీకరించడం. 

- పదాలను పోల్చడం. 

= పడాంకు సమానార్ధకాలు చెప్పడం. 

- పదాలకు పర్యాయ పదాలు ఎన్నుకోవడం. 

- పదాల పుట్టుకను గురించి తెలిసికోవడం. 


"పై వాని ఆధారంగా విద్యార్థుల్లో పఠనావగాహనను పెంపొందించవచ్చు , 
గై పఠనావగాహనమంళే : 


పొఠశాల దశలో విద్యార్థులు పమాచారాన్ని గుర్తించడం, గుర్తించి 
సమౌ చారాన్ని చదవడం, చదివిందాన్ని ఆర్థం చేసుకోవడం, అర్హంచేసుకొప 
అంశాలను ప్రశంపించడం, (ప్రశంసించిన అంశాల్లోని సామాన్యభావనలన 
(క్రోడీకరించడం, ఆ (క్రోడీకరించిన భావనల్ని సారాంశరూపంలో రాసుకోవడః 
చేయాలి. అవసరమైన పక్షంలో రాసుకున్న దాన్ని వివరించడం, విశ్లేషించడం 
సూక్ర్మీకరించడం, వ్యాఖ్యానించడం ద్వారా _ విద్యార్ధుల పఠనావగాహవాని 
పెంపొందింపవచ్చు. ఇంతకుముందే (పస్తావించినట్లుగా పఠనం విష 


కారణాలతో, వివిధ ఉద్దేశ్యాలతో చేస్తారు కనుక పఠనాన్ని కింది. విధంగ 
వర్గీకరించవచ్చు. ఆవి : 


స సాధారణ పఠనం (General Reading) 
ఫై (పతిభాయుత పఠనం (INtelligent Reading) 

సాధారణ పఠనం కేవలం తాత్కాలికమై, సమాచారాన్ని గుర్తించడావి 
మాత్రమే ఉపకరిస్తుంది. ఇది ఒక రకంగా ఊసుపోకకు (౫౫6 22 
చేపే పఠనం కూడా. దీనియందు అవధానత ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు 
కానిప్రతిభాయుత పఠనం ఆలా కాదు. రచయిత మనస స్పత్వాన్ని కూ 
తెలిసికోగల్లిన పఠనమిది. ఈ పఠనంలో విద్యార్దులు కేవలం పదాల 
వాక్యాలు మాత్రమే చదవక, వాక్యాలమధ్య, వాక్యాల చేనక గల అంతరార్థా! 
కూడా చదువుతారు. అందువల్ల నేడు ఈ పఠనానికి అత్యంత ప్రాముళ్ళి 
ఈయబడుతోంది. విద్యార్థులు. ప్రతిభాయుత పఠనం చేయగల్లిన వారు? 


ఉపాధ్యాయులు క షీచేయాలి. అప్పుడే వారు పఠనావగాహనం కీ 
వారుగా పరిగణింపబడతారు. 


120 


కా పదతులు : 
G) పఠన బో ధన పద్ద 
పఠనాన్ని బోధించడానికి కింది పద్దతులు ఉపకరిస్తాయి. 


j స్వరోచ్చారణ పదతి : 
ర్‌ 

ప్రతి పదంలోవి వివిధ ధ్వనులను స్పష్టంగా ఉచ్చరించుట నేర్పడమే 

ఈ పద్దతి లోని (ప్రాధాన్యత. దీనిద్వారా విద్యార్థులు అపరిచిత పదాల్లోని 

ధ్యమలను, స్వరాలను కూడా గుర్తించి స్పష్టంగా డేచ్చరించగల్లుతారు. 


ఫు చూచి చెప్పు పద్దతి : 

ఉపాధ్యాయులు "ఈ పద్దతిలో లిపి రూపాలను విద్యార్థులను ప్రదర్శించడం 

రా లేదా, లిపి రూపాలను విద్యార్థులే పుస్త కంలోగాని, నల్లబల్ల పైగాని 
చూస్తూ ఉంశే వాటిని ఎలా ఉచ్చరించాలో నేర్పడం చేస్తారు. పదాల భావం 

డానికి సంబంధిత చిత్రం ఉపయోగించవచ్చు. విద్యార్థులు చిత్రం చూసి 
దాని కింద/లేదా వెనుక లేదా వేరుగా రాసిన పదాన్ని చదవగల్లుతారు. 
పదాలు చదువుటలో ఇంతకుముందే తాము చూసిన రూపాలను మొదట 
గుర్తించి, తెలియని రూపాల్ని ఉపాధ్యాయుల సాయంతో చదువుతారు. ఈ 
పద్దతి విద్యార్థులకు ఆసక్తికరంగా ఉండి పఠనంలో అలసటను తొలగిస్తుంది. 
పదచిత్రాలు రంగుల్లో ఉం'కే పఠనం మరింత సులభం అవుతుంది. 


1) అక్షర పద్దతి : 

ఇది అనూచానంగా పఠన బోధనలో ఉపయోగిస్తున్న సద్దతి ఈ 
పద్ధతిలో వర్ణమాలలోని అక్షర రూపాలన్నిటిని వరపగా విద్యార్థికి పరిచయం 
వేయడం, తద్వారా విద్యార్థులకు అక్షరజ్ఞానం కల్గించడం, వానిని చదివించడం, 
అక్షరాలను పదాలలో ' గుర్చి రీంపచేయడం' జరుగుతుంది. కన్ని సందర్భాల్లో 
రాయడం, చదవడం ఒకే పర్యాయం జరిగినప్పుడు ఏ ఒక దానిలో కూడా 


నైపుణ్యం అలవడని పెందర్భాలుండవచ్చు. ఈ పద్దతిలో (ప్రధానంగా చదవడం 
కుంటుపడుతుంది. దగ్గరి రిపిరూపాలు ఉన్న అక్షరాల మధ్యగల ఉచ్చారణ 


భేదాన్ని కూడా విద్యార్థులు గుర్తించేట్లు చేయగల్లితేనే ఈ పద్ధతి బాగా 
ఉపకరిస్తుంది. 


iw) నవీనాక్షర పద్ధతి : 


ఆధునిక కాలంలో పదం, చిత్రం వెనువెంటనే ప్రదర్శిస్తూ విద్యార్థుల్లో 
పఠన నైపుణ్యం "పెంపొందించే పద్ధతి నవీనాక్ష రపద్ధతి. ఈ పద్దతీలో 


121 


అకరాంను రంగులో ముద్రింపజే సి ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఈ  పదతి 
లి న్వ్‌ ఠా 
పఠనాభ్యాసాన్ని వేగవంతం చేస్తుంది. 


౪) అనుకరణ పద్దతి : 


ఉపాధ్యాయుల ఉచ్చారణకు అనుగుణంగా విద్యార్దులు ఒక్కో పదాన్నే 
అనుకరించి ఉచ్చరించడం లేక ఒక విద్యార్థి ఉచ్చారణను అనుకరించి చదవడం 
ఈ పద్దతిలోని ప్రధాన భావనలు. సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో 
ఈపద్ధతినే ఉపయోగిస్తారు. పుస్తకంలోని లిపిరూపానికి అనుగుణంగా 
ఉపాధ్యాయుని అనుకరించగల్లిన నైపుణ్యం విద్యార్థులకు అలవడుతుంది. 
ఒకవేళ లిపిరూపానికి, ఉచ్చారణకు మధ్య సమన్వయం, అవధానత లేకపోతే 
లిపి పఠనం అనేవి రెండూ వేరువేరు దారులౌతాయి. కొన్ని పర్యాయాలు 
విద్యార్థులు కంఠతా పట్టి పుస్తకం చూస్తూ రిపితో సంబంధం లేకుండా 
గబగబా చదవడం కూడా ప్రాథమిక తరగతుల్లో గమనించవచ్చు. అందువల్ల 
ఈ పద్దతిని ఉపయోగించి పఠనాన్ని బోధిస్తున్నప్పుడు లిపికి ఉచ్చారణకు 
మధ్య సమన్వయం సాధించాలి. 


ఛు పదపదతి : 
వో 


పదాల ఆధారంగా పఠనాన్ని బోధించడం ఈ పద్దతిలోని (పధానభావన, 
ప్రథమ భాషా పుస్తకాలు పదపద్ధతి ఆధారంగానే రాయబడతాయి. "అ" 
అనే అక్షరాన్ని చదివించడానికి అమ్మ, అరటి, అరక మొదలైన పదాలను 
స్పష్టంగా ఉచ్చరించడం నేర్పుతారు. ఈ అక్షర రూపాన్ని వివిధ పదాల్లో 
డిం tA య 
గుర్తించడం ద్వారా విద్యార్థులు సులభంగా చదవగల్లుతారు. 


nil) వాక్య పద్దతి ఫ్‌ 


సంపూర్ణ భావ వ్యక్తీకరణకు వాక్యం ప్రొతిపదిక. అందువల్ల వాక్యాల 
*ధారంగా పఠనం బోధించాలని మనో వైజ్ఞానికుల అభిప్రాయం. విద్యార్థుల 
ఫేష్టీ పఠనంలో పూర్తి వాక్యంపై ఉంటుంది గాని ఒక్కొక్క పదంపై 
;ండదని వారంటారు. కారణం పదాల అరాలను వేరువేరుగా గాక వాక్యం 
టుత్తంలో అవి ఇచ్చే అర్థమే ప్రధానమని. వీరి భావన. ఈ పద్దతిలో 
పాధ్యాయులు ఒక్కో వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటే విద్యార్ధులు పుస్తకంలో 
' వాక్యాలను చూస్తూ చదువుతారు. ద్వితీయ భాషగా, తృతీయభాషగా 
షను బోధించుటలో ఈ పద్దతి విరివిగా ఉపయోగపడుతుంది. 


122 


viii) కథాకథన పద్దతి 


వాక్యపద్దతిలో వాక్యం ప్రాతిపదికగా పఠనం నేర్పుతారు. ఈ పద్ధతిలో 
కథలను ఎన్నుకొని వానికి సంబంధించిన కథా చితిమాలికలు చూపుతూ 
విద్యార్లులచే వాని ఆధారంగా కథను చదివించడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత. 
బాలబాలికలకు కథలందు ఆసక్తి మిక్కుటమైనందున ఈ "పద్దతిలో అద్భుత 
కథలను, హాస్యకథలను, నీతికథలను వారికి తెల్సిన పదజాలం సహాయంతో 
చెప్పీ చదివించవచ్చు. 


"పె పద్ధతుల్లో ఉపాధ్యాయులు తమ తరగతికి అనుకూలమైన పద్దతిని 
లేదా పద్ధతులను" ఎన్నుకొని విద్యార్జుల్లో పఠనం చేర్చాలి. " పఠన బోధన 
కన్నముందు దిగువ కార్యక్రమాన్ని నిర్వహి హిస్తే బాగుంటుందని కొందరు 
భాషావేత్తల అభిప్రాయం. 


స చిత్రాలు సేకరించడం. 

i) చిత్రాల గూర్చి మాట్లాడటం. 

9 నమూనాలు తయారుచేయడం, సేకరించడం. 

1౧ చిత్రాలు, నమూనాలు చూసి అవి వ్యక్తంచేసే భావనలు లేదా వాని 
కింద రాసిన వాక్యాలను చదివించడం. 

7) కథలను చదివించడం. 

ఛ నాటకీకరణం చేయించడం. 


పఠనంలో (ప్రధానమైంది లిపి పరిచయం. దీనికొరకు ఉపాధ్యాయులు 
వివిధాంశాలను ప్రదర్శిస్తూ లిపిని పరిచయం చేయవచ్చు. 


ఏ అందమైన చిత్రాలు ప్రదర్శించడం. 

1) అచ్చుపుస్తకాలు (ప్రదర్శించడం. 

iii) పత్రికల్లోని బొమ్మలు, చిత్రాలు, అక్షరాలు కత్తిరించి ఆల్బములు 
తయారుచేయించి చూపడం. 

గ నల్ల బల్లపై ప్రతిరోజు సూక్తులు, వార్తలు రాసి చదివించడం. 

౪) తరగతి గదిలోని త వస్తువుల పై వాని పేర్టు రాపి, విద్యార్థుల 
పేర్లను రాసి ఆ "పేర్లను చదివించడం. 

vi) పాఠశాలలో చేయు ప్రకటనలను చదివించడం. 


పై పద్దతిలో లిపిని పరిచయం చేసి అనుకూలమైన పద్దతుల ద్వారా పఠన 


123 


సామర్థ్యాన్ని పెంచినపుడు విద్యార్దులు స్వయంగా గాని, సమూహంలోగ్బా 
పఠనం చేస్తారు. విద్యార్దులు స్వయంగా, వ్యక్తిగతంగా చేసే పఠనా 

వైయక్తిక పఠనదుని వ్యవహరిస్తారు. విద్యార్దులు (గ్రంథాలయాల్లో చేయ 
పఠనం, పరీక్షకోసం చేసే పఠనం, మౌనంగాచేసే పఠనం, క్షుణ్ణంగా 
చేసే పఠనం ఈ పరిధిలోకి వస్తాయి. విద్యార్థులు జట్లలో అందరూ 
కలిసి ఉమ్మడిగా చేసే పఠనాన్ని సమూహ పఠనమంటారు. గేయాలు 
అభినయగీతాలు, యుగళగీతాలు చదవడం, ఒక్కొమ్మడిగా అందరూ శే 
విషయాన్ని చదవడం ఈ పఠనం పరిధిలోకి వస్తాయి. ప్రాథమిక తరగతుల్లో 
విద్యార్థులు ఈ తరహా పఠనం ఎక్కువగా చేస్తారు. వీలయినంత మేరకి 
ఈ పరఠనాన్ని నిరుత్సాహపరచాలి. 


ఉపాధ్యాయులు గాని మరో విద్యార్థి గావి పుస్తకం చూస్తూ చెప్తూ ఉంటే 
విద్యార్థులు పుస్తకంలో సంబంధిత లిపి రూపాన్ని చూస్తూ చేసే పఠనాన్ని 
అనుగుణ పఠనమని గాని అనుసరణ పఠనమని గాని అంటారు. దీనిద్వారా 
విద్యార్థుల్లో లిపీ, నేత్ర సంబంధం పెరిగి, లిపి, నేత్రం, ముఖ యంత్ర భాగాల 
మధ్య సమన్వయం సాధింపబడుతుంది. అన్ని దశల్లోని పాఠ్యబోధనలో 
భాగంగా ఉపాధ్యాయులుచేసే ఆదర్శపఠన సమయంలో విద్యార్థులు పుస్తకం 
చూస్తూ వినడనం, ఉపాధ్యాయులతో బాటు చదవడం సహజంగా చేస్తారు, 
ఈ పఠనం ద్యారా విద్యార్జుల్లో పఠనాఖభిరుచిని విరివిగా: పెంపొందించవచ్చు. 


పఠనంలో లిపి, ధ్వని, నేత్రం, ఉచ్చారణ (ప్రధానమైనవి. ధ్వని 
ఆధారంగా చేసే పఠనాన్ని ప్రకాశ పఠనమని ధ్వనిరహితంగా చేసే పఠనాన్ని 
మౌన పఠనమని వ్యవహరిస్తారు. ఈ రెండు విధాలైన పఠనాలను గూర్చి 
తెల్టుకుందాం. 


రి మౌన పఠనం : 


మౌనంగా చదివే విధానాన్ని మౌనపఠనం ఆంటారు. వ్యక్తులు పెదవులు 
కదల్పకుండా కేవలం నేత్రాల సాయంతో చదవడం ఈ పఠనంలోని 
(ప్రత్యేకత. మౌన పఠనంలో నేత్రగతి (Eye span), తదనుగుణమైన మనోగతి 
అత్యంత ప్రధానమైనవి. అభ్యాసం ద్వారా నేత్రగతిలో వేగాన్ని సాధింపవచ్చు. 
ఒకే పర్యాయం కొన్ని వాక్యాల సముదాయాన్ని గాని, కొన్ని పదాల 
పముదాయాన్ని గాని చూచి చదవడానికి, ఆకళింపు చేసుకోవడానికి మౌన 
పఠనంలో అవకాశముంటుంది. 


124 


మొన పఠనం ప్రయోజనాలు : 
మౌనపఠనం ద్యారా కింది పయోజనాలు సిద్ధిస్తాయి. 
) విస్తృతమైన జ్ఞాన ప్రాప్తికి సహకరిస్తుంది. 
1) గ్రంథాలయ వినియోగానికి సహాయకారి. 
క్ష) మానసిక విశ్రాంతి కల్గిస్తుంది. 
గ) మనోరంజకతను కల్గిస్తుంది. 
7) అనతికాలంలో అపారమైన పఠనావకాశాన్ని సమకూరుస్తుంది. 
1) వఠనమునందు వేగమును "పెంపొందిస్తుంది. 
శ) వాగింద్రియాలకు శ్రమ లేకుండా చేస్తుంది. 
భీ నేత్ర మనో సంయోగావకాశం కల్పిస్తుంది. 


పై ప్రయోజనాలతోబాటు దీని ద్వారా అర్జగ్రహణ తీవ్రత సెంపొందు 
తుందని, ఆ కారణాన తప్పనిసరిగా విద్యార్దులకు అలవడనల సిన వైపుణ్యమని 
భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఐనప్పటికి (ప్రాథమిక తరగతుల్లో 
ఈ విధమైన పఠనానికి అవకాశమీయక కేవలం ఉన్నత తరగతుల్లో మాత్రమే 
దీన్ని ప్రోత్స హించాలని కూడా వారి అభిప్రాయం, కారణం (పాథమిక 
దశలో విద్యార్థులు మౌన పఠనం చేస్తే వాం ఉచ్చారణను సరిచేయలేక్ష 
పోవడం వల్ల ఉచ్చారణ దోషాలు చోటుచేసికొనే అవకాశం మిక్కుటంగా 
ఉంటుంది. కేవలం ఈ స్థాయిలో ప్రకాశపఠనాన్నే ప్రోత్సహించాలని వీరి 
ఉద్దేశ్యం, మూడో తరగతినుండే మౌన పఠనాన్ని ప్రోత్స హీంచవచ్చునని 
మరికొందరి అభిప్రాయం. 


మౌన పఠనం చేయించునప్పుడు దృ ప్రాయందుంచుకోవల్సిన అంశాలు ; 
స) ఏకాగ్ర చిత్తంతో మౌన పఠనం చేయించాలి. 


i) మొదట పాఠ్యాంశ విషయాన్ని చెప్పి ఆ తర్వాత మౌన పఠనం 
చేయించాలి. 

1) వేతగతిలో ప్రత్యాగతి, తిరోగతి, సమగతి అభ్యాసం చేయించాలి. 

౪) నయనమితికి సంబంధించిన శి క్షణనీయాలి. దీనివల్ల అతితక్కువ సమయంలో 
ఎక్కువ పదాలను వాక్యాలను చూడగల్లుతారు, చదువగల్లుతారు. 

') గద్యబోధనలో మౌన పఠనాన్ని ప్రోత్సహించాలి. పద్యబోధనలో పాఠశాల 
దశలో ఈ విధమైన పఠనాన్ని (పోత్స హించరాదు, వీలెనంతవరకు 
నిరుత్సాహపరచాలి. 

గ) మౌన పఠన వేగాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు తగు 
సూచనలీయాలి. 


ఛు మౌనపఠనం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని సమయానుకూలంగా 
పరీక్షించాలి. 

౪) మౌన పఠనానికి పాఠ్యపుస్తకాన్ని గాని, ఉపవాచకాలను గాని, ఇతర 
పుస్తకాలను గాని ఉపయోగించవచ్చు. 


20) (గ్రంథాలయం, పఠనాలయాల్లో మౌనపఠనం మాత్రమే చేయాలని చెప్పాలి, 


1) పరీక్షలకై పదిమంది కల్సి కూర్చొని చదివేటపుడు మౌనపఠనం మాత్రమే 
చేయాలని చెప్పాలి. 


శ) మౌన పఠన అభ్యాసానికి తరగతి బోధనలో కొంత సమయం 
కేటాయించాలి. 


ఇ మౌన పఠనం చేయునపుడు పెదవులు కూడా కదుపరాదని చెప్పాలి. 
Che a వు 9 ఇ 0 ఆదు. ఇవ్‌ 
మౌనపఠనం ద్యారా విద్యార్థులు (గ ంచిన అంశాల పై స్వల్పంగా ప్రన్ని స్ప 
ఈ _ పఠనాన్ని ప్రయోజనకారి చేయవచ్చు. శారీరక (శ్రమ, లేకుండా 
కేవలం మనో, నేత (క్రియల ద్వారా అర్హ గ్రాహ్యత కుపకరించే ఈ పఠనం 
విద్యావంతులైన మానవుల నిత్య జీవితంలోనే అత్యంత ప్రముఖమైంది. 

D ప్రకాశ పఠనం : 


ప్రకాశ పఠనం విద్యావంతులు మొదట అలవరచుకొనే పఠన నైపుణ్య 
భాగం. జీవితంలో అడుగడుగునా ఈ పఠనానికే అవకాశముంది. ధ్వనియుక్త 
పఠనాన్ని (ప్రకాశపఠనమంటారు. కొందరు దీన్ని బాహ్యపఠనం అనికూడా 
వ్యవహరిస్తారు. ఈ పఠనంలో లిపి, నేత్రం, మనస్సు, ఉచ్చారణకు ఉపకరించే 
అవయవాలు ప్రధానాలు. అందువల్ల (పకాశపఠనంలో కింది. అంశాలు 
(పాధాన్యత సంతరించుకొంటాయి. 


స లిపి, ఆకృతులు. 

ప ఉచారణ విధం. 

ఫి వాత్యలలోని విరామ చిహ్నాలు. 

ఈ పఠనం ద్వారా కింది ప్రయోజనాలు కల్గుతాయి. 


i సుష్టూచ్చారణను సెపొందించడానికి అనుకూలమైంది. 


1) ఉచ్చారణదోషాలను సవరించవచ్చు. 


126° 


11) అక్షర రమ్యత, నాదగుణం ప్రధానంగా గల పద్యాలను చదువుతూన్నపుడు 
రసానుభూతి కలుగుతుంది. 


1) తమదేయైన పఠనశైలిని (ప్రదర్శించవచ్చు. 
ఛి భావానుగుణంగా చదవగల్లే నేర్చు అలవడుతుంది. 


ప్రకాశ పఠనం చేయునపుడు గమనించాల్సిన అంశాలు : 


1) ప్రకాశ పఠనంలో వాగిందియాలకు అలసట కల్గుతుంది. ఈ (శ్రవము 
తట్టుకోవాలి. అవసరమైతే పఠనంలో మధ్య మధ్య కొంత విరామాన్ని 
పాటించవచ్చు. 


ఫు నిత్యబోధనలో (ప్రకాశ పఠనానికే అత్యంత (ప్రాధాన్యత నీయాలి. 
ii) ప్రాథమిక తరగతుల్లో ప్రకాశ పఠనాన్నే ప్రోత్సహించాలి. 
Vv) పద్యబోధనలో కేవలం (ప్రకాశ పఠనమే చేయించాలి. 


ఛు పఠనంతో బాటు పాఠ్యవిషయాన్ని కూడా గగ్రహించేట్లు చూడాలి అప్పుడే 
అది అర్థవంతమైన పఠనం (Meaningful Reading) అవుతుంది. 
లేకుంటే అర్థరహిత పఠనం (Non - sense Reading) అవుతుంది. 
ఏ ప్రకాశ పఠనంలో స్పష్టమైన ఉచ్చారణకు, ఊనికకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
viii) ప్రకాశ పఠనంలో కూడా పఠన వేగాన్ని పెంపొందించాలి. 


స నయనమితి, పలుకుమేర రెండున్నూ సమన్వయంతో ఒకదాని వెంట 
ఒకటి నడచునట్లు చూడాలి. 


ఉద్దేశ్యాలననుసరించి, దృష్టియందుంచుకోవల్సిన అంశాల ననుసరించి 
పఠనం రెండు రకాలు. ఇవి కళ్ల, విస్తార పఠనాలు. ఇవి చదివే 
అంశాల లోతుపాతులు, వ్యక్తుల చదువు ధ్యేయాలపై ఆధారపడియున్న పఠన 
నైపుణ్యభాగాలు. వీనిని గురించి కొంత తెల్సికొందాం. 


శ కుణ పఠనం : 
ac 


Bacon అను భాషావేత్త దృష్టిలో పుస్తకాలను ఆపోశన పట్టడం ద్వారా 
విస్తారమైన లోకజ్ఞానాన్ని సంపాదించవచ్చు. అతడు ‘SంOMme books are to 
be tasted, others are to be Swallowed and some few are to be chewed 


127 


and digested’ అని వక్కాణించారు. కొన్ని పుస్తకాలను రుచిచూడాలని, 
కొన్నిటిని మింగివేయాలని, మరికొన్నిటిని నమిలి జ్లీర్ణం చేసికోవాలని వీరి 
అభిప్రాయం. భావాలను నమిలి జీర్ణం చేసుకోగల్లిన పఠనమే కుణ్ణ పఠనం, 
తరగతిగదుల్లో చేపే పాఠ్యపుస్తక పఠనం క్షుళ్లు పఠనంగా వ్యవహరింపబడుతుంది. 
పాఠ్యపుస్తకాన్ని పరీక్షలకోసం, విద్యార్హ్షనకోసం ఆమూలాగ్రం ఉపాధ్యాయులు 
బోధిస్తారు. తద్వారా విద్యార్థులు ఆయా అంశాలను స్వంతం చేసికోవడం 
జరుగుతుంది. ఈ పఠనం (ప్రకాశంగా గాని మౌనంగా గాని లేదా రెండు 
విధాలుగా గాని జరుగుతుంది. ఈ పఠనం కింది ప్రయోజనాలు కల్లిస్తుంది. 


1) విషయం పై సంపూర్ణ ఆవగాహన కల్గించడం. 

ఫ్ర తార్కిక శక్తివి, ఆలోచనాశక్తి ని పెంపొందించడం. 

ii) వాక్సాలలోని అంతరారా చదవడం. వాక్వాల మధ్య, వెనక గల 
మ గ టై మ 

Vv) ఆయా అంశాంపై వ్యాఖ్యానించగల్గడం. 

Vv) కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని గుర్తించగల్గడం, ఆస్యాదించగల్లడం. 

స) పఠించిన విషయం ఆధారంగా సృజనాత్మకతను పెంపొందించడం. 


ఈ పఠనాన్ని గూర్చి శ్రీ గొడవర్తి సూర్యనారాయణ గారు తమ 
అభినవాచార్యకంలో ఇది ఒక కావ్యాన్ని గాని, వ్యాసాన్ని గాని ఆమూలాగ్రం, 
(పతి శబ్దం మీద, అర్థం మీద పరిపూర్ణం గా దృష్టి సారించి విశేషంగా 
పఠించడం” అని అభిప్రాయపడ్డారు. వాక్యాలు చదువుతూ పూర్వాపర అన్వయం 
చేస్తూ ఆర్థ్యభావాల ఎడ దృష్టిని  నిల్పడం, పదౌచిత్యాన్ని, భావౌచిత్యాన్ని 
గ్రహిస్తూ, స్వారస్యాన్ని (గ్రహించడం ఈ పఠనం (ప్రధాన ఉద్దేశ్యం. దీని 

రా బాల బాలికల సక్రియా పదజాలం పెరిగి భాష వారి ఆధీనంలో 
ఉంటుంది. JEesperson భావించినట్లుగా క్షుణ్ణ పఠనం ద్యారా ‘The main 
point is for the pupils to be occupied with the texts repeatedly in such 
a way that they do not lose sight of the meaning, so that they may 
thus become so familiar with it, that at least they know it almost or 
entirely by heart without having been direetly required to commit it 
to memory. అని వివరించారు. ఈ పఠనం ద్వారానే విద్యార్థులు భాషా 
సాహిత్యాలపై సముచిత అధికారాన్ని సంపాదించుకోగల్లుతారు. 


K) విస్త ర పఠనం ; 
క్యళ్ణపఠనంరో భాషాంశాలకు ప్రాధాన్యత ఇస్తే విస్తారపఠనంలో భావానికి 


128 


విషయానికి ప్రాధాన్యత ఈయబడుతుంది. ఈ సఠనంలో శబ్దాలు, అర్థాలు 
ఆనుషంగికాలు. భావం మాత్రమే ప్రధానం. వాటి స్థూలమైన అర్థాలను 
విద్యార్థులు (గ్రహిస్తే ఈ పఠనోద్దేశ్యం నెరవేరుతుంది. ఈ పఠనం కింది 
ప్రయోజనాలు సాధిస్తుంది. 


ఏ బుద్ధి వికాసానికి ఉపకరిస్తుంది. 

1) సారస్వతాభిరుచికి దోహదపడుతుంది. 

(1) విరామకాల సద్వినియోగానికి ఉపయోగపడుతుది. 

iii) విశేషజ్ఞానాన్ని సంపాదించడానికి తోడ్పడుతుంది. 

IV) (గ్రంథాలయ పఠనాన్ని ప్రోత్సహిస్తుంది. 

v) విద్యార్దుల్లో మౌన పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరుస్తుంది. 
ఛ1) విద్యార్థుల్లో వైయక్తిక పఠనాశక్తి, పఠనాసక్తిని పెంపొందిస్తుంది. 


విస్తార పఠన నైపుణ్యాన్ని ప్రాథమికదశలో కన్న మాధ్యమిక దశనుండి 
ప్రోత్సహించవచ్చు. మాధ్యమిక దశకు చేరుకున్న విద్యార్థులు లిపిని చక్కగా 
గుర్తించగల్సి ఇతరుల సాయం లేకుండా చక్కగా, స్పష్టంగా, స్వయంగా చదివే 
పుణ్యం కల్లి ఉంటారు. ఈ పద్దతిలో ప 
కే స్వయంకృ షికే ప్రాధాన్యత న్య రంగ న 
ఛి ఠా 
Spending ) చేసే, గ్రంధాలయాల్లో చేసే (Reading in libraries) పఠనం 
విస్తార పఠనం పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత పాఠ్య ప్రణాళికల కనుగుణంగా 
ఆరో తరగతి నుండి (ప్రవేశపెడుతున్న ఉపవాచకాల అధ్యయనంతో విస్తార 
పఠనం ప్రారంభమౌతుంది. ఉపాధ్యాయులు ఉపవాచకాల బోధనద్వారా 
విద్యార్జుల్లో విస్తార పఠనమునందాసక్తిని పెంపొందించాలి. 


ఈ విధమైన పఠనంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని 
చదువుతూ ఆకళింపు చేసికోవచ్చు. పలుకుమితి (506600 5p2n) నయనమితి 
(Eye span ) రెండున్నూ సమన్వయంతో ముందుకు సాగినపుడే ఇది 
సాధ్యమవుతుంది. అంతేగాక అవసరమైన సందర్భాల్లో మండూకప్ణుతి 
(Skimming) ని కూడా అనుసరించాలి. ఇట్ట పఠ్తనాన్ని మండూకప్టుతి 
పఠనం అంటారు. (Reading by Skimming) అంటే పుస్తకంలోని అన్ని 
వాక్యాలు చదవక ఒక వాక్యం చదివి, తర్వాత వాక్యాల్ని వదిలి ఆతర్వాత 
భాగాల్ని చదివి మొత్తం అర్థాన్ని, భావాన్ని గ్రహించడం" ఈ మండూకపుప్పుతి 
ద్వారా _ సాధ్యమవుతుంది. తద్వారా పఠనంలో సమయం ఆదాయై అతి 
తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చదవవచ్చు. విస్తార పఠనంలో 


129 


మౌన పఠనమే (ప్రధాన స్థానం ఆక్రమిస్తుంది. దీని వల్ల ముఖయంత్రానికి 
ఎలాంటి అలసట కలుగ నందున విస్తార పఠనం అలవోకగా కొనసాగుతుంది. 


ప్రాథమిక దశలో కూడా పెద్దచ్చులోని కథలు పుస్తకాలు చదివించి విస్తార 
పఠనాన్ని ప్రోత్సహించవచ్చునని కొందరి అభిప్రాయం. పైన వివరించిన 
కుల్ల, విస్తార పఠనాలు పఠన ఖేదాలు మాత్రమే. ఇవి పఠన పదతులు కావు, 
విషయ గ్రహణంలో తరతమ భేదాలు ఈరెండు పఠనాల్లో గోచరిస్తాయి. 


1) విద్యార్థులు సాధారణంగా చేసే పఠన దోషాలు,.కారణాలు 
నివారణ : 


బాలబాలికలు పఠనంలో చోషాలు చేయడం సహజం. పఠనదోషాలా పై 
Booner అనే భాషావేత్త ఎన్నో ప్రయోగాలు నిర్వ హింఛారు. ఈదోషాలను 
మెంజిల్స్‌ సవివరంగా (క్రోడీకరించారు. సాధారణంగా విద్యార్థులు చేయు 
పఠనదోషాలు, కారణాలు, నివారణోపాయాలు ఈ విధంగా ఉంటాయి. 


సఠన దోషాలు : 


1) పదాలను సరిగా గుర్తించకపోవడం. 

11) వేత్రగతిలో తారతమ్యముండటం. 

iii) నేత్ర లోపముండటం. 

Iv) అస్పష్ట ఉచ్చారణం. 

Vv) పఠనం చేస్తూ అర్థాన్ని (గ్ర హించకపోవడం. 
ఇ) వ్యవధి ఇస్తూ చదపేడం. 

vi) అపరిచిత పదాలను చదవలేకపోవడం. 
ఛు అనవసరమైన ఊనికతో చదవడం. 


కారణాలు : 

i) దృ షిదోషం. 

ఫ్రై పఠన సామాగి కారిన్యత. 

(1) దోషమైన బోధన. 

IV) పదాలను గుర్తిస్తూ చదవకపోవడం. 

V) వాగుతృత్తి అవయవాల లోపం. 

ఇ) పదరూపంతో బాటు అర్థాన్ని |గ్రహించకపోవడం. 
vii) నేత్రగతిలో లోపం. 
viii) అభ్యాసలోపం. 


130 


ఫ్రై సరొయైన ఉచ్చారణ శిక్షణ నీయకపోవడం. 


నివారణోపాయాలు : 


1) కళ్ళద్దాలు సమకూర్చుట. 
11) వైద్యుల సలహాలు పొందుమనుట. 
iii) ఆకర్షణీయమైన పఠన సామాగ్రి సిద్దం చేయుట. 
iv) సులభమైన పఠన సామగ్రి అందుబాటులో ఉంచుట. 
౪) నేత్రగతికి సంబంధించిన సూచనలీయుట. 
శు పదాలను వేళ్ళతో గుర్తిస్తూ చదివించుట. 
vi) ముఖయంత్ర భాగాల లోహీలున్న సూచించుట. 
౪) ధ్వని నిర్మాణాన్ని, ధ్వన్యుత్సత్తిని గూర్చి తెల్పుట. 
స్వ) ఉచ్చారణలో శిక్షణనిచ్చుట. 
Xx) పదాల నిర్మాణం, వాని ఆర్భాలకు సంబంధించిన వివరాలు చెప్పుట. 
౫) పదజాల స్పృహకు, నిఘంటువు వినియోగాన్ని (ప్రోత్స హీంచుట. 
ము (ప్రకాశ పఠన అభ్యాసం చేయించుట. దీనికి పూర్వం ఆదర్శ పఠనానికి 
అనుగుణమైన పఠనం అలవాటు చేయుట. 
xiii) పఠనానికి “కాలవ్యవధి నిర్ణయించుట. 
నగ పరిచిత పదాల సహకారంతో అపరిచిత పదాలను ఎలా గుర్తించి చదవాలో 
తెల్పుట,. 


ఇట్లు పఠన దోషాలను గుర్తించి, కారణాలను వెదెకి వాటిని వివా 
రించడానికి ఉపాధ్యాయులు (ప్రయత్నించాలి. విద్యార్థుల్లో పఠనాభ్యాసాన్ని 
పెంపొందించడానికి (ప్రత్యేకంగా పఠన పరిచ్చేదాలు (Reading passages) 
సేకరించాలి. ఇవి మొదట సులభంగా ఉండి రానురాను కఠినంగా ఉండాలి. 
ఇట్లు క్రమీకృత పఠన పరిచ్చేదాలను(Graded Reading paragraphs) 
సమకూర్చుకొని విద్యార్థులచేత చదివించడం ద్వారా వారి పఠన నైపుణ్యాన్ని 


మెరుగు పరచవచ్చు. ఈ నైపుణ్యాన్ని మదింపువేయడానికి పఠన నికషలను 
(Reading tests) కూడా ఉపయోగించవచ్చు. ఉపాధ్యాయులు క్రీషతరమైన 


ఈ నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి విశేషంగా కృ షిచేయాలి. 
6.05 లేఖనం : 
భాషానైపుణ్యాల్లో నాలుగోదీ భావ వ్యక్తీకరణ మార్గాల్లో రెండోది 


131 


అయిన నైపుణ్యం లేఖనం. ఇంతకుముందే ప్రస్తావించినట్టుగా ఈ నైపుణ్యం 
కఠినతమమైన నైపుణ్యం. అంటే భాషా నైపుణ్యాలన్నింటిలోకి కఠినమైంది 
అని అర్ధం. (శవణం కన్న భాషణం, భాషణం కన్న పఠనం, పఠనం కన్న 
లేఖనం ఉత్తరోత్తరా కఠినతమాలని చెప్తారు. ఈ నైపుణ్యాలన్నీ ఒకదానిపై 
ఒకటి ఆధారపడి పరస్పరం (ప్రభావితమవుతాయి. మన పాఠశాలల్లో 
లేఖనాన్ని మొదకే నేర్పడం ఆనవాయితీగా వస్తోంది. మనో వైజ్ఞానికులు, 
భాషాబోధకుల మధ్య ఈ విషయంలో అభిప్రాయభేధాలున్నాయి కూడా. 
బాలబాలికలకు మొదట లేఖనాన్నే నేర్సాలి అని మాంటిస్సోరి అభిప్రాయం. 
ఆమె ననుసరించి లేఖనం అవయవ చలన క్రియ మాత్రమే. దీనిద్వారా 
బాలబాలికలు లిపి రూపాలు, చిహ్నాలు, వాని ఉచ్చారణ విధానం. మొదలైనవి 
తెర్పికొని భాషపై అధికారం సంపాదిస్తారు. అందువల్ల పఠనం కన్న లేఖనం 
సులువైన నైపుణ్యమని* ఆమె అభిప్రాయం. 


సాధారణంగా పఠనంలో లిపీ రూపాన్ని గుర్తించడం, ఉచ్చరించడం మాత్రమే 
బాలబాలికలు చేయాల్సింది. కాని లేఖనంలో ఈ రెండు (క్రియలతో బాటు 
ఆకృతులకనుగుణంగా కండరాలు కదల్చడం, ఆ ఆకృతులను రాయడంలో 
ఓర్పు మొదలైనవన్నీ ఆవశ్యకాలే. రాసే వేళ్ళు సులభంగా, ధ్వనికనుగణంగా, 
ఆకృతులు కల్పించడానికి (ప్రయత్నిస్తే లేఖనం సులువవుతుంది. కాని మొదట 
ధ్వని తెలియక కేవలం ఆకృతులు మాత్రమే తెలిస్తే అంతగా ప్రయోజన 
ముండదని మనో వైజ్ఞానికుల అభిప్రాయం. ఒక భాషను చదివి, విషయాన్ని 
సులభంగా (గ్రహించవచ్చుగాని ఆ భాషలో రాయడం కఠినమవుతుంది అని 
కొందరి అభిప్రాయం. 


A) లేఖనం ప్రాధాన్యం 8 


ఒక భాషపై అధికారాన్ను సంపిదంబ-లలటే ఆ భాషలో వినడం, 
మాట్లాడటం, చదవడాలతో బాటు రాయడం కూడా అవసరమే. అందువల్ల 
బాషాధికార పరిపూర్ణతకు లేఖనం అవశ్యమైన నైపుణ్యం. ప్రాచీనకాలంనుండీ 
మనదేశంలో అందమైన రాతకే (ప్రాధాన్యత ఎక్కువ. ఒకే వరసలో 
ఆందంగా, సౌష్పవంతో రాయడం అనేది ఒక కళగా గుర్తింపు పొందింది 
కూడా. ఆనాటి నుండి నేటివరకు కూడా అందమెన లేఖనం కోసూ 
(Caligraphy) ఎందరో క షీచేస్తూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ముద్రణా 
యంత్రాలు, "పైపు యంత్రాలు, నిత్యవ్యవహారంలోకి వచ్చినప్పటినుండి లేఖన 
విధానం లేఖన కళ మరింత క్రొత్త సాగసులు సంతరించుకొంది. అధునాతనమైన 


132 


కంప్యూటర్లు లేఖనాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. వ్యక్తుల జీవన 
విధానాన్నే తెలియజే ప్పే శక్తి లేఖనానికుందని విద్యావేత్తలు అంటారు కూడా. 
ఆకారణాన లేఖనం _భాషాభ్యసనంలో, భాషాబోధనలో అత్యంత ప్రధానమైన 
అంశంగా భావింపబడుతోంది. 


B) లిపీ వికాసం : - 


భాషాశాస్త్ర వేత్తలు లిపి ఏర్పడిననాటి నుండి వివిధ పరిణామాల నొంది 
నేటిరూపొన్ని సంతరించుకొందని అభిప్రాయపడతారు. సంకేతలిపి, చిత్రలిపి, 
ప్రతీకాత్మక లిపి నేటి లిపి రూపాలకు ఆధారమని చెప్తారు. తెలుగు 
లిపికి బ్రాహ్మీ లిపి మూలమని దానినుండే మనం నేడు రాస్తున్న లిపి 
రూపం పరిణమించిందని భాషాశాస్త్రవేత్తల _ విశ్యాసం. భారతీయ భాషల 
లిపులన్నింటిలో ఒక ప్రత్యేకత కల్గిన లిపిగా తెలుగు లిపి గుర్తింపు పొందింది. 


౦) తెలుగు లిపీ : ప్రత్యేకతలు : 


9 ఈజ్లి 
తెలుగు లిపీ కొన్ని ప్రత్యేక లక్షణాలు కల్లి ఉంది. 


1) తెలుగు అక్షర రూపాలన్నీ వర్తులాలు, అర్హ వర్తులాలు, రేఖలతో 
ఏర్పడతాయి. 
స వీలయినంతవరకు ప్రతి ధ్వనికి ఒక లిపి ఆకృతి ఉంది. 


il) ఇతర భాషలనుండి (గ్రహించిన 00%66 లాంటి పదాల్లోని ఫ కారాన్ని 


య 


ఫీ ౦0 గా సూచించాలని ఒక అభిపాయముంది. " 
iv) ప్రతి పొల్లు హల్లుతో అచ్చుచేరి ఒక్కో హల్లు పదహారు రూపాలుగా 
ఏర్పడుతుంది. 


+) భారతీయ లిపులన్నింటిలో అందమైంది. ముత్యాల సరం వలె గోచరిస్తుంది. 


పై ప్రత్యేకతలు గల్గిన లిపి ఎడ విద్యార్థుల్లో జిజ్ఞాస కల్గించడం, 
నారు మంచి లేఖకులుగా రూపొందడానికి ప్రోత్సహించడం ఉపాధ్యాయుల 
కర్తవ్యం. బాలురు ఎల్లప్పుడూ ఏదో ఒకటి రాయాలనుకొనే క్రియాశీలురు. 
అందువల్ల వారికి వివిధ చిత్రాలు చూపి వానిని గీయడం, గీతలు గీయడం, 
ఆకృతులు గీయడం నేర్పించాలి. వీనికోసం మొదట ఇసుకపై, తర్వాత 
పలకపై బలపంతో, తర్వాత కాగితంపై సెన్సిలుతో రాసే అలవాటు 
చేయించాలి. ఈ రాత నేర్పడం అనేది చాలా కష్టమైన చర్యగా Ryburn 
అభిపాయ పడ్డారు. అతడు తన ‘SUEgestions for Teaching Mother 


133 


Tongue’ అనే పుస్తకంలో “It I$ MCh more difficult to learn to write 
than learn to read. Great muscular co-ordination is required for the 
task, and that has not been developed in the little child just learning 
toread’ అని అభిప్రాయపడ్డారు. బాలబాలికలు నిదానంగా మొదట అక్షర 
రూపాలను గమనించి, వానిని విశితంగా పరిశీలించి ఆ తర్వాత ఆకృతులను 
రాయడానికి (పయత్నించేట్లు చూడాలి. సాధారణంగా శిశువుల చేతికి 
ఒక పలకా బలపం ఇచ్చినప్తెతే మొదట వారు పలకపై సునాయాసంగా 
గీపేవి గీతలు, వర్తులాలు 'అనే విషయాన్ని ఉపాధ్యాయులు మరువరాదు. 
ఇలా గీయడాన్ని ప్రోత్సహిస్తే చేతివేళ్ళు, కండరాలు రాతకు అనుకూలించే 
విధంగా మారి వారు రాను రాను రాయడంలో వైపుణ్యాన్ని, ఉత్సాహాన్ని 
ప్రదర్శిన్హారు. 


0) లేఖనం నేర్పడానికి కొన్ని సూచనలు : 


బాల బాలికలకు రాత నేర్పడానికి ముందు కింది అంశాలను దృ షిలో 
ఉంచుకోవాలి. 


స) రాతను కూడా ఒక (క్రమపద్దతిలో నేర్సాలి. 
సు రాతలో అక్షరాల మధ్య పదాలమధ్య వ్యవధానం సమదూరంలో ఉండాలి. 


i) రాయడంలో ఏ అక్షరాకృతిని చాలా సులభంగా రాయొచ్చో ఆ అక్షరాకృతినే 
మొదట నేర్పితే రాత నేర్పడం సులభమౌతుంది. మొదటి. రూపాన్నే 
కొంత పరివర్తనం చేస్తూ పోతే మరో అక్షరాకృతి రూపొందేట్లయితే 
మరీ బాగుంటుంది. దీనిద్వారా బాలబాలికలు అకర రూపాలోని సూల, 

లు ర డా 
సూక్ష్మ భేదాలను గ్రహిస్తారు. వానిని త్వరగా గుర్తిస్తారు, రాస్తారు 

(కూడా. 

౪) మొదట రాతలో వేగానికి ప్రాధాన్యత నీయక సిదానంగా రాయడాన్ని 
(పోత్స హించాలి. 

Vv) మొదటే అక్షరాలు బాగా రాయాలని గాక బాలబాలికలను స్వేచ్చగా 
రాయనిచ్చి ఆ తర్వాత బాగా రాస్తే ఎలా ఆకర్షణీయంగా ఉంటుందో 

అన్నె 
చెప్పాలి, 
ఇ) మొదట బాలబాలికలు విన్న, మాట్లాడిన, చదివిన విషయాలనే రాయించాలి. 


కొత్త విషయాన్ని తర్వాతర్వాత రాయించాలి. దీనివల్ల రాతలో దోషాలు 
తగ్గుతాయి. 


134 


vii) బాలబాలికల పేర్లు, తలిదండ్రుల పేర్లు, బంధువుల పేర్లు, సహ 
వయస్కుల “పేర్లు, పరిసరాల్లోని వస్తువుల పేర్లు కూడా రాయమని 
ప్రోత్స హించాలి. 

ఖు బాలబొలికలు మొదట ఇసుకలో చేతివేళ్ళతో, పలక పై బలపంతో, తర్వాత 
కాగితంపై సెన్సిలుతో, ఆ తర్వాత కాగితంపై “పెన్నుతో రాయడం 
అభ్యాసం చేయించాలి. 


ఫ్ర తరగతిలో నల్లబల్ల కూడా బాలబాలికలకు అందుబాటులో ఉండి దానిపై 
రాయడానికి తగిన స్వేచ్చ ఇవ్వాలి. 


నేరుతునాపాడు న్‌ 
శు రాత తున్నప్పుడు బాలబాలికల పై వ్యక్తీగత శ్రద్ధ కనబరచాలి. 
డ్రై లేఖన బోధన పద్దతులు : 


సం|పదాయికంగా మన పాఠశాలల్లో వర్ణమాలా క్రమంలోనే అక్షరాలు 
రాయడం నేర్పబడుతోంది. దీని ద్వారా బాలబాలికలు అక్షరాలు, తర్వాత 
గుణితాలు, ఒత్తులు మొదలైనవి నేర్చుకోవడంలో నే ఎక్కువ సమయం 
తీసుకొంటున్నది ఉపాధ్యాయులకు అనుభవంలోని విషయమే. Cy అనే అక్షరం 
రాయడంలో విద్యార్దులు ఎక్కువ సమయాన్ని తీపికోవడం గమనించవచ్చు. 
అట్టే 'కి అనే అక్షరం వద్ద విద్యార్థులు చాలాసేపు ఆగిపోవడం కూడా 
కద్దు. ఇట్టు వర్ణమాలా క్రమంలో రాత నేర్చుకోవడం సుమారు మూడు 
నెలలనుండి సంవతొరకాలం తీసికొన) సందర్శాలు, వ్యకిగత |శదతీ పికోకపోతే 
మరింత be అవసరమయ్యే వ. వ eee 
అనుభవం లోనివే. అందువల్ల సంప్రదాయిక పద్దతిరపైన వర్ణమాల పద్ధతి 
కన్న ఆధునికమైన మనో వైజ్ఞానిక పద్దతిని అనుసరించడం వల్ల రాత 
త్వరగా నేర్పవచ్చునని భాషా బోధకుల అభిప్రాయం. ఈ పద్దతిలో అక్షరాల 
మధ్య సారూప్యత, సులభత నుండి కఠినత అనే అంశాలు (ప్రధానాలు. ఒక 
అక్షరాకృతిని మార్పుచేస్తూ పోవుట ద్వారా మరో అక్షరాకృతిని సాధించే 
ఈ పద్దతిలో బాలబాలికలు త్వరగా అక్టరాకృతులను గ్రహించి వీలయినంత 
_తక్కువ కాలంలో మొత్తం లిపీ రూపాలను స్వయంగా రాయగల్నుతారు. 
కొని వర్షమాలాక్రమంలో రాయలేకపోవుటవల్ల సంప్రదాయవాదులు కొంత 
అభ్యంతరం చెప్పవచ్చు. అక్షరాలన్నీ పదాలు వర్ణమాలాక్రమంలో కూర్చబడవనే 
అంశాన్ని గమనిస్తే ఈ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేయవచ్చు. అక్షరాకృతులన్నీ 
రాయవచ్చింతర్వాత వర్ణమాలా క్రమాన్ననుసరించి రాయించడంలో అభ్యంతరం 


135 


ఉండకపోవచ్చు. వర్రమాలాక్రమం అక్షరాల మధ్య ఉచ్చారణలో గల భేదా 
మాత్రమే చెప్తుంది. ఈ అంశాన్ని తర్వాతతర్వాత దృష్టిలో పెట్టుకొంటే 
మనోవైజ్ఞానికుల దృష్టిననుసరించి రాత నేర్పడం సులభమవుతుంది. 


ఈ పద్దతిలో మన తెలుగు అక్షరాలు ఇంతకుముందే ప్రస్తావించినట్లుగా 
వష్ములాలు, అర్దవర్తులాలు, శభతతో కూడి ఉంటాయి. కనుక మొదట 
బాలటాలికంకు వీనిని అందంగా రాయడం నేర్పితే ఆ తర్వాత వీని ఆధారంగా 
ఇతర అక్షరరూపాలను రాయించవచ్చు. ఈ (క్రమంలో కీంది పద్ధతి 

అనుసరిణీయమనవి భాషావైజ్ఞానికుల అభిప్రాయం. 


666666 

౧౦9౦౦౦౦౦ 

౦రఠర ఈ రు 

అఅఆఆ తట టల 

ఉడడ ఊ 
ఎఏపఫఫషవహమఘయ 
దధ థ 

ఇ (ఇ) ఐణ (2హ్ర 

ఒ ఓ బ భజ బౌ (జు బు (బూ) 
గన స 

చ(వ్రే) ఛ 

కశ భ 

ఖ 


- 


పై విధంగా అక్షరాకృతుల్ని కొలది మార్పులు చేర్పులతో విస్తరించడం 
ద్వారా అన్ని రూపాలను అతి తక్కువ కాలంలో నేర్పవచ్చని ఈ పద్దతిని 
అనుసరించి లిపి నేర్పిన ఉపాధ్యాయులు అభిప్రాయపడతారు. 


అయితే ఈ అక్షరాకృతుల్ని నేర్ఫేటపుడు అక్షరాన్ని రాయడం ఎక్కడ 


(పారంభించాలి, ఎక్కడ ముగించారి అనేది (గహించేట్లు చేయడం (పాథమిక 
అంశం. అంతేగాక బాలబాలికలు పరధ్యానంగా తరగతి గదుల్లో పదేపదే 
పలకపై బలపంతో అక్షరాకృతులు దిద్ది అక్షర పరిమాణాలను" విస్తరించే 
కన్న కొద్దిసార్లే అక్షరాలను అవధానంతో రాయే సరిపోతుంది కూడా. 


మరికొన్ని. సందర్భాల్లో ఉపాధ్యాయుల దృష్టిపడకపోతే బాలబాలికలు పలకలు 


136 


తిప్పి తలకిందులుగా అక్షరాలను దిద్దుతూండడం కూడా గమనింపవచ్చు. 
అందువల్ల ఈ అంశాలను ఉపాధ్యాయులు బహు జాగ్రత్తగా గమనించి 
తగు జాగ్రత్తలు తీసుకుంటూ రాయడం నేర్పడానికి పూసలు, రంగు 
దారాలు, చింతగింజలు మొదరైన వాని నుపయోగిస్తూ, వివిధ అక్షరాకృతులను 
కూర్చేట్లు చూస్తే రాయడాన్ని ఒక (క్రీడగా భావించి బాలబాలికలు రాతలో 
ఆసక్తికనబరుస్తారు. రాత త్వరగా నేరుస్తారు తరగతి స్తాయికనుగుణంగా 
బాలబాలికలు చదవగల్లిన పదాలను, వాక్యాలను కాఠిన్యతాక్రమంలో రాయగల్లిన 
నేర్పును పెంపొందించాలి. అక్షరాలతో బాటు గుణితం, ద్విత్యాక్షరాలు, 
సంయుక్తాక్షరాలు రాయడం, క్రమానుగతంగా నేర్పవచ్చు. 


కొ మంచి రాతకుండాల్సిన లక్షణాలు : 


రాయడం ద్యారా వ్యక్తులు తమ భావాలను ఎదుటి వ్యక్తులకు అందిస్తారు. 
రాత భాషయొక్క స్థిరరూపం. భావవ్యక్తీ కరణకు ఉచ్చారణలో ఎంత స్పష్టత 
అవసరమో లేఖనంలో అక్షరాకృతుల స్పష్టత కూడా అంతే అవసరం. రాపిన 
రాత ఇతరులకు ఆర్హమయ్యేదిలా, చదవడానికి వీలుగా సులభంగా ఉండాలి. 
అందువల్ల రాత గొలుసుకట్టుగాగాని, ఇజుకు ఇటుగా, మిలుకుమిలుకుగా 
గాని కాక అక్షరాల మధ్య పదాలమధ్య సముచిత వ్యవధానంతో అందంగా 
రాయగల్లే నేర్పు విద్యార్థులకు అలవడాలి. విరామ చిహ్నాలుకూడా రాత 
నేర్చడంలో, నేర్వడంలో 'ప్రధానాతే. అందువల్ల వీని స్పృహ బాలబాలికల్లో 
కల్లాలి. రాత లక్షణాలుగా కింది వానిని చెప్పుకోవచ్చు. 


i) సౌష్టవత = అందం : 


తెలుగు అక్షర రూపాలు 'రేఖలు, అర్థ వర్తులాలు, వర్తులాలు మొదలైన 
వానితో ఏర్పడతాయి కనుక ఇవి అందంగా ఉంటాయని చెప్పొచ్చు. వర్తులం 
ఎంత గుండ్రంగా రాయగల్లిన నేర్చు కల్లితే అక్షరాలకు అంత అందం 
వస్తుంది. అచ్చులోగాని, -ప్రేవులోగాని, ఆధునికమైన కంప్యూటర్లలో గాని 
అక్షర రూపాలు ప్రత్యేక అందాలను సంతరించుకొని చూడగానే చదవాలనే, 
రాయాలనే ఆసక్తిని కల్గిస్తాయి. అందమైన రాత వ్యక్తుల మనో పరిణితికి 
నిదర్శనంగా భావిస్తారు. “పనికోసం అక్షరాలు సమపరిమాణంలో, పంక్తులు 
ఒకే వరసలో (సరళ రేఖలో) పొందికగా విరామచిహ్నాలుపయోగిస్తూ రాయడం 
విద్యార్థులకు అలవరచాలి. అక్షరాల మధ్య, పదాలమధ్య, వాక్యాల మధ్య 
వ్యవధానం కూడా సమతూకంలో ఉండాలి. పదాలమధ్య ఒక అక్షర 


137 


రూపానికి కావల్సిన వ్యవధానం, వాక్యాలమధ్య రెండక్షర రూపాలకు కావల్సిన 
వ్యవధానాన్ని పాటించి రాయాలని మంచి లేఖకుల అభిప్రాయం. 


ఫు హృషత - దోషా హిత్యత : 

a] 

వర్షక్రమ దోషాలు లేకుండా స్పష్టంగా రాయడం కూడా రాత లక్ష ణాలో 

x) రె టా 
ఒకటి. సాధారణంగా (మ - య (శ - ళు, (వ - వ్క (ప - 
న) మొదలైన రూపాల మధ్య భేదాన్ని దృష్టిలో ఉంచుకోకపోవడం ద్వారా 
రాతలో లోపం జరుగుతుంది. వీనిని గమనించుట ద్వారా రాతలో దోషాలు, 
అస్పష్టత తగ్గుతాయి. వ్యవహారికభాషలో ఎలా మాట్టాడుతున్నామో అలానే 
రాయడం కూడా విద్యార్ధులకు అలవడాల్సిన అంశమే. 


ili) సమవేగం : | 
సమచేగంగా రాయడం కూడా రాత లక్షణాల్లో ఒకటీ. సమవేగం 
అందంగా రాయడానికి, రాతలో అవధానతకు దోహదపడుతుంది. శీఘ్రలేఖనం 
శేవలం సంకేత లేఖనం (Stenogrephy’) లోమాత్రమే ఉపయోగకరం. 
అంతేగాక పరీక్షలో, పె తరగతుల్లో ఉపన్యాసకుల ఉపన్యాసాల్లోని సారాంశాన్ని 
యిలా ర ధా వ్‌! 
త్వరత్వరగా రాసుకోవడానికి గీఘ్రలేఖనం ఉపకరిస్తుంది. ప్రాథమికదశలో 
పమవేగాన్ని, నిదానంగా రాయడాన్ని ప్రోత్సహించి పై తరగతుల స్థాయిలో 
ఇ్జి చెల్లి హి ఇది జ్య అట్టి 
గీ ఘలేఖనాన్ని ప్రోత్స హిస్తూ రండు సందర్భాల్లో కూడా స్పష్టత, సొప్పవత, 
దోషరాహిత్యతలు కూడా దృష్టిలో ఉండేట్లు జాగ్రత్త వహించాలి. 


రాయడంలోని ప్రధావ అంశాలను ఈ విధంగా క్రోడీకరించవచ్చు. 


పంక్తులు నంకర టింకరగా గాక ఒకే సరళరేఖలో రాయడం. దీనికోసం 
మొదట గీతల పుస్తకాల్లోనే రాత అభ్యాసం చేయించాలి. 


సు పదాలు వాక్యాల మధ్య సమదూరాన్ని పాటించడం. 
ii) అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో ఉండేట్లుగా జాగ్రత్త తీసుకోవడం. 
దీనికోసం జంట పంక్తుల పుస్తకాలు (Double - rule books), గళ్ళనోటు 


పుస్తకాలు (Graph note books) ఉపయోగించాలి. ప్రాథమిక దశలో 
వీని ఉపయోగాన్ని ప్రోత్సహించాలి. 


Vv) పదాలు అందంగా, సృష్టంగా ముత్యాల వరుసవరి సౌష్టవంగా ఉండేట్లు 
రాయడం. 


138 


) రాత అభ్యాసాలు విరివిగా చేయించడం. 


విద్యార్లుల్లో లేఖన నైపుణ్యం సమర్థంగా అలవడడానికి రెండు విధాలైన 
లేఖనార్షి చేయించవచ్చు. అవి ఉక్తలేఖనం, దృష్టలేఖనం. 


G) ఉక్త లేఖనం : 


ఉపాధ్యాయులు చెప్తూ ఉంటే విద్యార్థులు పుస్తకాలేవీ చూడకుండా 
అక్షరాకృతులను జ్ఞప్తికి తెచ్చుకొంటూ రాయడం ఉక్తలేఖనం ప్రధానాంశం. 
ఈ లేఖనంలో ద్వారా వినడం, ఉచ్చరించడం, రాయడం, చదవడం అనే 
నాలుగు నైపుణ్యాలు అలవడుతాయి. మొదట ఉపాధ్యాయులు ఉచ్చరించిన 
ఉక్తలేఖనాంశాలను అవధానంతో వినడం, మౌనంగా ఉచ్చరిస్తూరాయడం, 
రాసిందాన్ని చదవడం అనేవి ఉక్తలేఖనంలో (ప్రధాన్లాలు. ఈ నైపుణ్యాన్ని 
"పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఉక్తలేఖనానికి ఇచ్చే అంశాన్ని మూడు 
పర్యాయాలు చెప్పాలి. ఒకేసారి పూర్తి వాక్యం చెప్పకుండా. అర్థవంతమైన 
వాక్య భాగాల్ని చెప్పాలి. మొదట మెల్లగా చెప్పడం ప్రారంభించి (క్రమంగా 
తరగతి స్థాయి పెరిగినకొలది వేగాన్ని పెంచాలి. తద్వారా విద్యార్థులు 
వేగంగా, అందంగా రాయడం మాత్రమేగాక "పై తరగతుల్లో ఉపన్యాపంలోని 
ముఖ్యాంశాలను రాసుకోగల్లుతారు. బాలబాలికలకు మొదట తెల్సిన పదాలను, 
వాక్యాలను చెప్తూ తర్వాత తెలియని పదాలను వాక్యాలను చెప్పాలి. 
వీలయినంతవరకు ఉక్తలేఖనాంశం ఒక “పేరాకు లేదా నాలుగైదు వాక్యాలకు 
మించరాదు. మొదట _ విద్యార్థులను లేఖనానికి సన్నద్ధపరచి తరగతిస్థాయికి 


అనుగుణమైన అంశాలను ఎంపిక చేసికోవాలి. ఉక్తలేఖనంలో _ విద్యార్థులు 
పాటీంచాల్సిన నియమాలు. 


1) మొదటిసారి ఉపాధ్యాయులు చెప్పింది వినాలి. 
ii) రెండవసారి చెప్పినప్పుడు రాయాలి. 
1) మూడవసారి చెప్పినపుడు రాసింది సరిచూసుకోవాలి. 


ఉక్తలేఖనం లోని దోషాలు సవరించుటకు ఉపాధ్యాయులు కింది పద్ధతులు 
అనుసరించవచ్చు. 


4 9 ఇల్లీ 
i) ఉపాధ్యాయులే అందరు విద్యార్థులు రాబందాన్ని సరిచూడటం. 
ii) అంశాన్ని నల్లబల్ల పై రాసి విద్యార్థులనే అనుగుణంగా సరిచూసుకొమ్మ నడం. 


139 


కష) ఇద్దరు విద్యార్థులు పరస్పరం సరి చూసుకోవడం. 
iv) జట్టు వాయకుల సాయంతో సరిచూయించడం. 


"పెన వివరించిన రెండవ, మూడవ, నాల్గవ సందర్భాల్లో ఉపాధ్యాయులు 
కేవలం ప్రేక్షకులుగా కాక విద్యార్థులు ఏ మేరకు సరి చూస్తున్నారో, ఎల్లా 
సరిచూచుకుంటున్నారో గమనిస్తూ తగు సూచనలియారి. 


H) దృష్టలేఖనం : 


ఈ లేఖనాన్ని చూచిరాత అనికూడా వ్యవహరిస్తారు. సాధారణంగా 
పాఠశాలల్లో జంట పంక్తుల నోటు పుస్తకం (Double Rule Note book) 
లో చూచి రాత రాయిస్తుంటారు. ఈ చూచిరాతను మూడు విధాలుగా 
రాయించవచ్చు. 


ఏ ఉపాధ్యాయులు మొదటి వరుసపంక్తుల్లో మాదిరి వాక్యాలు రాసి మిగిలిన 
వరసల్లో అనుగుణంగా విద్యార్థులతో రాయించడం. 


సు మార్కెట్లో రాత అభ్యాసానికి లభించే పుస్తకాలు కొని వాని కనుగుణంగా 
రాయించడం. 


ili) విద్యార్జులనే అంశాన్ని ఎన్నుకొని అన్ని పంక్తుల్లో వరసగా రాయమనడం, 


"మొదటి రెండు పద్దతుల్లో మొదటి వరసలోని వాక్యాన్ని ఆదర్శవాక్యం 
అవి, మేలుబంతి వాక్యం అని అంటారు. ఈ రెండు పద్దతులను ప్రాథమిక 
తరగతుల్లోను మూడో పద్దతిని ఉన్నత తరగతుల్లోను ప్రోత్స హించాలి. 
దృష్టలేఖనం లో మొదటి రెండు పద్దతులు అనుసరిస్తున్నప్పుడు కింది 
జాగ్రత్తలు విధిగా తీపికోవాలి. 


మేలు బంతి వాక్యం చూచి వరసగా కింది పంక్తుల మధ్య వరసల్లో 
రాస్తున్నపుడు చివరి వరస పంక్తుల్లోని రాతకు మేలు బంతి రాతకు మధ్య 
ఏ మాత్రం పంబంధం లేకపోవడం సామాన్యంగా గమనింపవచ్చు. దీనికీ 
కారణం వరసలు కిందికి వస్తున్నా కొద్దీ దృష్టి పరిమితమై పై వరసలోవి 
రాతయే ఆదర్శంగా నిలుస్తుంది. చివరి వరసలో రాస్తున్నప్పుడు తాము 
రాసిన ఆపై వరసలోని రాతయే ఆదర్శమవుతుంది కాని ఉపాధ్యాయులు 
రాపి వచ్చిన మేలుబంతి వాక్యం ఆదర్శంకాదు. కారణం విద్యార్థులు 


140 


రాస్తున్నప్పుడు దృష్టి మొదటి వాక్యం వరకు విస్తరించదు కనుక. అంతేగాక 
దృష్టలేఖనాన్ని విద్యార్థులు తరగతి గదుల్లోనే _ పీరియడ్ల విరామాల మధ్య 
గబగబా అనవధానంతో పూర్తిచేస్తుంటారు. ఈ లోపాలను సవరించడానికి 
విద్యార్థులతో మేలుబంతి వాక్యం చూస్తూ అట్టడుగు పంక్తిలో మొదట 
రాయించి వరసగా "పై వరసల్లో రాయించడం చేస్తే ప్రతిసారి తాము రాసింది 
తమ చేతితో కప్పబడి ఉపాధ్యాయుల మేలుబంతి వాక్యమే ఆదర్శంగా 
నిలుస్తుంది. దీనివల్ల రాతలో వేగం తగ్గి అవధానత పెరిగి దోషర హితంగా 


సౌష్టవంగా బాలబాలికలు రాయగల్లుతారు. ఈ లేఖనం ద్వారా విద్యార్లులకు 
౧ అ 
నాలుగు ప్రయోజనాలు కల్గుతాయి. అవి : 


1) జ్ఞానేంద్రియ శిక్షణ. 

ఫ్రై రాత ద్వారా అభ్యాసం, అభ్యసనం. 

1) అనుకరణ ద్వారా అభ్యాసం, అభ్యసనం. 
iv) స్వయం అభ్యసనం, 


మూడో పద్ధతిలో పుస్తకంలోని కొన్ని పేరాలను చూచి రాయమని 
చెప్పవచ్చు. పైతరగతి విద్యార్దులకు దృష్టలేఖనాన్ని ఉపాధ్యాయుల ముందే 
తరగతిగది నిద్దేశ్యంగా చేయిస్తే ఆశించిన ప్రయోజనాలు సాధించవచ్చని 
కొందరు విద్యావేత్తల అభిప్రాయం. 


పై పద్దతులు విద్యార్థుల రాత నైపుణ్యాన్ని పెంపొందించడమే (ప్రధాన 
ధ్యేయంగా కలవి. కొందరు ఉపాధ్యాయులు ఉక్తలేఖనం చెప్పి తప్పురా పిన 
పదాలను పది పర్యాయాలు, ఇరవై పర్యాయాలు రాయమని తద్వారా 
విద్యార్థుల రాత వైపుణ్యం అభివృద్ధి అవుతుందని భావిస్తారు. ఇట్టి భాషాశిక్ష 
లేక సాహితీశిక్ష ను అంతగా ప్రోత్సహించరాదని భాషావేత్తల అభిప్రాయం. 
దీనివల్ల విద్యార్డుల్లో రాత ఎడ ఉదాసీనత పెరుగుతుందే తప్ప 
రాసిన అంశాల్లోని దోషాన్ని గుర్తించడం చాలా సందర్భాల్లో జరుగకపోవచ్చు. 
అందువల్ల లేఖన వైవుణ్యాన్ని పెంపొందించడంలో ఉక్త, దృష్ట లేఖనాలు 
విశేష పాత్ర వహిస్తాయి. ఉపాధ్యాయులు వీనిని జాగ్రత్తగా నిర్వహించాలి. 


Dh రాత దోషాలు - కారణాలు - నివారణ : 


విద్యార్థులు రాతలో వివిధ దోషాలు చేస్తారు. ఆ దోషాలు ఈవిధంగా 
ఉండనచ్చు. 


141 


త వర్తనీ (Spelling) దోషాలు 


ఫై అల్ప ప్రాణాన్ని మహాప్రాణంగా రాయడం. 
ఉదా :- కరము - ఖరము 


ii) మహాప్రాణాన్ని - అల్ప ప్రాణంగా రాయడం. 
ఉదా = ఉపాధ్యాయుడు - ఉపాద్యాయుడు 


ఫ్రై అక్షరాలలోవి ఒత్తులను వ్యత్యస్తంచేయడం. 
ఉదా వ భేదం - బేధం 


౧ ఒక అక్షరానికి మరో అక్షరం రాయడం. 
ఉద్యో శివుడు - పివుడు 


2. వదదోషాలు. 
3. భావదోషాలు. 
4. వ్యాకరణ దోషాలు. 


ర్‌ విరామ చివ్మోల దోషాలు. 
6. అక్షరాలు, వదాలు, వాక్యాలమధ్య సమదూరాన్ని పాటుచకపోవడం. 


సై దోషాలకు కింది కారణాలు కావచ్చు 


1) ఆక్షరాకృతుల పై పరియైన అవగాహన లేక వాటిని పరిగా గుర్తించకపోవడం. 
ఫ్రే శీఘ్రంగా రాయాలనే కోరిక. 
ii) అనవధానత. 
౫) ఉపాధ్యాయుల ఉచ్చారణను పరిగా వినకపోవడం. 
V) ఒకసారి రాసింతర్వాత తిరిగి చదివి, సరిచూడకపోవడం. 
vi ద్విత్వ, సంయుకాక్షరాలు రాస్తున్నప్పుడు ఉచ్చారణకనుగుణంగా రాస్తు 
న్నామా లేదా అన్న అంశాన్ని పరిగణనలోకి తీసికోకపోవడం. 
పై దోషాలను కింది విధంగా నివారించవచ్చు : 
స) విద్యార్థులతో విరివిగా దృష్టలేఖవం చేయించడం. 
i) ప్రతిరోజు ఉక్తలేఖనం చెప్పడం. 
క్ర) విద్యార్థులు చేయు పాధారణ దోషాలను పట్టికగా రాసి తరగతిలో 
ప్రదర్శించి విద్యార్థులు వానిని పదే పదే చూసేట్టు చూడడం. 
iv) భాషాశిక్ష విధించక చేసిన దోషాన్ని గుర్తించేట్లు చేయడం. 


142 


V) ధ్వన్యుతుత్తి, ధ్వని ఆకృతికి సంబంధించిన జ్ఞానాన్ని, సృషమైన ఉచ్చారణను 
నేర్పడం. తద్వారా దోషర హిత లేఖనాన్ని పెంపొందించడం. 
పై అంశాలతో బాటు లిఖిత అభివ్యక్తి అనే బోధనా లక్ష్యంలో వివరించిన 
వివిద స్స ప్రీకరణాల్ని కూడా రాత చేర్చడంలో ఉపాధ్యాయులు తమ దృష్టి 
యందుంచుకోవారి. ఉపాధ్యాయుల రాతను విద్యార్థులు సాధారణంగా 
అనుకరిస్తారు కనుక తాము రాసే విధానాన్ని మొదట ఉపాధ్యాయులు 
మెరుగుపరచుకొని తద్వారా విద్యార్థుల రాత పైపుణ్యాన్ని "పెంపొందించాలి 


9 లిఖిత రచనలు - రకాలు : 


లేఖన సామర్ద్యాన్ని విద్యార్థుల్లో "పెంపొందించిం తర్వాత వారు వివిధ 
రచనలను చేయగల్గినవారుగా తీర్చి దిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత. రచన 
మొదట దృష్టలేఖనం, ఉక్త లేఖనాలతో ప్రారంభమైనప్పటికి రచనల్లో అత్యున్నత 
అంశమైన వ్యాసరచనను విద్యార్థులు విర్వహించే విధంగా ప్రోత్సహించాలి. 
(వ్యాస రచన బోధన వేరేచోట వివరంగా ప్రస్తావించబడింది.) విద్యార్థులు 
మొదటి స్థాయి రచనలనుండి అత్యున్నత స్తాయి రచన యైన వ్యాసరచన 
చేయడానికి మధ్య వివిధరీతుల్లో రచనలుచేస్తారు. పాఠ్య పుస్తకాల్లోని 
అభ్యాస వేదికల్లో సూచించిన విధంగా పదాలకు అరాలు, పదప్రయోగం, 
ప్రశ్నలకు సమాధానాలు, మొదలైనవి దర్శినీ పుస్తకాలపై (రీ11౭5) ఆధారపడక 
స్వయంగా రాయగల్లే నేర్పు విద్యార్థుల్లో పెంపొందించాలి. దీని ఆధారంగా 
విద్యార్థులు తరగతి స్థాయి కనుగుణంగా వివిధ రచనలను చేయగల్లుతారు. 
"ట్టు వివిధ రచనలను చేయగల్లినవాడే లేఖవవైపుణ్యం అర్ధవంతమౌతుంది. 
ఏభిత రచనలలో కొన్ని : 


ఫ సంభాషణ రచన. ౫) ప్రకటన రచన. 

స కథా రచన. Xii) స్వాగత రచన. 

iii) సారాంశ రచన, వ) ప్రశంసా రచన. 

గ) వార్దా రచన. ట్ట కృతజ్ఞతా రచన. 

₹) వ్యాస రచన. ౫౪) వ్యాఖ్యా రచన. 

గ) నాటక రచన. 2) భాషాంతరీకరణ రచన. 

vi) వివరణ రచన. శ) దస్తావేజుల రచన. 

క) వర్ణన రచన. ll) లేఖా రచన. 

జ) విశ్లేషణ రచన. ౫) వినతిపత్ర, అభ్యర్థనపత్ర రచన. 


ఇ) సంగీ ప్తీకరణ రచన. ఇ) ధృవపత్ర రచన, 


143 


"పె రచన సుజనాతు కతను పదరించడా 
పై రచనలన్నీ విద్యార్దులు తమ లోని స్పజ త్మక ప్రదర్శించడానికి 
ఉపకరిస్తాయి. ఈ రచనలను విద్యార్థులచే చేయించునపుడు ఉపాధ్యాయులు 
కింది జాగ్రత్తలు తీసికోవారి. 


ఫే మొదట రూపు రేఖల ఆధారంగా రచనచేయించడం. 

శ అనుకరించి రచన చేయించడం. 

iil) (ప్రారంభం, ముగింపు రెండూ ఇచ్చి రచన చేయించడం. 

iv) చిత్రాల ఆధారంగా రచన చేయించడం. 

+) లోకోక్తులు జొతీయాలను వివరించి రాయమనడం. 

ఇ సాధారణ పత్ర వ్యవహారం చేయించడం. 

Vv) పాఠ్యాంశాలను సంభాషణారూపంలో రాయించడం. 
vii) పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యకలాపాల పై రచనలు చేయించడం. 


Andrew Wilkinson మరియు ఇతర భాషావేత్తలు తమ As5Es5MenNt 
of Language Development అనే (గ్రంథంలో రాతకు సంబంధించిన 
కొన్ని నమూనాలు సూచించారు. పైన వివరింఛిన రచనాభేదాలు వారి 
ఆభిప్రాయంలో రచనా నమూనాలు. వీటిని ఉపాధ్యాయులు పాఠశాలస్థాయిలో 
విద్యార్థులకు అలవడునట్లు చేయగల్గిలే అత్యంత క్లిష్ట భాషా వైపుణ్యమైన 
లేఖనం విద్యార్థులకు అలవడిందని చెప్పవచ్చని వారి అభిపాయం. అందువల్ల 
ఉపాధ్యాయులు తరగతిస్తాయికనుగుణంగా విద్యార్థులకు "పై రచనాభేదాలను 


ము 


పరిచయం చేసి వారిచే విరివిగా అభ్యాసం చేయించాలి. 


విద్యార్థులు చేసే వివిధ రచవలలోని దోషాలను సరిచూడటం, లిఖిత 
రచనల పుస్తకాలను దిద్దడంలో ఉపాధ్యాయులు ఇబ్బందులెదుర్కొంటారు. 
ఒకే ఉపాధ్యాయుడు నాలుగైదు తరగతులకు బోధిస్తున్నప్పుడు, విద్యారులు 
అధికసంఖ్యలో ఉన్నపుడు అందరు విద్యార్ధుల రాత పుస్తకాలను సరిచూడటం 
జరగదు. అందువల్ల ఉపాధ్యాయులు మార్గాంతరం ఆలోచించి ప్రతిభావంతులైన 
విద్యార్థుల పహకారంతోగాని, జట్టు నాయకుల సహకారంతో గాని, పై 
తరగతి విద్యార్థుల సహకారంతో గాని అందరి రాత పుస్తకాలు సరిచూడాలి. 
ఈ పరిచూడటం ఆవశ్యకత గురించి [1౦౧౫0501 అనే భాషావేత్త తమ 
Teaching 05089113 in India అనే గ్రంథంలో ఇలా వివరించారు. వారు 
* A Correction Which is not impressed upon the offender is nothing 
but just waste of time’ అన్నారు. అందువల్ల ఉపాధ్యాయులు రాత 
దోషాలను ఎత్తి చూపడానికి తమకనుకూలమైన విధానాన్ని ఎంపికచే సికోవారి. 


144 


సాధారణంగా దోషాలు తెల్పడానికి ఒక నిశ్చితమైన సంకేత పూర్వకమైన 
(Abbreviation) విధానాన్ని ఉపయోగించుకోవాలని భాషావేత్తల అభిప్రాయం. 
అవి 


లే 


౦కేతం భావం - వివరణ 
| అనావశ్యకం 
ఏదో ఒక అంశం మధ్య రాయబడలేదు. 
లేదా మరవబడింది 
వ్యాకరణ సంబంధ దోషం 
భాషా సంబంధ దోషం 
అసొషం 
అత్యంత అస్పష్టం 
విరామ చిహ్నదోషం 
అక్షర విన్యాస (వర్తవీ) (spelling) దోషం 
విషయం అత్యుక్తీ గా చెప్పబడింది 
అ(పస్తుతాంశాలున్నాయి 
వాక్యదోషం 
సరియైన పదంకాదు 
అసాధారణంగా చెప్పబడింది 
ఇది నిజమా? 
చేతిరాత బాగాలేదు 


బు గాశ్తల్ణు 2౫ 


2 
ఫం 


కల ఆకు 


అ 
i= 


pb వు 
ర్త 


“ప వానితో బాటు మరికొన్ని సంకేతాలు కూడా ఉపాధ్యాయులు తమ 


B= 


అవసరానుగుణంగా ఏర్పరచుకొని విద్యార్థుల లేఖన దోషాలను సరి చేసి 
నారి నైపుణ్యాన్ని మెరుగుపరచాలి. 


పవిధంగా వినడం, మాట్లాడటం, చదవడం, రాయడమనే నాలుగుభాషా 
నైపుణ్యాలు విద్యార్థులకు సమర్థంగా అలవడిన నాడే భాషాభ్యసనం 
సుకరమవుతుంది. భాషా బోధన - అభ్యసన ప్రయోజనం సిద్ధిస్తుంది. 


145 


ఏడో ఆధ్యాయం 


సామాన్య బోధన పద్దతులు 


7.01 ఉపోదాొళం : 
లు 


బోధన, అభ్యసనం రెండు విద్యా ప్రక్రియలోని (ప్రధాన భావనలు. 
అభ్యసనాన్ని సమర్హంచేయడానికి ప్రాచీనకాలం నుండే బోధనలో వివిధ 
వ్యూహాలు, పద్దతులు అనుసరించబడుతున్నాయి. కాలానుగుణంగా బోధనలో " 
వివిధ ఆధునిక వ్యూహ హాలు, దోరుణులు కూడా చోటుచేసి నక్‌"ంటున్నాయి. 
అభ్యసనాన్ని వేగవంతమూ, సమర్ధమూ చేసి విద్యార్జనను సుస్థిరంచేయడానికి 
వివిధ పద్దతురు ప్రతిపాదింపబడ్డాయి. సాధారణంగా బో ధన్‌లో ఉపయోగి 


స్తున్న కొన్ని పద్ధతులను, భాషాబోధనలో వానినెట్లు వినియోగించుకోవచ్చో 
తెలి సికొందాం. 


7.02 ఉపన్యాస పదలతి : 
ఇ 


జీ 


బోధనాంశాన్ని ఉపాధ్యాయులే మౌఖికంగా అనుస్యూత (00101043) 
పంలో భాషిస్తూ వివరించడమే ఉపన్యాస పద్ధతి ప్రధాన లక్షణం. ఈ 
పద్ధతిలో విద్యార్దుల శ్రవణేంద్రియానికి మాత్రమే చేని కల్గుతుంది. విషయ 
వివరణకు ఈ పద్దతి చాలా కాలంగా ఉపాధ్యాయులు ఉపయోగిసు ము న్నారు. 
ఈ పద్ధతిలో విషయ ప్రస్తావన, శానా క్రోడీకరణ ప్రధాన ఘట్టాలు. 
విద్యార్జుల్లో, బోధనాంశాల యెడ ఆసక్తిని పెంచే వస్తువును ఎంపి కచేసికోవడం, 


వస్తువును (ప్రస్తావించడం మొదలైనవి ఈ పద్ధతిలో దృ షియందుంచుకోవాల్సిన 
అంశాలు. 


ఈ పద్దతి ప్రాథమిక, మాధ్యమిక తరగతుల విద్యార్థులకు అంతగా 
ప్రయె యోజనకరర కాదని సెక్కురి అభిప్రాయం. ఈ దశల్లో విద్యార్థుల 
భావగ్రహణ నొతుర్ధ్యాలు పరిపక్వత చెందియుండకపోవడమే "కాక భాషపై 
వారికి అంతగా అధికారముండీకపోవచ్చు కూడా. అందువల్ల ఈ స్తాయి 
విద్యార్థులకు ఈ పద్దతి పకరించదని వారి ఆకి పాయం. సెకండరీ 
దశలో కూడా ఈ పద్ధతి తగినది కాదని కారణం కేవలం శ్రవణేంద్రియ 


146 


ప్రాధాన్యతే తప్ప భాషణ, పఠన, లేఖనాలకు ఈ పద్దతిలో ప్రాధాన్యత లేదని 
మరికొందరి అభిపాయం. విద్యార్థులు కన్ని సందర్భాల్లో బోధనాంశాన్ని 
సవివరంగా తమకుతామే కోడీకరణం చేసికోవాల్సిన అవసరం ఈ పద్ధతిలో 
ప్రధానం కావున సెకండరీ దశలోని విద్యార్తులు ఈ సొమర్ధా గన్ని అంతగా 
కలిగియుండరని కూడా వారి అభిప్రాయం. వలం యాంత్రికంగా విషయ 
వివరణ, విషయ నిరూపణ జరగడం వల్ల ఈ పద్ధతి ఉన్నత తరగతుల్లో 
మంచి. ఫలితాలనిస్తుందని మరో అభిప్రాయం. 


ఉపన్యాస పద్ధతి ఒకవిధంగా విషయాన్ని నేరుగా (ప్రస్తావించే పద్ధతి. 
ఉపాధ్యాయులు తమశక్తి యుక్తుల్ని పరిమితంగా విచక్షణతో ఉపయోగించకపోతే 
ఉపన్యాస పద్ధతి కంఠశోష అవుతుంది తప్ప అర్ధవంతం కాదు. ఉపన్యాస 
కాలపరిమితి విద్యార్దుల వయోపరిమితిని, విద్యారుల మానసికస్థాయిని దృష్టి 
యందుంచుకొని నిర్ణయించాలి. ఈ పద్దతిలోని ప్రధాన అవరోధాలు రెండు 
ఆవి (పధానాంశాల క్రోడీకరణం, భాషణం కొన్ని పర్యాయాలు వేగంగా 
చేయరేకపోడం. ఉపన్యాసంలోని పదజాలం కఠినమైనదైతే బోధనాభ్యసన క్రియ 
నిర్వీర్యమవుతుంది. సెకండరీదశలో పూర్వకథా పరిచయానికి, రచయిత 
పరిచయానికి కొన్ని పర్యాయాలు ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. 
వ్యాస బోధనలో, ఉపవాచక బోధనలో ఈ పద్ధతిని ఉపయోగించడానికి 
అవకాశాలున్నప్పటికి అచట ఉపన్యాసానికిసమయం లభించదు. నిపుణులైన 
ఉపాధ్యాయులు ఈ పద్దతిలోని పరిమితులను దృష్టిలో పెట్టుకొని దీనిని 
ఉనయోగించుకోగరల్లిలే భాషాబోధనలో చక్కని ఫలితాలు సాధించవచ్చు. 


7.03 ప్రశ్నోత్తర పద్దతి : 


మొదట ప్రశ్న, సమాధానం, ఆ సమాధానం పై తిరిగి (ప్రశ్న ఇలా 
ఆల « ౯ 
కొనసాగే లక్షణం గల ఈ పద్దతి ప్రఖ్యాత గ్రీక్‌ తత్వవేత్త “సోక్రటీస్‌” 
మొదట ఉపయోగిం చినట్లుగా భావింపబడుతోంది. ఆతడు తన వద్దకు వచ్చిన 
విద్యార్హనాకాంక్ష గలవారి సందేహ నివృత్తికి ఈ పద్ధతిని అనుసరించాడు. 
5 శని ఇల్లి ఈట్‌ 
జ్ఞానపిపాసను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తి జ్ఞానమున్న ఎదుటివ్యక్తిని ప్రశ్నిస్తాడు. 
సందేహ నివృత్తి కొరకు, ఆలోచనల తేనెతు'బ్లలను కదిలించడానికి ప్రశ్న ఒకే ఒక 
ప్రభావకారి యైన సాధనంగా పరిగణింపబడుతోంది. ప్రశ్నపద్ధతి వినియోగంలో 
ఉపాధ్యాయులు కౌశలాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించి పాఠ్యబోధనను సమర్థం 
చేయాల్సిన అవసరం ఉంది. 


147 


ప్రశ్నించడం వల్ల కొన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి. దీనిద్వారా 
విద్యార్థుల జ్ఞానావగాహనల్ని పరీక్షించవచ్చు. కొత్త విషయాల పట్ల వారికి గల 
అసక్తిని తెల్పుకోవచ్చు. వారిని నూతన విషయానికి ఉన్ముఖులను చేయవచ్చు. 
పాఠ్యాంశ పరిధిలో. విద్యార్దులు ఏమేరకు ఆశింఛిన ప్రవర్తనామార్పులు 
కనబరచారో తెల్సికోవడానికి ఉపకరించే సాధనాల్లో ప్రశ్నలు ప్రధానమైనవి. 
ఇవి పాఠ్య విషయ వివరణకు, పునర్విమర్శనకు ఉపకరిస్తాయి. ఎట్టు, 
ఎందుకు, ఎవరు, ఎప్పుడు మొదలైన ప్రశ్నపదాలతో కూడిన వివిధ (ప్రశ్నలు 
ద్యార్జులరో ఆలోచనలు రేకెత్తించడానికి ఉపకరిస్తాయి. 


(ప్రశ్నలు వివిధ రకాలుగా ఉంటాయి. ఇవి తమలోనే సమాధాన భాగాన్ని 
ఇముడ్చుకొని ఉండవచ్చు లేదా ఇతర సమాధానాలను ఆశించవచ్చు. ప్రశ్నలు 
వెగువ విధంగా ఉంటాయి. 


ఏ మూల పార్యాంశాన్ని వివరించడానికి ఉపకరించే ప్రశ్నలు. 

1) పాఠ్య సన్నివేశాలకు సంబంధించిన ప్రశ్నలు. 

iii) పాఠ్యాంశాలతో విద్యార్థుల నిత్యజీవిత అనుభవాలను జోడించే (ప్రశ్నలు. 
Vv) ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు. 

Vv) కేవరం జ్ఞాపకశక్తి ని మాత్రమే పరీక్షించే ప్రశ్నలు. 


ఏమాధానాల పరిధిని బట్టి ప్రశ్నలను కింది విధంగా వర్గీకరించవచ్చు : 

స) కేవలం బొను లేదా కాదు అని సమాధానం ఆశించేవి. 

సు ఒకేసదంలో సమాధానం ఆశించేవి. 

iii) ఒకే వొ్చానిలో సమాధానం ఆశించేవి. 

10 రెండు మూడు వాక్యాలో సమాధానం ఆశంచే లఘు ప్రశ్నలు. 

Vv) ఒక చేరా సమాధానం ఆశించే (ప్రశ్నలు. 

గ) వ్యాసరూప సమాధానం ఆశించే ప్రశ్నలు. 

సశ్చలదుగు సందర్భాలు క 

ఓ) విద్యార్థులను పూర్వ జ్ఞానాన్ననుసరించి ప్రస్తుత పాఠం వైపు ఉన్ముఖీకరణం 
చేయడానికి. 

ii) విద్యార్థుల అవధానాన్ని “పెంపొందించడానికి లేదా ఆకరించడానికి. 

11) బోధించిన పాఠం విద్యార్థులకు ఏమేరకు అర్ధమైందో తెల్సికోవడానికి. 

గ విద్యార్థుల భాషా నైపుణ్యాలను సమీక్షి ంచడానికి. 


148 


౪) పాఠ్యాంశాలను పునర్విమర్శ చేయడానికి. 
గు అభ్యసనాన్ని పునర్చలనం చేయడానికి. 


ప్రశ్నలడుగుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 
1) ప్రశ్నలు స్పష్టంగా ఉండాలి. 

1) ప్రశ్నల్లొని భాష సరళంగా ఉండాలి. 

1) ప్రశ్నలు వీలైనంతవరకు ఒకే సమాధానాన్ని ఆశించాలి. 

IV) ఒక ప్రశ్న సమాధానం మరో ప్రశ్న సమాధానానికి ఆధారం కారాదు. 
1) ప్రశ్నకు వచ్చిన సమాధానం పై తరవాత ప్రశ్నను నిర్మించాలి, 

గు వేరువేరు ప్రశ్న రూపాలను ఉపయోగించాలి. 

vii) ప్రశ్నలు వీలైనంత చిన్నగా ఉండాలి. 

1) ప్రశ్నల్లో అన్ని పాఠ్యాంశాలకు సమాన ప్రాతినిధ్యముండాలి. 

క) వివిధ లక్ష్యాల ఆధారంగా (పశ్నలుండాలి. 

ను సులభం, మధ్యరకం, కఠినం అనే మూడు స్థాయిలలో ప్రశ్నలుండాలి. 


త 


ఈ పరిమితులతో ప్రశ్నోత్తర పద్దతిని తరగతిగదుల్లో ఉపాధ్యాయులు 
ఉపయోగించి బోధన నిర్వహిస్తే _ విద్యార్ధులకు ఎక్కువ ప్రయోజనం 
చేకూరుతుంది. 


7.04 చర్యా పదతి : 
ధి 


ఇది (ప్రశ్నోత్తరాల ఆధారంగా నిర్వ హించే పద్దతి. ప్రశ్నోత్తర 
పద్దతిలో ఉపాధ్యాయులు (ప్రశ్నించడం, విద్యార్థులు సమాధానం చెప్పడం 
పధానం. చర్చా పద్దతి విద్వారుల ఆలోచనలకు, పతి సందనలకు అవకాశం 
(c ఎ సద లి చ 
కల్పించి, వానిని క్రోడీకరించి, (కమీకరించే అవకాశం కల్పిస్తుంది. (ప్రాథమిక 
దశలో ఈపద్దతి అంతగా ఉపకరించకపోయినప్పటికి పై తరగతుల్లో దీన్ని 
ఉపాధ్యాయులు వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు ప్రతిపాదించిన ఒక 
అంశం పై విద్యార్దులు (ప్రశ్నలకు సమాధానాలు చెప్తూనే, తమ అభిప్రాయాలను, 
భావాలను వ్యక్తీకరిస్తారు. విషయ సంబంధమైన సంపూర్ణ భావాలు 
వ్యక్తీకరింపబడిన తర్వాత ఉపాధ్యాయులు వానిని (క్రోడీకరించి సాధరణీకరణం 
చేస్తారు. ఈ పద్దతిని పద్యం, గద్యం, ఉపవాచకం, వ్యాసం బోధిస్తున్నప్పుడు 
ఉపయోగించుకోవచ్చు. 


149 


7.05 వివరణ పద్దతి క 


ఉపాధ్యాయురే పాఠ్యాంశంరోని ప్రధాన భావనలను విద్యార్థులకు నేరుగా 
వివరించే పద్దతే వివరణ పద్దతి. ఉదాహరణకు పాఠరచయితకు సంబంధించిన 
సమాచారం, పూర్వ కథకు సంబంధించిన సమాచారం, కథాంతర్గత కథనం, 
జాతీయాలు, లోకోక్తుల వివరణ మున్నగునవి కొన్ని పర్యాయాలు ఉపాధ్యాయులే 
నేరుగా చెప్పాల్సి ఉంటుంది. ఉపమానాలు, కఠినభావనలు, చారిత్రకనేపథ్యం, 
పరామర్శలు “(refernces) కూడా ఈపరిధిలోకి వస్తాయి. పాఠ్యాంశ పరకథా 
వివరణకు ' కూడా ఈ పద్దతి అవసరం. ఈ పద్దతిలో ఉపన్యాస పద్దతిలోవలెనే 
విద్యార్దులు కేవలం శ్రోతలుగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వివరాలను 
సూటిగా, చిన్న మాటల్లో, మనోరంజకంగా చెప్పి ప్రధానాంశాలను నల్లబల్ల పై 
రాయగల్లితే ఈ పద్దతి క్‌ కొంతమేరకు ఫలవంతమౌతుంది. ఈ పద్దతి ఎక్కువగా 
ఉపవాచక భోధనలో ఉపకరిస్తుంది. 


7.06 విశ్లేషణ పద్దతి : 


ఈ పద్దతిలో నా ఉపాధ్యాయులు వివిధ కోణాల్లో వివ 
రించయత్నిస్తారు. బోధనాంశంలోని పదం, రూపం, విభజన, వ్యుత్పత్తి 
లక్షణం మొదలైనవి ఈ పద్ధతి పరిధిలోకి వస్తాయి. పాఠశాలనిత్య sae 


ఇది అంతగా ఉపకరించక పోయినప్పటికి ప్రధానంగా వ్యాకరణ బోధనలో 
ఉపాధ్యాయులకు సాయపడుతుంది. 


ఈ పద్దతి ద్వారా విద్యార్థుల్లో తార్కిక శక్తి లోలైన ఆలోచనాశక్తి, 
పెరుగుతులదిని యంగ్‌ అనే మనస్తత్వశాస్త్ర, వేత్త అభిప్రాయపడ్డారు. నా 
and synthesis అనే రెండు ప్రధాన భావనల సమాహార రూపమే విశ్లేషణ 
పద్దతి అని మరికొందరు విద్యావేత్తల అభిప్రాయం. 


7.07 కథన పద్ధతి : 


(పాథమిక ses ఈ పద్ధతి ఉపకరిస్తుంది. విద్యార్థులు కథలంటే, 
కథనమంకు చెవి కోసుకొంటారు. ' విద్యార్థుల అవధానాన్ని ప్రతి షించి, 
ఆసక్తిని పురిగొల్సి వారిలో (శ్రవణేంద్రియ నిగ్రహాన్ని “పెంపొందించడానికి 
ఈ పద్దతి సాయపడుతుంది. అన్ని తరగతుల్లో ఉపవాచకపాఠాలు, కథా 
పాఠాలు బోధిసు ్తు న్నపుడు ఈ భో వినియోగించవచ్చు. విద్యార్థులతో 
కథలు చెప్పిస్తూ వారి భావ వ్యక్తీకరణలో స్పష్టతను కూడా సాధింపవచ్చు. 


150 


సాధారణంగా పద్య, గద్య బోధనలో పాఠ్య సంబంధ పూర్వకథ, పరకధలను 
చెప్పడానికి కథన పద్దతి ఉపకరిస్తుంది. 


పై పద్ధతులన్ని ఏదో ఒక సందర్భంలో గాని, కొన్ని సందర్భాల్లో గాని 
ఉపకరిస్తాయి. ఏఒక్క పద్దతి సంపూర్ణంకాదు. సమ్మగం కాదు. ప్రతి పద్దతి 
క్రీ పరిమితులున్నాయి. అందువల్ల ఉపాధ్యాయులు తమ తరగతి స్థాయి, 
విద్యార్దుల స్థాయి, పాఠ్యాంశం “మొదలైన వానిపై ఆధారపడి ఏదేని ఒక 
పద్దతిని గాని, కొన్ని పద్దతులుగాని అనుసరించి పాఠ్య భోధన చేయవచ్చు. 


బోధనలో ఆధునిక ధోరుణులు : 


పై పేరాల్లో వివరించిన సామాన్య బోధన పద్దతులు కాక పాశ్చాత్య 
దేశాల్లో అ అనుసరింపబడి సత్సలితాలిస్తున కొన్ని అధునిక బోధన పద్ధతుల్ని 
కూడా తెర్సికోవాల్సి ఉంది" వీనిలో కొన్నిటిని గూర్చి తెల్సికొందాం. 


7.08 వ్యక్తి పద్దతి : ; 


ఈ పద్ధతిని వ్యష్టిపద్ధతి, నియోజనాల పద్దతి అని వ్యవహరిస్తారు. 
అమెరికాలోని డాల్లన్‌ నగరంలో ఈ పద్దతిని మొదట Helen park Hurst 


అనే విద్యావేత్త అము చేయుటవల్ల ఈ పద్దతికి డాల్టన్‌ పద్దతి అని పేరు 
వచ్చింది. 


మనో వైజ్ఞానిక శాస్త్రంలోని మానవ వ్యక్తిత్వ వికాసంలో వైయక్తిక 
భేదాంగురించిన వివరణ ఉంది. విద్యార్థుల్లో వీనిని గుర్తించి ఆయా 
భేదాలకనుగుణంగా వొరి అభ్యసనాన్ని వేగవంతం చేయడానికీ ఈ పద్ధతి 
అత్యంత ఉపయోగకారి. ఈ పద్దతిలో పాఠ్యక్రమాన్ని మార్చకుండా 
తరగతులనే ప్రత్యేక పద్దతిలో రూపొందించుకోవాలి. విద్యార్ధుల వైయక్తిక 


దృకృథాలకనుగుణంగా కింది సిద్దాంతాల ప్రై ఆధారపడి బోధన కార్యక్రమం 
కొనసాగాలి. 


i) బాలబాలికల్లో (పతిభావంతులు, మధ్యస్టులు, మందబుదులు అనే మూడు 
విధాలైన వారుంటారు. వారి అభ్యసన మ వేరు వేరుగా ఉంటుంది. 
ప్రతిభావంతులు పాఠ్యాంశాల్ని త్వరగా గ్రహిశే స్తె మందబుద్దులు ఆలస్యంగా 
(గగ్రహిస్తా రు. 


li) ఈ పద్దతిలో విద్యార్దులు సంపూర్ణ స్వతంత్రులు. వారి ఇచ్చానునారంగా 
తరగతిలో తమ తలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు. 


151 


(ii) ఈ పద్దతిలో బాలబాలికలు స్వయంగా అభ్యసిస్తారు. ఉపాధ్యాయులు 
కేవలం ఆభ్యసన మార్గదర్శకులు మాత్రమే. 


బోధన ప్రణాళిక : 


ఈ పద్దతిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాన్ని వివిధ నియోజనాల్లోకి 
పరివర్తనం. చేస్తారు. నిర్దిషుమయంలో పూర్తిచేసే విధంగా తరగతి 
లోని వేరువేరు. ప్రతిభాస్థా స్తాయిల్లోని విద్యార్దుల కనుగుణంగా నియోజనాలు 
(assignments) పిద్దంచేస్తోరు. "సాధారణంగా అనుసరించే తరగతి పద్దతికి 
బదులుగా విషయ కక్షల్లో (3206010003) విద్యార్థులు ఆయా నియోజనాలను 
సాధిస్తారు. విద్యార్థులు తమ ఆసక్తులు, అభిరుచు లకనుగుణంగా విషయ 

కక్షలలో పాఠ్యాంశాలను స్వేచ్చగా అభ్య సిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా 
కోరన్లిర్ణయ పట్టిక అంటూ ఉండదు. విషయ ఏపుణుతు (resource persons) 
విద్యార్థుల వైయక్తిక ప్రతిభలను గుర్తించి వారికి మార్గదర్శనం చేస్తూ 
అభ్యసనాన్ని మెరుగు పరుస్తారు. విద్యార్దుల (ప్రతిభా భేదాల కనుగుణంగా 
ప్రతిపాఠం పై పై కనీసం మూడు విధాలైన నియోజనాలు సిద్ధంచేసి విషయ కక్షల్లో 
సిద్దంగా ఉంచుతారు. నియోజనాలు సులభం, మధ్యమం, కఠినం అని 
మూడు విధాలుగా ఉంటాయి. విద్యార్థులు మొదట సులభమైన నియోజనాన్ని 
పూర్తిచేసీ, తర్వాత మధ్యమం, ఆతర్వాత కఠినమైన నియోజనాన్ని పూర్తి 
చేస్తారు. ప్రతి నియోజనం ఎలా పూర్తిచేయాలో. సమగ్రమైన సూచనలు, 
పరామర్శించదగిన పుస్తకాల పట్టికలను నియోజనం చివర పొందుపరుస్తారు. 
సం ప్రదించాల్సిన పుస్తకాలు కూడా అదే కక్షలో అందుబాటులో ఉంటాయి. 
విద్యార్థులు 'నియోజనాల్ని పూర్తి చేయుటలో కారిన్యతను ఎదుర్కొన్నపుడు 
మాత్రమే తవాధ్యాలపల్ని సంప్రదిస్తారు. ఈ పద్దతిద్వారా ఉపాధ్యాయులు 
విద్యార్దుల స్వీయ అధ్యయనాన్ని "పెంపొందించడానికి అవకాశముంటుంది. 


భాషాభోధనలో ఈ పద్ధతిని ఉపయోగించుట ద్వారా వాచిక కృషి 

ఖనక షీ వబ ప్వీయపఠనం, పఠనావగాహనం, నిఘంటువులను సంప్రదించే 
అవకాశం; అదనపు సమాచార సేకరణ, రచయిత వివరాలు, పూర్వ కథ, 
పరకథలను విద్యార్దులు వేగంగా స్వంతం చేసికొంటారు. నియోజనాలు 
కృత్యాలు, ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటాయి. కావున విద్యార్థులు కృత్యాధార 
ఆభ్యసనమను ఆధునిక ధోరణికి కూడా అంనాటు పడతారు. అంతర్గత చర్చం 
ద్వారా నిశ్‌త విశ్లేషణ సామర్థ్యాలు కూడా విద్యార్ధులకు అలవడతాయి. 


152 


మన తరగతి బోధనలో ఈ పద్దతిని పూర్తిగా అమలు చేయడానికి 
ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోయినప్పటికి కనీసం కొన్ని పాఠాలైనా ఈ 
పద్దతిలో బోధించగర్లితే విద్యార్థులకు ఇతోధికంగా లాభం చేకూరుతుది. దీని 


ద్వారా విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న భోధనాంశంలో మరింతముందుండి 
తమ (ప్రతిభను ప్రదర్శిస్తారు. 


7.09 ప్రాజెక్టు పద్దతి : 


John Dewey (పతిపాదించిన విద్యాతత్వ మూలసూత్రాల పై ఆధారపడిన 
పద్దతి ఇది. ప్రఖ్యాత విద్యావేత్త _ కిల్‌ప్యాటిక్‌ ఈ పద్దతిని మొదట 
థి = స ర 
ప్రయోగించి ప్రయోజనం సాధించినట్లుగా విద్యావేత్తలు అభి ప్రాయపడతారు. 
కిల్‌ ప్యాటిక్‌ ననుసరించి 'పాజెక్టు ఒక ఉద్దేశ్య పూర్వకమైన (క్రియ. దీనిద్వారా 
సామాజిక వాతావరణ కల్పన సాధ్యమౌతుంది”. స్టీవెన్‌ సన్‌ అభిప్రాయంలో 

అలా కి శల్య ఇ్య్జి ఇ అరా 
'స్వాభావికమైన పరిస్థితుల సమస్యాపరిష్కార పద్రతియే' ప్రాజెక్టు పద్దతి. 
'బల్లార్డ్‌” ఈపద్దతిని ఒక జీవన విధానంగా మరియు జీవితాంతర్భాగంగా 
గుర్తించారు. ఈ పద్ధతిలో భోధన క్రమం దిగువ విధంగా ఉంటుంది. 


( సమస్యను గుర్తించి సంబంధిత వాతావరణాన్ని కల్పించడం. 

(11) సమస్యకు సంబంధించిన పూర్వాపరాల చర్చ. 

(మ సమస్యా పరిష్కారానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రచన. 

(1) సమస్యాపరిష్కారంలో సాధించిన ఫలితాలను (క్రోడీకరించుట. 

(17) సాధించిన ఫలితాలను మూల్యాంకనం చేసి ఫలితాలను నిర్జారించుట. 


సాధారణ బోధనప్రణాళిక కన్న భిన్నమైన ఈ పద్ధతిననుసరించి చేసే 
భోధన (ప్రభావయుతముని విద్యావేత్తల అభిప్రాయం. ఈ పద్దతిని ప్రకల్పన 
పద్దతి ఆని, సమస్యా పరిష్కార పద్దతి అని, ఉద్యమ పద్దతి అని కూడా 
డా ఠా 
వ్యవహరిస్తారు. 


ఈపద్ధతిలో మొదట విద్యార్దులు స్వయంగా సమస్యను గుర్తించే 
వాతావరణాన్ని ఉపాధ్యాయులు కల్పించాలి. సమస్యను గుర్తించి తర్వాత దాని 
పరిష్కారానికి కావల్సిన ప్రణాళికను సూచించి విద్యార్థులే దాన్ని స్వయంగా 
నిర్వహించేట్లు చూడటం ఉపాధ్యాయుల కర్తవ్యం. ఉదాహరణకు పాఠశాలలో 
“దీపావళి అనే పాఠాన్ని భోధించాల్సి ఉందని భావిద్దాం. ఈ పాఠానికి 
సంబంగింఏన పార్య సామ్మగి, పుస్తకాలు, పత్రికలు, చిత్రాలు మొదలైనవి 


153 


విద్యార్థులు సె సేకరిస్తారు. వానిని చదివి దీపావళి రోజు ఏంచేస్తారో ఆపండగ 
ప్రాధాన్యత ఏమిటో వారు తెల్సికొంటారు. ఈ పండక్కి ఎవరెవరిని 
ఆహ సినించాలో నిర్ణయించుకుంటారు. పండుగ జరుపుకొన్న తర్వాత తాము 
Mn తీరును మదింపు చేసికొంటారు. దీపావళి గేయాలు చెప్పడం, 
కథలు సేకరించడం, ee సేకరించడం మొదలైన కృత్యాలెన్నో చేస్తూ 
విద్యార్థులు స్వయంగా విషయాన్ని (గ్రహిస్తారు. 


మరో ఉదాహరణ పాఠశాలల్లో నిర్వ హించే గణతంత్ర దినోత్సవానికి 
సంబంధించిన ఏర్పాట్లు చేయడం. దీనికై మొదట కార్యక్రమ వివరాల్ని 
సిద్ధం చేయడం, ఆప కోనితుల పట్టిక 'రాయడం, ఆహ్వానాలు రాయడం, 
పంచడం, సభను ఏర్పాటు చేసి పభికుల్ని ఆహ్వానించడం, పతాకావిష్కరణ 
తర్వాత ప్రసంగించడానికి ప్రసంగ పాఠం సిద్దం చేయడం, కార్యక్రమం 
చివర కృతజ్ఞతలు తెల్పడం తోబాటు కార్యక్రమొన్ని గూర్చి, తలిదండ్రులకు 
స్నేహితులకు లేఖలు రాయడం మొదలైన ఎన్నో అంశాలు విద్యార్థులే 


స్వయంగా నిర్వహిస్తారు. ఈ పద్దతి విద్యార్థుల్లో సునిశిత పరిశీలనాశక్తీని 
"పెంపొందించి వారి అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది. 


710 క్రీడా పద్ధతి : 


క్రీడలు బాలబాలికల్ని ఆహ్హాద దపరిచే శక్తి కలవి. తద్వారా వారు 
మానసిక మైన అలసటను పోగొట్టుకుంటారు. క్రీడంంపే వారికి చాలా ఇష్టం. 
ఈ క్రీడల ఆధారంగా నిర్వహించే భోధన పద్దతే (క్రీడా పద్దతి. మనస్తత్వ 
శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఈ పద్దతి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. Schiller 
మరియు Herbert Spencer © విద్యావేత్తలు (పకృతి (ప్రతి వారికి కొన్ని 
శక్తి యుక్తుల్ని ప్రసాదిస్తుందని వీనిని జీవనోప యుక్తంగా మార్చుకొనే 
అవకాశాలు భంచి తద్వారా విద్యార్థుల సమ్మగ వికాసాన్ని సాధించవచ్చని 
అభిపాయపడిరి. 506106 క్రీడను “యంత్రాల్లోని ఒక safety valve తో 
పోల్చాడు. Safety Valve ద్యారా యంధత్రశక్తి క్రమబద్ధంగా వెలువడి యంత్రం 
ఎలా సురక్షితంగా ఉంటుందో ఆపే క్రీడా శక్తి ద్వారా విద్యార్థుల శక్తియుక్తుల్ని 
మెరుగు పె పేట్టవచ్చని అభిప్రాయ పడ్డారు. tod kims, Kilpatrik లు కూడా 
ఈ సిద్దాంతాన్ని బలపరచి హత స్వేచ్చగా ప్రవర్తించే స్దలం (క్రీడా 


ప్రాంగణం కావున అచటనే వారి అభ్యసనానికి పునాదులు నిర్మించాలని 
అభిప్రాయ పడ్డారు. 


154 


Karl Groos మరియు Valentine గారలు విద్యార్థుల్ని సమర్థమైన 
భావిజీవనానికి తయారుచేయ గల్గిన పిద్దాంతంగా ఈపద్రతిని పరిగణించారు. 


Stanely Hale మరియు Ross అను విద్యావేత్తలు క్రీడను ఒక పునరావర్తన 
సీద్ధాంతంగా ప్రతిపాదించి దీనిద్వారా విద్యార్థులు తమ _ జీవితానుభవాలను 
పునరావృతం చేసికొంటారని, వారు సాధారణంగా ఆడే దాగుడుమూతలాట 
లాంటి ఆటల ద్వారా విషయాన్ని త్వరగా తేలిగ్గా అభ్యసించడానికి 
వీలుకల్లుతుందని అభిప్రాయ పడ్డారు. RybUM క్రీడల విశేషాలను కింది 
విధంగా (క్రోడీకరించారు. 


(1) బాలబాలికలు ఆటలాడుటకు సన్నద్దులెనప్పుడు వీరికి ప్రత్యేక ఉద్దేశ్యాలేవీ 
ఉండవు. కేవలం ఆటల్ని ఒక ఆటగానే భావిస్తారు. 


(1) క్రీడ మనోల్హాసంతో కూడిన స్వతంత్ర క్రియ, వారు ఎంత సమయమైనా 
ఆడుకోగల్లుతారు. ఆడే సమయానికి పరిమితులేవీ లేవు. 


(1) క్రీడల ద్వారా మానసికమైన అలసటను తొలగించవచ్చు. 


(iv) క్రీడల ద్వారా నిశిత ఆలోచన, సూక్ష్మ పరిశీలనాశక్తి పెంపొందుతాయి. 


(౪) అందరూ కల్సిమెల్సి ఆడుకుంటారు కావున సమూహ భావన, సమైక్యతా 
భావన పెంపొందుతుంది. 


(౪) ఆత్మగౌరవ భావనకు కూడా క్రీడల్లో స్థానముంటుంది. 


Gullick అనే విద్యావేత్త తన 1108000 of play అనే గ్రంథంలో 112 
is what we do, when we are free to do when we will’ అని వివరించారు. 
అంటే స్వేచ్చగా, స్వతంత్రంగా నిర్వ హించే మనోల్లాస క్రియయే క్రీడ అని 
వొరి అభిప్రాయం. 


పాఠశాలల్లో సాధారణ క్రీడలకు ఇచ్చే సమయంతో బాటు వివిద 
బోధనాంశాలను కూడా క్రీడామాధ్యమం ద్యారా బోధించవచ్చు. RybUm 
బోధన సంబంధమైన క్రీడలను ఇలా వర్గీకరించారు. 
1) ప్రకల్సనా సబంధ క్రీడలు. 
) రచనా క్రీడలు. 
సు నాటకీకరణ క్రీడలు. 


155 


"పై క్రీడలను ఉపయోగించి భాషాబోధనను సమర్థం చేయడానికి 
అవకాశాలున్నాయి. ఈ పద్దతి ప్రాథమిక తరగతుల్లో అధిక ప్రయోజనకారి, 
ఐనప్పటికి "పై తరగతుల్లో కూడా ఉపయోగపడుతుంది. భాషలో 


1} అక్షర క్రీడలు 

ii) పదనిర్మాణ క్రీడలు. 

[ఏ వాక్య (క్రీడలు. 

IV) పొడుపు కథల (క్రీడలు. 

+) గళ్ళనుడి కట్టు - పదబంధ ప్రహేళికలు పూర్తి చేయు క్రీడ. 
vi) క్విజ్‌ క్రీడ. 

ఇ) నాటకీకరణం - సంభాషణ క్రీడలు. 
viii) పద్య పఠన క్రీడలు. 


మొదలగు వానిని ఆటలాడుటలో భాగంగానే నిర్వహించి విద్యార్థుల జ్ఞాన 
పరిధుల్ని పెంచవచ్చు. పై తరగతుల్లో కథాకథనం, ఉక్తరచన, ముఖాముఖీ 
(Interview) వైపుణ్యం, వర్ణన, ఆశువు, అభినయం క్రీడల్లో భాగంగా 
నిర్వహించవచ్చు. పద్యపఠనం కూడా క్రీడల్లో భాగంగా చేయించవచ్చు. 
ఇట్లు వైవిధ్యభరితమైన భాషాంశాలను ఆటల మాధ్యమం ద్వారా విద్యార్థులు 
అభ్య సించేట్లు చూచి, అసంకర్పితంగానే వారి అభ్యసనాన్ని మెరుగుపచవచ్చు. 
ఉపాధ్యాయులు బోధన వ్యూహంగా ఈ పద్ధతిని అనుసరించి సత్ఫలితాలను 
సాధించవచ్చు. 


7.11 కిండర్‌ గారన్‌ పదతి : 
ళం వా 


ఈ పద్దతిని బాలోద్యాన పద్దతి అని వ్యవహరిస్తారు. దీనిని ప్రతిపాదించి 
అమలుచేసిన విద్యావేత్త ఫ్రోబెల్‌. వీరి అభిప్రాయంలో పాఠశాల ఒక 
ఉద్యానవనం లాంటిది. బాలబాలికలు అందరూ ఉద్యానంలోని చిన్న 
మొక్కలవంటి వారు. తోటమాలి ఎలా మొక్కల పోషణభారాన్ని పూర్తిగా 
స్వీకరిస్తాడో ఆ'ట్లే ఉపాధ్యాయుడనే తోటమాలికూడా  విద్యార్థులనే మొక్కల్ని 
బోధనద్వారా పెంచి వారి జ్ఞాన పరిధుల్ని విస్తరించాలి. తద్వారా ఉద్యానం 
వంటి పాఠశాలకు అందచందాలు, పేరు “ప్రఖ్యాతులు సమకూరుతాయి. 
ఈ పద్దతిలో బాలబాలికల ఎదుగుదలకు కావల్సిన సహజ వాతావరణాన్ని 
“పెంపొందించి వారు స్వేచ్చగా కార్యకలాపాల్ని నిర్వ హించే వీలు కల్గించి, 


156 


శీలం వారి కార్యకలాపాల్ని పరిశీలించేవారుగా మాత్రమే ఉపాధ్యాయులు 
వహరించాలి. ఈ పద్దతిలో స్వేచ్చాయుత క్రీడలకు అధిక ప్రాధాన్యత 
కంటుంది. తరగతి గదుల్లో కూడా క్రీడా సామాగ్రి అందుబాటులో 
ఉండుట వల్ల విద్యార్థులు ఆనందంగా పాఠశాలలో గడుపుతారు. ఈ పద్ధతిలో 
విద్యార్థులు చిన్న చిన్న గేయాలు, కథలు, అభినయగీతాలు, హావభావప్రదర్శన 
మొదరైన కార్యకలాపాల్ని నిర్వహించవచ్చు. P21k2[ అనే విద్యావేత్త ఈపద్ధతి 
యొక్క గొప్పతనాన్ని నొక్కిచెప్పారు. చాలా ప్రాంతాల్లో కిండర్‌ గార్హన్‌ 
శ్వీరుతో పిలవబడుతున్న పాఠశాలల స్తాపన ఈ పద్ధతినే ప్రారంభమైంది. 
అయితే ఈ నాటి పాఠశాలలు కేవలం ఐదు సంవత్సరాల్లోపు శిశువులకు 
Lower K.G, Upper K.G, అనే రూపంలో విద్యాబోధన చేస్తున్నాయి 
తప్ప అసలైన పద్ధతిని దాని ఉద్దేశ్యాలను పాటించుట లేదు. ఈ పద్దతిద్వారా 
విద్యార్దులు కృత్యనిర్వహణ ద్వారా స్వేచ్చాయుత అభ్యసనానికి అవకాశం 
కర్సించినపుడే కిండర్‌ గార్డన్‌ పద్దతి సార్థకమవుతుంది. 


7.12 మాంటిసోరి పద్దతి న 


మేడమ్‌ మాంటిస్సోరి ప్రతిపాదించిన పద్దతి ఇది. విద్యార్థుల సర్వాంగీణ 
వికాసాన్ని, వారి శక్తియుక్తుల్ని, స్వయం వ్యక్తీకరణ భావనలను పెంపొందిం 
చడానికి ఈ పద్ధతి ఉపకరిస్తుంది. ఆమె పేరుపై ఈ పద్ధతి మాంటిసోరీ 
పద్ధతిగా ప్రచారంలో ఉంది. బోధనాభ్యసన ప్రక్రియలో జ్ఞావేంద్రియాలకు 
అత్యంత ప్రాధాన్యత ఉందని, వీనిద్వారానే జ్ఞాన ద్వారాలమ తెరవ వచ్చని 
వీరి అభిప్రాయం. వివిధ బోధనోపకరణాల పాయంతో, బాలబాలికలు 
స్వయంగా అభ్యసించడం (410 learnning) ద్వారా వారిలో ఆత్మ 
విశ్వాసం -సంపొందుతుంది. ' మూడునుండి ఏడు సంవత్సరాల (ప్రాయంలోని 
బాలబాలికలు ఈ బోధన పద్ధతి పరిధిలోకి వస్తారు. ఈ పద్దతిలో 


- సాధారణ వ్యవహార నిర్వహణ, 
- జ్ఞానేంద్రియాల శిక్షణ, 

ళు ల్‌ 
- ప్రారంభ పాఠ్యాంశాలు, 


ప్రధానంగా దృష్టియందుంచుకో బడతాయి. బాలబాలికలు అక్షర రూపా 
రమ గుర్తించడం, రాయడం, పదాలను ధ్వనులను విశ్లేషించడం, చదవడం 
మొదలైన సామాన్య నైపుణ్యాలను అలవరచుకొంటారు. మనో వైజ్ఞానిక 


157 


పిద్దాంతాల ప్రాతిపదికపై అభివృద్ధి చేయబడిన ఈ పద్ధతిలో విలువైన 
బోరవోప కరణాలు అవసరం. ఈ జోధనోపకరణాలను సమకూర్చుకోగల్లితే ఇ ఈ 
పద్దతి చిన్నారి బాలబాలికలకు ఎంతో ప్రయోజనకారి బాౌతుంది. 

యా 


టె పద్ధతులతో బాటు, విస్తరించిన మనో వైజ్ఞానిక శాస్త స్ర్రంఆధారంగా 


విద్యావేత్తలు మరొకొన్ని పద్ధతుల్ని కూడా ప్రతిపాదించారు. వానిలో 
ప్రధానమైన వానిని కోన్నిటిప్‌ తెలుసుకొందాం. 


7.13 కార్యక్రమయుత బోధన (Programmed Learning) : 


Skinner అను మనో వైజ్ఞానిక శాస్త్ర వేత్త Opperent conditioning 
Theory of Learning ప్రతిపాదించారు. వారి దృష్టీ షీలో అభ్యసనం ప్రవర్తనల 
పరివర్తన. బోధన ప్రవర్తనాపరివర్తనకు వీలు కల్పిస్తుంది. ఈ సూత్రాన్ని 
తాను రూపొందించిన బోధన యంత్రం (Teaching Mechine) సాయంతో 
మొదట జంతువులపై (ప్రయోగాలుచేసి అవి విషయ[గ్రహణంలో కనబరచిన 
ఆశ్యర్యకర మైన (పతిస్సందనల ఆధారంగా కార్యక్రమయుత అభ్యసనా 
అభివృద్దిపరచారు. 510006 తాను రాసిన The Technology of Teaching 
అనే (గ్రంథంలో అభ్యసనంలో పునర్చలనం (Reinforcement in Learning) 
ఆవశ్యకతను నొక్కిచెప్పారు. గిల్బర్ట్‌ కూడా ఆధ్యయనాంశాలను చిన్న 
కృత్యాలుగా (t25k5) ఆకృతీకరించి బోధన చేసి సత్ఫలితాలు పొందారు. దీనిపై 
మరింత విశేషంగా  కృషిచేసినవారిలో ప్రఖ్యాత మనోవైజ్ఞానికులు (2026 
(1965) Goodman (1975) మరియు Pask (1969) చెప్పుకోదగ్గవారు. వీరు 
ఈపద్ధతిలో 064-020 మరియు (01101 అనే అంశాలకు విశేష ప్రాధాన్యత 
ఇచ్చి అభ్యాపి కేంద్రీకృత అభ్యసన పద్దతి (6200ల centred Teaching 
method) ద్వారా విద్యార్థుల జ్ఞాన పరిధిని విప్పరించడానికీ ప్రయత్నించారు. 
ఈనాడు విశ్వవ్యాప్తంగా “బోధనలో అనుసరింపబడుతున్న పద్దతుల్లో ఇది 
ప్రధానమైన పద్ధతిగా భావింపబడుతోంది. ఈ పద్దతి ననుసరి౦చిన “బోధన 
నిర్వహణలో, చిన్నమెట్లు (Small Steps), వీనిని (క్రమంగా వరసల్లో కూర్చడం 
(Sequencing) ప్రధానాలు. విద్యార్ధులు తాము చేయాలి,న కృత్యక్రమ 
పరిణామం ఏమిటి? ప్రతిమెట్టు వద్ద ఏంచేయాలి? రెండో మెట్టుకు ఎలా 
వెళ్ళాలి? మొదలగునవి తెలిసికొని అభ్యసనాన్ని కొనసాగిస్తారు. ఈ పద్ధతి 
శాఖీయ కార్యక్రమమవి, "రేఖీయ కార్యక్రమమని రండు విధాలుగా తదు. 


ఈ పద్దతిలో విషయాన్ని చిన్న చిన్న ఖండాలుగా చేసి విద్యార్థులకందిస్తారు. 


158 


ఒక అంశానికి మరో అంశానికి సమన్వయం కూరుస్తూ విద్యార్థులు విషయాన్ని 
స్వయంగా సమగ్రంగా అభ్యసిస్తారు. మొదటిదశలో ఈ పద్దతిలో అభ్యసనానికి 
కొంత ఎక్కువ సమయం తీసికొన్నప్పటికి తర్వాత దశలో అభ్యసనంలో 
వేగం "పెరుగుతుంది. ఈ పద్దతిలో తయారుచేసిన విషయ ఖండికల 
చట్రాలను (Frames) చూడటం ద్వారా, చదవడం ద్వారా వాని యందలి 
భావనలు, నిర్వచనాలు విద్యార్దులు స్వయంగా గ్రహిస్తారు. ప్రతి అంశానికి 
సంబంధించిన సమాధానాలు *వనువెటనే మరో చట్రంలో అందుబాటులో 
ఉండి తమపూర్వ అభిప్రాయాలను తమంతటతామే పరిచేసుకొంటార. 
విద్యార్థులు తమంతతామే దోషాలను గుర్తించడం ద్వారా స్వయం అభ్య*నాన్ని 
అలవరచుకొని తమ అంతర్గత శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసికొంటారు. 
ఈ పద్దతి ద్యారా వ్యాకరణం, ఉపవాచకం, కథ, గద్యం, పద్యం మొదలైన 
వివిధ "ప్రక్రియలు బోధించడానికి వీలుకల్లుతుంది. ఈ పద్ధతిలో ఆధునిక 
యంత్ర పరికరాలైన కంప్యూటర్లను కూడా న... మనో వైజ్ఞానిక 


శాస్త్ర, సమ్మతమైన ఈ పద్ధతి విద్యార్థుల్లో స్వీయ అధ్యయన శక్తిని 
"పెంపొందిస్తుంది. 


7.14 సూక్షాంశ బోధన (Micro Teaching) : 


A.W. Dwight అను విద్యావేత్త సూక్షాంశ బోధన (1400 Teaching) 
భావనను 51201014 విశ్వవిద్యాలయంలో ప్రతిపాదించి అనుసరించారు. ప్రస్తుతం 
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్రండు లాంటి వివిధ దేశాల్లో ఈ 
బోధన పద్ధతిని ఉపయోగించి సత్ఫలితాయి సాధిస్తున్నారు. సూక్ష్మాంశబోధన 
జ భావన ఒక శిక్షణాభావన (౧120108 concept). ఈ భావన 
ఎత్తి పూర్వక, వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాల్లో ఉపయోగించి 
ఛాత్రోపాధ్యాయుల, ఉపాధ్యాయుల బోధన ; సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు. 
సాధారణంగా తరగతిగదుల్లో ఉపాధ్యాయులు బోధనలో ఎదుర్కొనే వివిధ 
సమస్యల్ని విభజించి, వానిస్‌ సాధించుటకు ప్రయత్నించడం, తద్వారా వారు 
ఆత్మవిశ్వాసం సపెంపొందించుకోవడానికి ఈ పద్దతి ఉపకరిస్తుంది. ఈ 
పద్ధతిలో ఉపాధ్యాయులు తమ బోధనను తామే మదింపు (4569) 


వేసికొ నే అవకాశముండి ఫలితా ఫలితాలను తెల్సుకోగల్లుతారు. ఈ పద్దతిలోని 
ప్రధాన భావనలు: 


తరగతిలో విద్యార్దుల సంఖ్య (5 నుండి 10 మందిపరిమితం. 
సు బోధనసమయం (5 నుండి 10 నిముషాలు) పరిమితం. 


159 


i) బోధనాంశం ఒకే భావనకు పరిమితం.(ఒక పదం, ఒక వ్యాకరణాంశం,) 
1) ఒక ఉద్దేశ్యాన్ని పూర్తిచేయుటకు ఒకే బోధన పద్ధతిని వినియోగించడం, 
+) లోపాలను గుర్తించడం. 

+) లోపొలను పరిచేసికోవడం. 

vi తిరిగి బోధించడం. 

ఫు ఫలితాలను విశ్లేషించడం. 


ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు బోధించే విధాన్ని దృశ్యంగా మలచడానికి 
వీడియోగ్రా ఫీనీ ఉపయోగించుకోవచ్చు. వీడియోచిత్రం ప్రదర్శించి ఉపాధ్యాయుల 
తరగతి ప్రవర్తనలను, బోధనతీరును తెరపై చూచి లోపాలను సవరించుకోవచ్చు. 


ఈ పద్దతి ప్రయోజకమూ, అర్ధవంతమూ ఐన బోధనకు ఉపకరి 
స్తుంది. బోధనలోని క్లిష్టతను తొలగించి ఉపాధ్యాయుల్లొ ఆత్మవిశ్వాసాన్ని 
పెంపొందిస్తుంది. ఈ పద్దతిలో బోధనా (క్రమం దిగువ విధంగా ఉంటుంది. 


1) సూక్ష్మాంశం ఎం పీకు 
స) సూక్ష్మ పాఠ్య పథకరచన. 

ii) బోధన. 

(౪) చర్చ - పరిపు హి 

౪) పాఠ్య పథకాన్ని సవరించడం (అవసరమైతే) 
౪) పునః బోధించడం. 

vil) పునర్విమర్శ - పరిప్పు షి. 


ళు 


"పె (క్రమంలో ఉపాధ్యాయులు ఏదేని ఒక ప్రక్రియలోవి వివిధ అంశాలను 
బోధించి భాషాబోధనలో ఆశించిన ఫలితం సాధించవచ్చు. తమ బోధన 
విధానాన్ని తామే పవరించుకోవచ్చు. 


7.15 కృత్యాధార బోధన (Activity Based Teaching) : 


విద్యా బోధనలో గుణాకత్మను "పెంపొందించడానికి నిరంతరం కృషి 
జరుగుతోంది. ఈ గుణాత్మకత సాధన దిశలో మొదట ప్రాథమిక తరగతుల్లో 
కృత్యాధార బోధన పద్దతిని అనుసరించడం ఒకటి. అభివృద్ది చెందిన సెక్కు 
దేశాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తూ సత్ఫలితాలు 'సాధించిన నేపథ్యంలో 
మన పాఠశాలల్లో కూడా అనుసరించి సత్ఫలితాలను సాధించవచ్చు. 


160 


కృత్యాల (12) ప్రాతిపదికగా బోధన నిర్వహించడమే కృత్యాధార 
బోధనలోని ప్రధాన భావం. విద్యార్దుల మానసిక, శారీరక శక్తుల్ని సమన్వయ - 
పరచి అర్ధవంతమైన కృత్యాల ఆధారంగా పాఠ్యాంశాలను విద్యార్హులకందించడమే 
ఈ పదతి పరమావధి. విద్యార్థులు ఈ పద్దతిలో అత్యుత్సాహంతో బోధన 
క్రియలో పాల్గొని అభ్యసనాన్ని సమర్థం చేపికొంటారు. బాలల మనోవైజ్ఞానిక 
శాస్త్ర సిద్దాంతాలు (Theres ౦1 end Psychology) కృత్యాధార “బోధన 
అభ్యసన ప్రాధాన్యతంను నొక్కి చెప్తున్నాయి. ప్రధానంగా (పాథమిక దశలోని 
చిన్నారులు ఈ పద్దతి ద్వారా ఇతో ధిక ఫలితం పొందుతారు. విద్యార్దులు 
కేవలం కూర్చొని చాలాపేపు వినార్సివస్తే (మామూలు బోధనలో) వారికి 
తొందరగా విసుగు వచ్చి అవధానం కోల్పోయే అవకాశాలు ఎక్కువ. దీవివల్ల 
అశ్రద్ధ, నిరుత్సాహం వారిని ఆవరిస్తుంది. బడికి రావడం మానివేసే ఆవకాశం 
కూడా కొన్నిసార్లు ఏర్పడవచ్చు. ఒకవేళ బాలబాలికలను అర్ధవంతమైన 
కృత్యాలలో నిమగ్నం చేస్తే వారిలోని శక్తియుక్తుల్ని కనుగొనడంతోబోటు వారిని 
అభ్యసనం వైపు ఉన్ముఖులను చేయవచ్చు. విద్యార్థులు కృత్యాలు చేస్తున్నప్పుడు 
అవసరం మేరకు వారికి సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయులు తగిన 
మార్గదర్శకత్వం నెరపితే అభ్యసనం సులువవుతుంది. 


కృత్యాధార అభ్యసనం అనే భావనమ సులభంగా అవగాహన చే సికొవడానికి 
ఇందులో ఇమిడివున్న అంశాలను ఆరు సూత్రాలుగా విద్యావేత్తలు పేర్కొన్నారు. 
అవి 


1) ఉపాధ్యాయులే స్వయంగా అభ్యపన కృత్యాలు రూపొందించడం. 
ii) క్రియలు,అవ్వేషణ, ప్రయోగాల ద్యారా అభ్యసనాన్ని ప్రోత్స హించడం. 
ఏ వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం. 


IV) వైయక్తిక భేదాలను దృష్టియందుంచుకొని తగిన అభ్యపన కృత్యాలు 
సూచించడం. 


౪) కృత్య నిర్వహణకై స్థానిక పరిసరాలను వినియోగించుకోవడం. 


vi) విద్యార్ధుల కృత్య pn చక్కగా ప్రదర్శించుట్ల ద్వారా 
ఆసక్తికరమైన తరేగతిని రూపొందించడం. 


_ కృత్యాధార బోధన అభ్యసనాన్ని అమలుపరచడం ఎలా? 
పేర్కొన్న ఆరు సూత్రాల ప్రాతిపదికగా బోధనను తరితి 


161 


సాయిలో అమలు చేయవచ్చు. పాఠానికి తగిన కృత్యాలను ఎంపీక్ష 

చేపే, వానిని తయారుచేసి వైయక్తీకంగా, జట్టులో, తరగతి మొత్తం మీద 

విద్యార్తులతో చేయించవచ్చు. ఈ పద్దతి అమలులో కింది అంశాలను 
రా యు 

దృష్టియందుంచుకోవాలి. 


ఇ పాఠం లేదా అధ్యాయాన్ని క్షణ్ణాంగా చదవడం. 


i) పాఠం లేదా అధ్యాయంలోవి ముఖ్యాంశాలను గుర్తించి వానిని పట్టికగా 
రాసుకోవడం. 


కష) ఒక్కొక్క ముఖ్యాంశాన్ని బోధించడానికి అనువైన కృత్యాన్ని లేదా 
కృత్యాలను ఎంపిక చేయడం. వానిని రూపొందించడం. 


[౧ ఎంపిక చేసిన కృత్యాల నిర్వహణ విధానాన్ని నిర్ణయించుకొని తరగతిలో 
అమలుచేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడం. 


V) అవసరమైన బోధన, అభ్యసన సామగ్రి సమకూర్చుకోవడం. 


vi} కృత్యాల ఆధారంగానే పాఠం బోధించడం. విద్యార్థుల ఆర్హనను 
మూల్యాంకనం చేయడం. 


కృత్యాధార అభ్యసనాన్ని అమలుపరచడానికి స్థానిక వనరుల వినియోగం 
అత్యవసరం. వనరుల్లో (ప్రధానమైనవి సామాజిక వనరులు, భౌతికవనరులు, 
ఆర్థికవనరులు. సమాజంలోని వ్యక్తులు, వారి సేవలు మరియు సామాజిక 
పంస్థలు సామాజిక వనరుల పరిధిలోకి వస్తాయి. పాఠశాలల్లో లభ్యమయ్యే 
అన్ని భౌతిక వనరుల్లో పలురకాల సామగ్లి చేరుతుంది. సంపదలు 
(నగదు రూపంలోవి) కూడా ప్రభుత్వంనుండి గాని దాతలనుండిగాని 
"సేకరించి బోధవకు ఉపయోగించుకోవచ్చు. పై వనరులను అవసరానుగుణంగా 
వినియోగించుకొంటూ చక్కని అవగాహన కొరకు అన్వేషణలు, ప్రయోగాలు 
కూడా తరగతి స్థాయిలో ఉపాధ్యాయులు నిర్వహించాలి. ఈ బోధన నిర్వహణ, 
వనరుల వినియోగం ఉపాధ్యాయుల అంకిత భావం, కృషి, సృజనాత్మకత, 
షయజానాని సమయసూర్తితో సమన్వయం చేయడం మొదలెనవానిసె 
ఆధారపడీ కల న్‌ "ప త 


విన్నది మరచిపోతాం, చూచింది గుర్తుంచుకొంటాం, చేసింది స్వంతం 
చేసికొంటాం అవే నానుడి ననుసరించి ఉపాధ్యాయులు కృత్యాలు 


162 


చేపట్టి, విద్యార్థుల్లో వానిని చేయించి వారిని లోపరహితమైన విద్యార్దనక్రై 
ప్రోత్సహించాలి. తద్వారా విద్యాగమ్యాలు సాధించాలి. 


7.16 పర్యవేక్షణాత్మక అధ్యయనం : (39166 Study) 


ఆధునిక బోధన విధానంలో స్వయం అధ్యయనానికి అధిక ప్రాధాన్యముంది. 
క్రమబద్ధంగా విషయాన్ని అధ్యయనం చేసి సంపూర్ణ జ్ఞాన ఫలాన్ని పొందడానికి 
ఉపయోగించే ప్రక్రియ పర్య వేక్షణాత్మక అధ్యయనం "(రంగే study). 
దీన్ని నియంత్రిత అధ్యయనం అని కూడా అంటారు. ఈ ప్రక్రియలో 
విషయ విశ్లేషణ, తార్కికమైన ఆలోచన, సమస్యల గుర్తింపు మొదలైనవి 
ప్రధానాంశాలు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో, సూచించిన పద్దతిలో విద్యార్థులు 
పాఠాలను అధ్యయనం చేయడం, ఆధ్యయనంలో ఎదురయ్యే సందేహాలను 
నివృత్తిచేసికోవడం, పాఠం చివర ఇవ్వబడిన అభ్యాసాలను పూర్తిచేయడం, 
నిఘంటువులను, పరామర్శ (గ్రంథాలను సంప్రదించడం ఈ పద్ధతిలో భాగం. 
ఉపాధ్యాయులు మార్గదర్శకులై విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి వారి "అధ్యయనంలో 
వేగాన్ని, తీవ్రతను ప్రోత్సహించాలి. 


ఈనాడు మన రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో ఈపదతి ననుసరించి 
విద్యార్జుల్లో ప్వ్యయం అధ్యయన శక్తిని (పోత్స పి హించడం జరుగుతోంది. సాధారణ 
పాఠశాలల్లో కూడా ప్రతిరోజు ఒక బోధనాంశానికి చివరి  సమయావధి 
(Last period) కేటాయించి ఉపాధ్యాయుల నేతృత్వంలో ఈ పద్దతిని 
ప్రోత్సహించడం జరుగుతోంది. ప్రాధమిక దశలో కన్న మాధ్యమికదశ, ఆ 
పై దశల్లో ఈ పద్దతి బహుళ ప్రయోజనకారి అని చెప్పవచ్చు. 


7.17 లోపనివారణ బోధన ( Remedial Teaching) : 


విద్యార్థుల్లో కొందరు కొన్ని అధ్యయనాంశాల్లో మాత్రమే ఎక్కువ ప్రతిభ 
కనబరచి మరికొన్నిటిలో తక్కువ ప్రతిభ కనబరచడం, మరికొందరు క. 
అంశాలను కఠినంగానే భావించడం సర్వసాధారణం. ,కిన్ని ప 
చురుకైన విద్యార్థులు కూడా అధ్యయనంలో వెనుకంజవేయడం వ్‌. 
నిత్య '"అనుభవంలోనిదే. ఈ అంశాన్ని వివిధ దృక్కోణాల్లో పరిశీలించిన 
విద్యావేత్త లు విద్యార్దుల ఆభ్యసనం పై పరిసరాలు, చైయక్తీ క్తికాంశాలు, మొదలైనవి 
ప్రభావితం చేస్తాయని గుర్తించారు. తద్వారా విద్యార్థుల అర్హనాతీవ్రతల్లో 
ఒడిదుడుకు శేర్చడుతాయని అభిప్రాయపడ్డారు. తయ ఈ ప్రభావాలను 


163 


అధ్యయనం చేసి, విద్యార్థులు కనబరిచే లోపాలను సవరించి వారిని తగు 
ఏధంగా ప్రతిభోమ్మఖులను చేయడానికి వీలు కల్గించే పద్దతి లోపనివారణ 
నోధన. భాషా బోధనలో విద్యార్థుల శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాల్లోని 
లోపాలను తెల్సికొని వానిని నివారించుటకు ఉపాధ్యాయులు ఈ పద్ధతిలో 
తగు (పణాళికర్ని సిద్ధంచే పికోవచ్చు. విద్యార్థులు అభ్యసనంలో ఎలాంటి మాన సీక 
ఒత్తిడులకు లోనుకాకుండా అభ్యసనం తమకు అసంభవం అనే భావాన్ని 
తొలగించుకోవడానికి ఈ పద్దతి ఉపకరిస్తుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని 
లోపాంను కనుగొని వ్యక్తిగతంగా వారికి సూచనలిచ్చి వైయక్తిక సంబంధాలు 
మెరుగు పరచుకొనే సముచిత అధ్యయన వాతావరణాన్ని కల్పించడం ఈ 
పద్ధతి ప్రధాన ధ్యేయం. 


ఈ పద్దతుంన్నీ అవసరానుగుణంగా ఉపాధ్యాయులు ఉపయోగించుకొని 
తమ బోధనా సామర్థ్యాన్ని మెరుగు పరచుకోవడంతో శీబాటు విద్యార్ధుల 
అభ్యసన తీవ్రతలను కూడా పెంపొందించాలి. అప్పుడే విద్యా బోధన, 
భాషాబోధన సార్థకమవుతుంది. 


164 


ఎనిమిదో అధ్యాయం 
పాఠబోధన పద్దతులు 


8.01 ఉపొద్దాతం : 


పాఠశాల స్తాయిలో మాతృభాషా బోధనలో విద్యార్థులకు గద్యం, పద్యం, 
నాటకం, కథ మొదలైన (ప్రక్రియలతో బాటు భాషాస్వరూపాన్ని నియంత్రించే 
వ్యాకరణ శాస్త్రాన్ని మరియు ఉపవాచకొన్ని, వ్యాస రచన విధాన్ని బోధిస్తారు. 


వివిధ పాఠాల బోధన ఉద్దేశ్యాలు, అనుసరించాల్సిన పద్దతులు, బోధన క్రమాన్ని 
గూర్చి తెల్సికొందాం. 


8.02 గద్యబోధవ : 


విద్యార్థుల భాషాధికారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిందే గద్యబోధన. 
గద్యాన్ని వవనమని కూడా అంటారు. లాక్షణికులు పద్యరచన కన్నా గద్య 
రచన కష్టతరమని అభిపాయపడతారు. విద్యార్థుల భావ, భాషా వ్యాపారాన్ని 
మెరుగుసర చడమే (పధానగమ్యంగా గద్యం బోధించాల్సి ఉంటుంది. 


1). గద్యబోధన ప్రధాన ఉద్దేశ్యాలు : 


ఇ) భాషపై అధికారాన్ని (Mastery) “పెంపొందించడం. 

0) పదాల అర్థాలను తెల్పికొని సందర్భానుగుణంగా వానిని వాక్యాలలో 
ఉపయోగించడం. 

0 పదజాల స్వరూప స్వభావాన్ని తెల్సికోవడం. 

(4) భావగ్రహణంలో, భావ వ్యక్తీకరణంలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం. 

€) (శ్రవణ, పఠన సామర్థ్యాలను పెంపొందించడం. 

f) వివిధ రచనా రీతుల్ని గుర్తించి అనుకరించడం. 

8) విషయ బోధన ద్వారా జ్ఞాన పరిధిని విస్తరించడం. 

h) భాషాభిరుచి, సృజనాత్మక శక్తుర్ని పెంపొందించడం. 

1) విషయాన్ని వివరించడం, విశ్లేషించడం, విమర్శించడం, సూక్షీ శ్రైకరించడం. 


165 


కీ 


|) విద్యార్థుల్లో సముచిత బైఖరుర్ని “పెంపొందించడం. 
In భాషపై అధికారాన్ని పెంపొందించే ఐధం : 


గద్య పాఠాల్లో పదాలు, వాని నిర్మాణం, జాతీయాలు, లోకోక్తులు, 
వాక్యరచనారీతులు విరివిగా పరిచయం చేయబడతాయి. పాఠ్యాంశాల్లోని 
వివిధాంశాలను గ్రహించి విరివిగా సంభాషించడం ద్వారా భాషపై అధికారాన్ని 
సంపాదించవచ్చు. . 


ధ్వని, ఉచ్చారణ, అర్జభేదాలు, మొదలైనవి భాషపై అధికారా 
పెంపొందించడానికి ఉపకరిస్తాయి. గద్యంలో వ్యాకరణాంశాలను తెల్సికోవడం 
ద్వారా భాషాదోషాల్ని, వ్యవహార దోషాల్ని నివారించుకోవచ్చు. గద్యబోధనలో 
కేవలం పాఠ్యపుప్తకంలోవి విషయాలకే పరిమితం కాక పాఠ సంబంధ 
విశేషాంశాలు, పరిసరాలు మొదలగునవి దృష్టిలో పెట్టుకుంటే విషయ 
పరిపుష్టి జరిగి భాషాభివృద్ధి సుగమవుతుంది. 


10) గద్యరచన వేదాలు : 


గద్యరచనల్లో వివిధ భేదాలు కనబడతాయి. వీనిలో కథ, జీవితకథ, 
ఆత్మకథ, నవలిక, యాత్రాకథ, వ్యాసం, సంభాషణ మొదలైనవి ఉండవచ్చు, 
ఈ పాఠాలు ప్రాధమిక దశలో పాఠ్యపుస్తక రచయితలు స్వయంగా రాస్తారు, 
సై తరగతుల్లో ఇతరుల రచనలనుండి సేకరిస్తారు. అందువల్ల ఉపాధ్యాయులు 
ఆయా రచయితల రచనాశైలుల్ని పరిచయం చేసికొని విద్యార్థులకు 
సంతృప్తికరంగా బోధించాల్సి ఉంటుంది. 


IV) గద్యబోధనలో అమసరింపదగు పద్దతులు : 

a) చర్చావద్రతి : పాఠ్యాంశం పై విద్యార్థులు, ఉపాధ్యాయులు కల్సిగాని, 
విద్యార్థులు తమలో తాము గాని సమగ్రంగా మాట్టాడుకోవడం ఈ పద్రతిలో 
(ప్రధానమైంది. ఉపాధ్యాయులు మొదట చర్చను (ప్రారంభించి చర్చల 
సారాంశాన్ని చివర సాధారణీకరణం చేయాలి. విద్యార్థుల అభిప్రాయాల 
వ్యక్తీకరణకు అవకాశమీయాలి. కొన్ని పర్యాయాలు ప్రశ్నోత్తర , పద్ధతిలో 
కూడా చర్చ జరుపవచ్చు. 

b) (వ్రవచన పతి (లగ Book Method) : ఇది చాలా ప్రాచీన పద్ధతి. 
ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకం చదువుతూ విషయాన్ని వివరిస్తారు. ఇది 
మనో వైజ్ఞానిక సూత్రాలకు విరుద్రమైంది. అందువల్ల ఈ పద్దతిని పాఠశాల 


166 


దశలో ఉపాధ్యాయులు ఉపయోగించరాదని కొందరి అభిప్రాయం. 


6) ఉపన్యాస వద్దతి : పాఠ్యాంశంలోని a ఉపాధ్యాయులు కొన్ని 
పర్యాయాలు తామే విద్యార్థులకు చెప్పారు. ఈ పద్దతిలో విద్యార్థులు కేవలం 
శ్రోతలు మాత్రమే. అండువల్ల పాఠశాల స్థాయిలో అంతగా ఉపయుక్తం 
కాదని కొందరి అభిప్రాయం... 


6) (ప్రశ్నోత్తర వద్దతి : ఈ పద్దతిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాన్ని 
కేంద్రంగా (గ్రహించి విద్యార్థుల్ని ప్రశ్నిస్తూ సమాధానాలు  రాబడతారు. 
విద్యార్థుల భాషణకశక్తిని మెరుగుపరచడానికి ఈ పద్ధతి ఉపకరిస్తుంది. 
పాఠశారి స్తాయిలో ఈ పద్ధతి అత్యంత ప్రయోజనకారి. 


౭) వివరణ వద్రతి : penn రచయితల వివరాంను, పూర్వ 
పరకథలను, విశేషాల్ని, అదనపు సమాచారాన్ని స్వయంగా విద్యార్థులకు 
చిన్నచిన్న మాటల్లో చెప్పే పద్దతి వివరణ పద్దతి. ఈ పద్దతి గద్యబోధనలో 

బుక్తమౌతుంది. 


f) ఉదావారణ వద్రతి : పదజాలాన్ని పరిచయం చేస్తున్నప్పుడు 
విద్యార్దులకు తెల్సిన అంశాలు. ఉదాహరణగా చెప్పీ పాఠ్యపుప్తకంలోని 
అంశాలను వివరించమనడం ఈ పద్ధతిలోని ప్రధాన భావన. ఉపాధ్యాయులు 
విస్తృత ఉదాహరణలీయ గల్లితే ఈ పద్ధతి మిక్కిలి ఉపయుక్తమౌతుంది. 


పై పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతినో గాక వివిధ పద్దతులను ఉపయోగించుకొని 
ఉపాధ్యాయులు గద్యబోధన చేయాల్సి ఉంటుంది అప్పుడే బోధన ఆశించిన 
ఉద్దేశ్యాలను వెరవేరుస్తుంది. 


V గద్య బోధన క్రమం : 

మొదట ఉపాధ్యాయులు విద్యార్థుల్ని పూర్వపాఠం పై ప్రశ్నించాలి. 
అవసరమైతే (ప్రస్తుత పాఠానికి బంధించిన పూర్వ జ్ఞానంపై పై ప్రశ్నించవచ్చు. 
దీన్ని పూర్వజ్ఞాన పరిశీలనం అంటారు. తద్వారా తరగతిగదిలో ఆరోజు 
బోధించే పాఠ్యాంశ సంబంధ వాతావరణాన్ని సృజించవచ్చు. దీనిపై ఆధారపడి 
విద్యార్థుల్ని ప్రశ్నిస్తూ ప్రస్తుత పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలి. విద్యార్థులు 
పాఠ్యోన్ముఖులై శీర్షికను గుర్తించగల్లుతారు. 


శీర్షికను ప్రకటించి పాఠ రచయితను పరిచయం చేయాలి. రచయితకు 
సంబంధించిన వివరాలు అన్నీ పాఠం మొదటి రోజు గాని లేక పాఠం 


167 


చెప్పినన్ని రోజులు (అంటే పాఠాన్ని ఎన్ని ఫీర్షికలుగా చేసి చేప్పే అన్ని రోజులు 
గాని కొంతకొంత) చెప్పవచ్చు. ఆ తర్వాత పూర్వాంశాన్ని, పూర్వకథను 
పరిచయం చేయాలి. (రెండవరోజు అదే పాఠ్యభాగాన్ని కొనసాగించే పక్షంలో 
పూర్వజ్ఞాన పరిశీలన ప్రశ్నలు గతదినపు పాఠంపై ఆధారపడి ఉంటే ఇచట 
మళ్ళీ పూర్వకథ, పూర్వాంశం చెప్పాల్సిన అవసరముండదు.) తర్వాత ఆదర్శ 
పరం చేయాలి. ఈ పఠనం మొదట పాఠ్యపుప్తకంలోని క్రమంలో, రెండవసారి 
అవపరమైన చోట్ల పదాల మధ్య సంధి విడదీస్తూ చదవాలి. తద్వారా 
ఆనాటి బోధనాంశం ఎలా చదవాలో విద్యార్దులకు తెలుస్తుంది. పఠనం 
తర్వాత ముఖ్యమైన పదాలలోని సంధులను విడదీయించడం, సమాపపదాలకు 
విగ్రహవాక్యాలను చెప్పించడం, కొత్త పదాలకు సందర్భానుగుణంగా అర్భాలు 
చెప్పించడం చేయాలి. ఇచట ఉదాహరణ పద్ధతిని, వాక్యనిర్మాణ పద్ధతిని 
ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత (ప్రకృతి, వికృతులు, నానార్థాలు, పర్యాయ 
పదాలు, వ్యుతృత్త్యర్థాలు మొదలైనవానివి అవసరమైన మేరకు చెప్పి విద్యార్థులు 
పాఠ్యాంశాన్ని ఓ మారు మౌనంగా చదువుకోడానికి అవకాశమీయాలి. 


మౌన ఉఠనం తర్వాత (ప్రశ్నోత్తర రూపంలో చర్చచేస్తూ (చర్చ చివర 
గావ) పాఠ సారాంశాన్ని విద్యార్దులచే చెప్పించి, సరిచేస్తూ నల్లబల్లపై 
రాయాలి. ఆ తర్వాత పాఠ్యాంశంలోని విశేషాంశాలను వివరించి విద్యార్థులచే 
ప్రకాశ పఠనం చేయించాలి. విద్యార్థులు చదువుతున్నపుడు వారి ఉచ్చారణ 
దోషాలను సవరించి పుష్టోచ్చారణను ప్రోత్సహించాలి. కొన్ని జాతీయాలు, 
కొన్ని ముఖ్యమైన పదాలిచ్చి వాక్యాల్లో ప్రయోగించమవి కోరి (ప్రశ్నోత్తర 
పద్దతివి ఉపయోగించి పువర్విమర్శ చేసీ ఆ తర్వాత ఇంటిపని ఇచ్చి పాఠం 
ముగించాలి, ఇలా ప్రవేశం, ప్రదర్శవ, పువర్విమర్శ, ఇంటిపని అవే వాలుగు 
ప్రధానపోపావాల్లో గద్యబోధనను ఉపాధ్యాయులు నిర్వహించి పాఠ్యాంశం 
ఆశించిన లక్ష్యాలను పాధింఛాలి. 


8.03 పద్యబోధన : 


'రమణేయార్థ ప్రతిపాదకమైన శబ్దం “ఇష్టార్ధ వ్యవచ్చిన్నమైన పదావళి, 
డా జ ద లువ అ 
రసాత్మకమైన వాక్యం' కావ్యమని ఆలంకారికుల నిర్వచనాలు. కవికృతమై 
ఫందోబద్ధ్రమైన రచన పద్యమై కావ్యరూపంలో సాహిత్యంగా స్థిరపడింది. 
ఫందోలయాత్మకమైవ రచన పద్యమవి సామామ్యల అభిప్రాయం. ఆంగ్ల 
పండితుడైన Colridge పద్యాన్ని ‘Best words in Best order’ అని నిర్వచించారు. 


168 


Keats. మానవుల ఆలోచల్ని రే కెత్తించగల్లిన, ఆనందాత్మకమైన రచన పద్యమని 
అభిప్రాయపడ్డారు. పై అభిప్రాయాల ననుసరించి పద్యం, గద్యం కన్న 
విలక్షణమైన విశిష్టమైన సాహితీ ప్రకియ గా భావించవచ్చు. ఇది సాహిత్యంలో 
ఒక శాశ్వత స్థానాన్ని సంపొదించుకొంది. ఆధునిక కాలంలో పద్యం 
గేయంగా, వచన కవితగా కొత్త రూపాలను తొడుక్కొంది. ఛందోబంధాలను 
ఛేదించుకొని వచ్చిన వచన కవితలు కూడా ఈనాడు పాఠశాల స్థాయి 
పాఠ్యపుస్తకాల్లో చోటు చేసికొంటున్నాయి. అందువల్ల పద్యం ప్రావీనమైనా 
అర్వాచీనమైనా బోధనలో ఒక ప్రత్యేకతను సంతరించుకొంటుంది. 
Dn పద్య బోధన ఉద్దేశ్యాలు : 

2) సాహిత్యంలోని ఉదాత్త భావ సంపత్తిని విద్యార్థులకు పరిచయం చేసి 

వారి హృదయ వైశాల్యాన్ని “పంచడం. 

b) పఠనం ద్వారా తన్మయత్వం పొంది జగత్తుమ సుందరంగా దర్శించి 

ఆనందించుట ద్యారా రసానుభూతిని పొందడం. 

౧ ఉత్తను భావనలను రేకెత్తించి, వాని కనుగుణంగా ప్రవర్తించడం, 

1) సాహిత్య ప్రశంస చేయడం. 

6 ఉత్తమ సాహిత్య పఠనాభిలాషను (ప్రోత్సహించడం. 

£f) సంస్కృ )తి - పంప్రదాయాలను తెలియజెప్పడం. 

8) సాహితీ లక్షణాలను తెల్సికొవి తమదైన స్థాయిలో రచనలు చేయగల్గడం. 


h) అనంతమైన భావాన్ని మంచి మాటల్లో" వివరించగలిగే సామర్థ్యాన్ని 
“పెంపొందించడం. 

1) సముచిత వైఖరుల్ని పెంపొందించడం. క్ష 

j) సృజనాత్మకతను వెలికి తీయడం. 


పై ఉద్దేశ్యాల సాధన ద్వారా విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి, 
వారిలో మానవీయవిలువలను ప్రోది చేయడానీకీ ఉపాధ్యాయులు కృషి 
చేయాలి. 


11) పద్య బోధన పద్ధతులు : 
పద్య బోధనలో అనుసరించదగు కొన్ని పద్దతులను తెల్సికొందాం. 


2 వ్లూర్ణ వద్దతి : ఈ పద్దతిలో పద్యం యొక్క భావాన్ని వివరించి 
విద్యార్హుల్లో ఆనందానుభూతిని పేంపాందించవచ్చు. ఇది ఖండ పద్ధతికి 


169 


భిన్నమైంది. తాత్సర్య పద్దతికి దగ్గరద. (ప్రాచినకాలంలి" పద్యిబిధన చాలావరకు 
ఈ పద్దతిలో కనే పాగేది. 


b) ఖండ దద్రతి : పద్యంలోని పదాలను విడదీసి ప్రతిపదానికీ అర్థంచెప్పూ 
వివరణ ఇస్తూ, “పద స్వరూప ప్వభావార్ని చెప్పే పద్ధతిని ఖండపద్ధతి 
అని వ్యవహరిస్తారు. దీన్ని ఒకవిధంగా (ప్రతిపదార్థ పద్ధతి అని కూడా 
చెప్పవచ్చు. ఇట్లు పద్యాన్ని ఖండాలుగా చేసి చెప్పడంవల్ర రసాస్వాదనకు 
అనుకూలం కాదని భాషా వేత్తల అభిమతం. ప్రాచీనులు ఈ పద్ధతినుపయోగించి 
పద్యంలోని క్రమాన్ని, కాలా. విశ్లేషించి, పదనిర్మాణం, వ్యాకరణకార్యం 
మొదలైన వివరాలన్నీ చెపే పృవారు. “నేటి కాలంలో ఈ పద్ధతి అంతగా 
అనుపరణీయంకాదని కొందరి మతం. 


0 వరన పద్దతి : ఉపాధ్యాయులు కేవలం పద్యాన్ని చదువుట 
ద్వారా మాత్రమే విద్యార్థులకు పద్యభావాన్ని అర్ధం చేయించడం ఈ 
పద్దతిలోని మౌరికభావన. Poetry must be read, but not taught అనే 
నానుడికి ప్రతిబింబమీ పద్ధతి. ఈ పద్దతిలో ఉపాధ్యాయులు రాగ 
భావ, అర్ధ యుక్తంగా పద్యం చదువగల్లినపుడే విద్యార్థులు రసానుభూతిని 
పొందుతారు. రాగయుక్తంగా చదవలేకపోయినా కనీసం భావయుక్తంగానైనా 
చదవగర్లితే పద్యబోధన ఆశిస్తున్న (ప్రధాన లక్ష్యాలను సాధించవచ్చు. "సాధారణ 
ప్రతిభావంతులున్న తరగతిలో కూడా పద్యం ఆశిస్తున్న లక్ష్యాలను ఈ పద్ధతి 
ద్వారా సాధించవచ్చు. 


ర) ప్రశంసా వద్దతి : ఈ పద్దతిలో పూర్యోక్త పద్దతులను మిళితంచేసీ 
విద్యార్థుల శ్రవణశక్తివ్‌, Cres సపెంపొంపొందించుట ద్వారా పద్యం 
అంతఃసౌందర్యాన్ని ప్రశం సిం చగల్లే స్థాయికి విద్యార్థుల్ని చేర్చవచ్చు. కం611 
for appreciation అనే ప్రధాన " ప్రయోజనాన్ని ఆశించి ఈ పద్ధతిని 
ఉపాధ్యాయులు తరగతిగదిలో ఉపయోగించుకోవాలి. ప్రతిభావంతులైన 
విద్యార్థులున్న తరగతిలో ఈ పద్ధతి ఎక్కువ, ప్రయోజనకారి. 


Im) పద్య బోధన క్రమం : 


గద్యబోధనలో వలెనే పద్యబోధనలో ఉపాధ్యాయులు మొదట విద్యార్థుల 
పూర్వజ్ఞానాన్ని పరిశీలించి, తదాధారంగా విద్యార్థులను (ప్రస్తుత పాఠ్యాంశం 
వైపు ఉన్ముఖీకరణం చేయాలి. వారినుండి శీర్షికను భ్‌. ప్రకటించాలి. 


170 


ఆ తర్వాత కవిని పరిచయం చేసి పూర్వకథను చెప్పాలి. ఈ దశలో మొదట 
ప్రశ్నోత్తర పద్దతిని, తర్వాత వివరణ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. పద్యాన్ని 
ఆ తర్వాత మూడు పర్యాయాలు ఉపాధ్యాయులు చదివి ని పించాలి. 
మొదటిసారి రాగ, భావయుక్తంగా, రెండవ పర్యాయం అవసరమున్న 
చోట్ల సంధిని విడదీస్తూ, మూడవ పర్యాయం అన్వయ క్రమంతో పద్యాన్ని 
చదవాలి. ఇట్లు ముమ్మారు చదువుట ద్వారా విద్యార్లులకు పఠనపూర్వకమైన 
భావవగాహన కలుగుతుంది. పద్యం ఇట్లు చదివింతర్యాత పద్యభాగాన్ని 
విద్యార్థులు స్థూలంగా ఏ మేరకు (గప హించారో తెల్సికోవడానికిగాను 
ఒకటి, రెండు చిన్న ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టాలి. దీన్ని స్టూలార్థ 
సంగ్రహణమంటారు. సాధారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులే ఈ ఒకటే 
రండు (ప్రశ్నలకు సమాధానాలు చెప్పగల్లుతారు. కేవలం పఠనం ద్వారా 
విద్యార్థులు ఏ మేరకు కేంద్రభావాన్ని (గ్రహించారో తెల్పికోవడం ఈసోపానం 
ప్రధాన ఆశయం. (పఠనం తర్వాత ష్లూలార్ల సంగ్రహణం చేయించడానికి 
ముందే విద్యార్థులచేత పద్యాన్ని ప్రకాశ పఠనం “చేయించుట ద్వారా ప్రశంసా 
పద్ధతిని, పఠన “పద్దతిని సమన్వయించి వారిలో రసానుభూతిని సాధించవచ్చని 
మరికొందరి అభిప్రాయం. ఉపాధ్యాయులు తమ తరగతికి అనుకూలమైన 
విధానాన్ని అనుసరించవచ్చు.) 


స్తూలార్థపం గ్రహణం తర్వాత పద కాఠిన్యత, అర్హ ర్ధ కాఠిన్యతలు తొలగించడానికి 
గద్యం వలెనే సంధి, సమాసపదాలు, మాతన్‌ పదాలు పరిచయంచేయాలి. 
వీనిని పరిమితంగానే చెప్పాలి గాని గద్యంలో వరె చాలా పదాలు చెప్పరాదు. 
వీనిని పరిచయం చేయుటద్వారా పద్యబోధన (ప్రధాన ధ్యేయమైన రపానుభూతి 
కుంటుపడరాదు. ఆ తర్వాత ఉపాధ్యాయులే మరో పర్యాయం పద్యాన్ని 
భావయుక్తంగా చదివి వివిపించి కొందరు విద్యార్థులచే (ప్రకాశ పఠనం 
చేయిస్తూ పద్యపఠన విధానాన్ని సరిచేసి దోషాలున్న సవరించాలి. ఆ తర్వాత 
విషయ వివరణకై (ప్రశ్నోత్తర రూపంలో చర్చ చేయాలి. చర్చలో మధ్య మధ్య 
గాని చర్చ చివరగాని భావాన్ని తాత్సర్యరూపంలో విద్యార్థులనుండి రాబట్టి 
నల్లబల్ల పై రాయాలి, పద్యంలోని సాహిత్య అంశాలు, కవితాసౌందర్య 
రూషంలో విద్యార్దులకు వివరిస్తూ వారు రసానుభూతి పొందునట్లు చూడాలి. 
తర్వాత పునర్విమర్శచేసి ఇంటిపని ఇచ్చి పాఠబోధన పూర్తి చేయాలి. పద్యాన్ని 
కంఠస్థం చేయించడం, భావయుక్తంగా, ఉచ్చారణాదోషర హితంగా చదివించడం 
మొదరైనవి ఉపాధ్యాయుల దృష్టియందుండాలి. కవితాసౌందర్యంలో అలంకారం, 
రసం, విశేషాంశాలు. అంతరార్జాలు మొదలైనవి విప్పి చెప్పాలి. విద్యార్దులకు 


171 


గద్యంలో వలె నావార్జాలు, పర్యాయపదాలు మొదలైన అదనపు సమాచారా 
బోధించరాదని కోందరు భాషాబోధకుల అభిప్రాయం. సన 
పద్యబోధనను కడు జాగరూకతతో నిర్వహించి పద్యంతో తాము తాదా 
చెంది విద్యార్దులను తాదాత్మ్యం చెందించగల్షిన నాడు పద్యబోధన కంచ 
వెరవేరుతాయి. 


ఇట్లు చాలా జాగ్రత్తలతో బోధిస్తే సుందరమైన (ప్రతి అంశాన్ని ఆస్వాదించే 
సామర్థ్యం పద్యం కల్లిస్తూ హౌ; విద్యార్థుల ఆలోచనా సాంద్రతలను కదిరించగర్లితే 
ఉపాధ్యాయులు ఆశించిన బోధన్‌ లక్ష్యాలను సాధించినే. 


8.04 వ్యాకరణ బోధన : 


అత్యంత (ప్రాచీనకాలం నుండి మనదేశంలో వ్యాకరణశాస్త్ర అధ్యయనం, 
అధ్యాపనం కొనసాగుతోంది. ఈ శాస్త్రానికి సంబంధించిన పెక్కు 
(గ్రంథాలు వెలువడ్డాయి. ధ్వని విజ్ఞానం, ఉచ్చారణ, పదం, పదభేదం, 
సంధి, సమాసం మొదలైన ఎన్నో అంశాలు వ్యాకరణం ద్వారా తెల్సికొవి 
దోషర హీతమైన భాషావ్యాపారాన్ని నిర్వ హించవచ్చు. ఆధునికకాలంలో 
వ్యాకరణాన్ని ప్రత్యేక అధ్యయనాంశంగా చదవనవసరం లేదని ఇతర 
పాఠ్యాంశాల్లో భాగంగానే వ్యాకరణ నియమాల్ని అధ్యయనం చేయాలని ఒక 
దృఢమైన అభిప్రాయముంది. ఈ అభిప్రాయం మనోవైజ్ఞానిక ఆధారాల పై 
నిర్మింపబడిందని కారణం సాధారణ వ్యవహారంలో ఏ వ్యవహర్త కూడా 
దోషాలు చేయడవి ఆధువికుల మతం. ఏది ఏమైనప్పటికి పాఠశాల స్థాయిలో 
పద్య, గద్య పాఠాలలో అంతర్భాగంగా వ్యాకరణాంశాలు బోధించినేప్పటికి, 
ప్రత్యేకంగా కూడా వ్యాకరణాన్ని బోధించాల్సిన అవపరముందని "పెక్కురు 
భాషావేత్త లు అభి పాయపడ్తు న్నారు. అందువల్ల ఈనాడు మన పాఠశాలల్లో, 
ఇతర పారాల్లో ప్రస్తావించిన వ్యాకరణాంశాలను క్రోడీకరించి ఒకే చోట 
వ్యాకరణ పాఠంగా చెప్పడం జరుగుతోంది. 


D వ్యాకరణానికి పంబంధించిన కొన్ని భావనలను పరిశీలిద్దాం. 


2) శబ్దాలను శాసించేది వ్యాకరణమని పాణిని తన అష్టాధ్యాయిలో వివరించారు. 


వ్యాకరణం మూలంగా మనం భాషను సువ్యవ సు పితం చేయవచ్చని వారి 
అభిప్రాయం. ధ్వవి, ఉచ్చారణ, పదం, అర్థాల మధ్యగల పంబంధ ' 
స్థాపనకు కూడా వ్యాకరణం ఉపకరిస్తుంది. 


172 


0) Dr. Sweet అనే వ్యాకరణవేత్త ‘Grammar is the practical analysis of 
a Language, its anatomy’ అని నిర్వచించారు. వ్యాకరణం భాషయొక్క 
ప్రయోగాత్మక విశ్లేషణ. భాషా శరీరధర్మశాస్త్రం అని వీరి అభిప్రాయం. 
(New English Grammar p. 4) 


c) Prof.Sonnen Schein అను భాషావేత్త ‘Grammar deels merely 
with differrence in the grouping of words in the sentence’ అని 
చెప్పారు. కేవలం వాక్యంలోని పద సమూహాల మధ్యగల ఆంతరిక 


సంబంధమేమిటో వ్యాకరణం తెల్పుతుంది అని వీరి భావం. (The Soul 
of Grammar p.11) 


d) Hazlitt అమ భాషావేత్త ‘Description of a peculiar structure of 
a language is grammar’ అన్నారు. భాషయొక్క ప్రత్యేక ఆకృతుల 
వివరణే వ్యాకరణం అని వీరి భావం. 


6) Modern English అనే గ్రంథంలో ‘Grammar, especially for School 
purposes is a description of the main laws of the structure of 
current language couched in terms which are sufficiently precise’ 
అని వివరింపబడింది. ఆంటే వ్యవహారంలోని భాషారూపాలకుగల 


సంబంధాలను చెప్పే ఒక పూక్ష్మరూప నియమావళి మాత్రమే వ్యాకర 
ణమని భావం. ఈ భావనల ఆధారంగా వ్యాకరణ _బోధనోద్రేశ్యాలను 


తెల్పిక్‌ందాం. 
[0 వ్యాకరణ బోధన ఉద్దేశ్యాలు : 
2) ధ్వని, ఉచ్చారణల జ్ఞానాన్ని, స్పృహను కల్గించడం. ,, 
b) పదప్వరూపాన్ని గ్రహీంచడం. 
c) వాక్యంలోని పదాల మధ్య గల సంబంధాలను, ఆసక్తుల్ని తెల్ప్సికోవడం. 
4) దోషరహిత భావప్రకటన సామర్థ్యాన్ని పెంపొందించడం. 
ల పద, వాక్య సమ్మేళన సంప్రదాయ వైచిత్రిని గుర్తించి వానిని విశ్లేషించగల్గడం. 
. f) పదస్వరూప, స్వభావాల్ని (గ్రహించి సూత్రాలు నిర్మించడం. 
1D వ్యాకరణ బోధన పద్దతులు : 
వ్యాకరణ బోధనలోని కొన్ని పద్ధతుల్ని తెల్సికొందాం. 
2) నిగమోవవత్తి వద్దతి : ఈ పద్దతిని సంప్రదాయక పద్దతి అని, నిష్పత్తి 
= 2 ఇ ఠా 


173 


పద్దతి అని సూత్ర పద్ధతి అని వ్యవహరిస్తారు. ఆంగ్లంలో _Deductive 
method అంటారు. ఈ పద్దతిలో మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత 
ఉదాహరణలు చెప్తారు. సూత్రానుగుణంగా ఉదాహరణలను విశే షించి సూత్ర 
నిరూపణచేస్తారు. ఈ పద్ధతి విద్యార్జుల్లో లోతైన పరిశీలనా శక్తిని, విమర్శవా 
శక్తిని పెంచి వ్యాకరణ శాస్త్ర అధ్యయనంలో ఆసక్తిని పెంపొందిస్తుంది, 
శాస్త్ర అధ్యయనం చేయాలనుకువేవారికి ఈ పద్ధతి బహుళ ప్రయోజనకారి, 
వ్యాకరణశాస్త్ర పుస్తకాలు కూడా ఈ పద్దతిలోనే లభిస్తాయి. ఈ పద్దతి 
మనోవైజ్ఞానిక పీద్దాంతాలకు భిన్నమైన పద్దతి అని ఆధునికులు భావిస్తారు, 


b) అనుమానోవనత్తి వద్ధతి : దీవిని వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి 
లేదా Inductive method అని వ్యవహరిస్తారు. గద్య; పద్య పాఠాల్లో 
విద్యార్థులకు పరిచయం చేపిన పదబంధాలను ఉదాహరణలుగా గ్రహించి వావి 
యందలి సారూప్యతను, సామాన్య ధర్మాలను పరిశీలింపజేసి, విశ్లేషించి, వీని 
ఆధారంగా సూత్రాలు నిర్మించడం, సూత్రాల నిర్మాణం కూడా విద్యార్థుల 
స్వంతమాటల్లోనే ఉండడం ఈ పద్ధతిలోవి ప్రత్యేకత. దీనివల్ల సూత్రాన్ని 
నిర్మించింది తామే అనే సంతృప్తి విద్యార్తులకు కల్గుతుంది. 
జట్‌ ఠా ట్‌ 


శి 

యర} అనునంధాన పద్దతి క వ్యాకరణ పుస్తకాల పఠనం ద్వారా విద్యార్థులు 
సంపాదించిన పంప్రదాయజ్ఞానాన్ని వాచకంలోని రూపాలతో అనుసంధానించుట 
ద్వారా వ్యాకరణ నియమాల్ని అభ్యసించడం ఈ పద్దతిలోని ప్రత్యేకత. 
ర) ప్రయోగ వద్దతి : ఈనాడు “వ్యాకరణం ప్రయోగశరణొమనే భావన 
వ్యాప్తిలో ఉంది. పాఠాంతర్షతంగా( FUNCtinal Grammar) నే వ్యాకరణాన్ని 
బోధించాలన్నది ఈ పద్దతిలోవి ప్రధాన ధ్యేయం. 

పై పద్ధతులను దృష్టిలో పెట్టుకొని పాఠాలలోని వ్యాకరణాంశాలను 
ఆచటచట బోధిస్తూనే ప్రత్యేకంగా _ పరీక్షదృ ప్రీతో బాటు శాస్త్రదృష్టితో 
వ్యాకరణాన్ని బోధించాల్సిన అవసరముందని చాలామంది భావిస్తారు. అందువల్ల 
పై పద్దతుల సమన్వయంతో ఈనాడు తరగతిగదుల్లో ప్రత్యేక వ్యాకరణ 
౬. ర్‌ రా 
పాఠం కూడా చెప్పాల్సిన అవసరమేర్చడుతోంది. 


Iv) వ్యాకరణ బోధన [కమం : 
పద్య, గద్య పాఠాల్లో వలెవే ఉపాధ్యాయులు మొదట విద్యార్థుల 


174 


పూర్వజ్ఞానాన్ని పరిశీలించి ప్రస్తుత పాఠ్యాంశం వైపు వారిని ఉన్ముఖులనుచే సీ 
శీర్షికను విద్యార్థుల నుండి రాబట్టి ప్రకటించాలి. ఆ తర్వాత విద్యార్థులకు 
గద్య, పద్య పాఠాల్లో పరిచయం చేసిన ఆ రోజు బోధించే వ్యాకరణాంశావికి 
సంబంధించిన ఉదాహరణలను ప్రశ్నలద్వారా రాబట్టాలి. సేకరించిన 
ఉదాహరణలను ఒక్కొక్కటి తీపికొవి పదప్ప్వరూపాన్ని విశ్లేషిస్తూ వాని 
మధ్యగల సమానధర్మాన్ని విద్యార్థులు స్వంతమాటల్లో చెప్పగలిగేటట్టు చూడాలి. 
ఇట్లు విద్యార్థులే సూత్రాన్ని. నిర్మించిన తర్వాత అమగుణమైన మరికొన్ని 
ఉదాహరణలను చెప్పి వానిని విశ్లేషింపజేయుట ద్వారా సూత్ర అభ్యషపోం 
పునర్సలనం జరుగుతుంది. ఆ తర్వాత పునర్విమర్శ చేసి ఇంటిపని ఇచ్చి 
పాఠం ముగించాలి. ఈ విధమైన బోధనలో మొదట నిగమోపత్తి పద్ధతి, 
రెండవ దశలో అనుమానోపపత్తి పద్దతి 'రెండున్నూ సమన్వయింపబడి 
ప్రాచీన ఆధునిక అభిప్రాయాలను మన్నిస్తుంది. 


విద్యార్తులు ప్రయోగ రూపంలో గద్య పద్య పాఠాల్లో తెల్పికొన్న 
ఠా x) 
పదబంధాలలోని సామాన్య ధర్మాలను విశ్లేషించి వ్యాకరణ సూత్రాల విజ్ఞానం 
పొందడం ద్వారా దోషరహిత వ్యవహార దక్షత ప్రాప్తిస్తుంది. 


8.05 వ్యాస (రచన) బోధన : 


విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ఆలోచనాశక్తిని వెలికితీసి సృజనాత్మక 
రచన చేయడానికి వారిని ప్రోత్సహించడం వ్యాసబోధనలోని ప్రధాన 
ఉద్దేశ్యం. వ్యాసాన్ని బోధించడం 'అంటే వ్యాసర చనాశక్తిని ప్రోత్సహించడం 
)న్నమాట. వ్యాసరచన బోధనక్రమాన్ని తెల్సుకొనేముందు వ్యాసమం కే 
ఏమిటో తెలిపికొందాం. 


1) వ్యాసమంచే - 


ప్రపంచ సాహిత్యంలోనే మొదటగా ఫ్రెంచి రచయిత మాన్‌ టైన్‌ (1571) 
వ్యాపం రాసినట్లుగా భావింపబడుతోంది. ఆ తర్వాత Frans Bacan 
వ్యాపసంపుటి Myself, 18వ శతాబ్దంలో 5162 మరియు Edison అనే 
ప్రఖ్యాత ఆంగ్ల రచయితల 50601200! ఆంగ్ల పత్రికలోని రచనల పరంపరలు 
వ్యాసాలని వ్యవహరింపబడ్డాయి. ఈ వ్యాసాలు ప్రత్యేక లక్షణాలు కల్లి 
విమర్శనాత్మకంగా ఉండుటవల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక (ప్రత్యేక రచనాశై 
లిగా గుర్తింపు పొందాయి. Spectator వ్యాసాల నేపథ్యంలోనే కీ॥శే॥ పానుగంటి 


175 


లక్త్రీ శ్రైనర సింహారావుగారి (సాక్షి వ్యాసాల సంపుటి వెలువడిందని పెక్కురు 
భావిస్తారు. 

వ్యాసం అనేపదం మన భాషలో మొదట వాడుకలో కనబడదు. 
క్రీశ. 1840-50 పం[రాల మధ్య శ్రీ సామినేని ముద్దు నరసింహంగారు 
'హితసూచని అనే పత్రికలో ఎనిమిది అంశాలపై రాసిన ప్రమేయాలు 
ఈనాటి చ్యాసలక్షణాలకు దగ్గరగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇచే వేటి 
వ్యాసానికి పూర్వ రూపాలని విశ్వాసం. ఆ తర్వాత శ్రీ పరవస్తు వేంకట 
రంగాచార్యులుగారు 'సంగ్రహంి అనే “పేరుతో, శ్రీ కందుకూరి వీరేశలింగం 
గారు 'ఉపన్యాసిమనే పేరుతో వివిధ పత్రికల్లో రాసారు. ఇవన్నీ నేటి 
వ్యాసానికి దగ్గరగా ఉన్న రచనా రూపాలు. బ్రౌణ్య నిఘంటువులో వ్యాసం 
అనే పదం పేర్కొనబడింది. 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుండి వ్యాసం అనే 
పదం మనభాషలో విరివిగా వాడుకలోకి వచ్చిందని పలువురి అభిప్రాయం. 
హిందీభాషలో వ్యాసాన్ని నిబంధ్‌, ప్రబంధ్‌, లలిత ప్రబంధ్‌, లేఖా, సందర్భ్‌ 
అని వ్యవహరిస్తారు. బెంగాలీ, ఒరియా భాషల్లో (పబంధ్‌, నిబంద్‌ అని 
అంటారు. సృజనాత్మక శక్తులకు ప్రతిబింబమైన వ్యాసం ఒక ప్రత్యేక 
సాహిత్య ప్రక్రియగా ఈనాడు గుర్తింపుపొందింది. 

శబ్దరత్నాకరం వ్యాసం అనే పదానికి ఏదేని ఒక అంశంపై విరివిగా 
రాయడం” అనే అర్ధంచెప్పింది. విజ్ఞాన సర్వస్వంలో 'ఏ విషయాన్నైనా 
తెల్ఫికొని వాని యందలి అంశాలను విభజించి వివరించుటి అని వ్యాసాన్ని 
నిర్వచించడం జరిగింది. ఆచార్య రామచంద్ర శుక్లా “కవికి గీటురాయి 
గద్య అయితే, గద్యకు గీటురాయి వ్యాసం అని వ్యాసరచనా క్రీష్తతను 
గొప్పతనాన్ని (ప్రస్తుతించారు. భాషావేత్తల .కవిత్వంలో 1110 ఎలాంటిదో 
వచనరవనలో 532) అలాంటిదని, The ౧16 essay is essentially personnel 
అని పేర్కొన్నారు. అందువల్ల వ్యాసం కేవలం మెదడుకు సంబంధించిన 
అంశంగా కాక హృదయానికీ సంబంధించిందిగా ఉండి ఆత్మాశయమవాలని 
ప్రాచ్య, పాశ్చాత్య భాషావేత్తలు, సాహితీమూర్తుల నిశ్చితాభిప్రాయం. 
I). వ్యాసం లక్షణాలు i 

వ్యాపం (ప్రధానంగా ఈ కీంది లక్షణాలను కల్లి ఉండాలి, 


2) వాతి దీర్ణంగా ఉండాలి. 
b) తేలికగా ఉండాలి. 
0) స్వల్పకాలంలో చదివేదిగా ఉండాలి. 


176 


6) రచనారీతి హృద్యంగా ఉండాలి. . 

౭) సరళమూ, సున్నితమూ అయి హాస్యస్ఫ్సోరకంగా ఉండాలి. 

ఇ రచయిత సైద్దాంతిక బలాలను పాఠకుల పై రుద్దునట్టుండరాదు. 

క) వర్ణనలు తగ్గించాలి. 

h) సూటిగాచెప్పాలి, చదువుతుంటే మరోసారి చదవాలనే ఆసక్తిని కల్లించాలి. 
స జటిల సమాస బంధురంగా ఉండరాదు. 

j) ఏదేని ఒకే అంశానికి పరిమితం కావాలి. 

k) అంశంయొక్క పూర్వాపరాలను స్టూలంగా వివరించగల్లాలి. 


1) పేరాలుగా విభజింపబడాలి. మొదటి పీరా ఉపోద్దాతంగా చివరి పేరా 
ముగింపుగా ఉండాలి. 


౫) చిన్న చిన్న వాక్యాలలో ఉండాలి. 
IID) వ్యాసాల్లో రకాలు : 
(ae) 
వ్యాసం రచనాతీరును బట్టి వివిధాలుగా ఉంటుంది. ఇవి (ప్రధానంగా 


1 వర్ణనాత్మక వ్యాసాలు. 
11) విమర్శనాత్మక వ్యాసాలు. 


111) సాహిత్య వ్యాసాలు. 
iv) ధార్మిక వ్యాసాలు. 


+) చార్మితక వ్యాసాలు. 
గ) రాజకీయ వ్యాసాలు. 
మొదలగునవి 


మన పాఠశాల స్తాయిలో వివిధాంశాలపై ఒకటీ రెండు పేజీలు, 
నాలుగైదు పేరాలు, ఇరవై ముప్పై వాక్యాలకు మించని రచనలుచేయించడం 
ద్వారా విద్యార్థుల్లో వ్యాసరచనాశక్తీసే పెంపొందించి. తద్వారా వారిలోని 
సృజనాత్మకతను అంచనావేయవచ్చు. 


[౧ వ్యాస (రచన) బోధన ఉద్దేశ్యాలు ఇ 
వ్యాస బోధనాద్దేశ్యాల్లో ప్రధానమైనవానిని తెల్సికొందాం. అవి 
2) విషయజ్ఞానాన్ని 'పెంపొందించడ్తలి. 


0) సృజనాత్మక శక్తుల్ని వెలికితీసి ప్రోత్సహించడం. 
ఎ రచనను పరిచ్చేదాలుగా విభజించడం. 


17 


4) భావానుక్రమంగా రాయడం. 

6) విమర్శవాత్మక ధోరణిలో రాయడం. 

ఏ నికిత పరిశీలనాశక్తిని పెంపొందించడం. 

8) కల్పనాశక్తిని, ఆలో చనాశక్తిని క్రమబద్ధంచేయడం. 

h) వివిధ రచనారీతుల్ని పరిచయంచేయడం. 

ఫ విద్యార్థులతో తమదేయైన శైలిలో రచనలు చేయించడం. 


౪7 వ్యాప బోధన పద్దతులు న 


2) అనుకరణ వద్రతి : ఈ పద్దతిలో ఉపాధ్యాయులు మొదట ఏదేని ఒక 
ఆంశంపై కొన్ని" వాక్యాలు విద్యార్దులకు రాయించి మరో సారూప్య అంశం ౩ 


వారిని అదే విధంగా రాయమనడం జరుగుతుంది. విద్యార్థుల ల 
రచనాశక్తిని పెంపొందించడానికి అనుకరణ పద్ధతి ఉపకరిస్తుంది. కారణం 


భాషాభ్యసనం అనుకరణ ద్వారా జరుగుతుంది కనుక. ఉదా :- ఆవు అనే 
అంశం పై మొదట పదివాక్యాల్లో వ్యాసం రాయించి, విద్యార్ధులతో “గేదె! 
అనే అంశం పైఆ వాక్యాల్లో చిన్న మార్పులు చేసి రాయమనడం ద్వారా 
ఈ పద్దతిని ' ఉపయోగించుకోవచ్చు. 


b) అభివ్వర్థన వద్దతి : ఏదేని ఒక చిత్రంగాని, దృశ్యంగాని ప్రదర్శించి 
వావిపై రాయమని విద్యార్థుల్ని కోరడం అభివర్ణన పద్దతిలోని (ప్రత్యేకత. 
విద్యార్థులు తాము చూస్తున్న చిత్రం, దృశ్యంలోని "భావాలను వర్ణిస్తూ 
రాస్తారు. పంటపొలాలు, వర్షం మొదలైన అంశాలకు సంబంధించిన చిత్రాలను 
ప్రదర్శించి విద్యార్థుల్లోని ఉహాశక్తుల్ని క్రమబద్ధం చేసి రాయించడానికి ఈ 
పద్ధతి ఉపకరిస్తుంది. 


అ చర్చా వద్దతి : రాయాల్సిన అంశాన్ని మొదట ప్రస్తావించి ప్రశ్నీత్తరరూపంలో 
విషయాన్ని “ కూలంకషంగా చర్చించి ప్రధానాంశాలను, ముఖ్య పదాలను 
గురి ర్తింపజేయడం ఈ పద్దతిలోని ప్రత్యేకత. చర్చ ఆధారంగా విద్యారులు 
స్వయంగా వ్యాసరచన చేయగల్లుతారు. పై తరగతుల్లో ఈ పద్దతి అనుసరణ 


యోగ్యం. 

స్తా 
d) (దప్రయత్త్నవద్రతి : విద్యార్థులే స్వయంగా ఒక అంశాన్ని ఎం పికచేసికొని 
ఆ అంశంపై రాయడానికి 'ప్రయల్నంచేస్తారు. ఉపాధ్యాయులు వారికి 
సహకరిస్తూ మార్పులు చేర్పులకు సూచనలిస్తారు. విద్యార్థులు తర్వాత పూర్తి 


178 


ష్ష్‌ bing సై తరగతి విద్యార్థుల్లో ఈ పద్దతి ద్వారా వ్యాసరచనను 
(& బాం = 


6) ప్రకల్పనా వదతి : ప్రాజెక్టు పద్దతిలో భాగంగా విద్యార్దులు నిర్వ హించిన 
దు లు అ ధి 

(పకల్పనకు సంబంధించిన అంశాలను (క్రమబద్దంగా రాయమనడం ఈ 

పద్ధతిలోని ప్రత్యేకత. దీని పూర్వరంగంలో విద్యార్దుల మధ్య చర్చకు కూడా 

అవకాశమీయవచ్చు. తర్వాత అందరూ కలిసీ కూర్చొని తమ రచనలను 


సరిచేసుకోవచ్చు కూడా. 


గీ (వశంసా వద్రతి : ఏదేని ఒక రచన, రచయిత, అంశాన్ని (గ్రహించి 
ప్రశంసిస రచనచేయడం ప్రశంసా పదతిలోని ప్రత్యేకత. “సి తరగతులో 
థా యె ot) 


ద్దతి బాగా ఉపకరించినప్పుటికి నాకునచ్చింది “నాకునచ్చనిది' అనే 
భావనల ఆధారంగా చిన్న తరగతుల్లో కూడా రచనలు చేయించవచ్చు. 


g) ఆలోచనాత్మక వద్దతి : ఇది ఒకవిధంగా ప్రశంసాపద్దతికి ప్రతిరూపం. ఇది 

విమర్శనాత్మకంగా ఉంటుంది వ్యాసకర్త స్వీయ అభిప్రాయాలను ఇతరుల 

అభిప్రాయాలతో సమన్వయించి రాయగలితే ఉన్నతస్థాయి వ్యాసరచన బెతుంది. 
౧ om 


"పై పద్దతుల్లో తరగతికనుకూలమైన పద్ధతిని ఉపాధ్యాయులు ఎన్నుకొని 
వ్యాసరచనను విద్యార్థుల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 


VD వ్యాసబోధన క్రమం : 


ఇతర పాఠాల్లోవలెనే పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణం, సీర్షికాప్రకటనాన్ని 
నిర్వహించి వ్యాసరచనాపద్ధతిని, పరిచయం చేయడం గాని లేక చర్చించడంగాని 
ఉపాధ్యాయులు చేయాలి. ఆ తర్వాత పేరాలవారీగా ప్రశ్నోత్తర రూపంలో 
విషయంపై సమగ్ర చర్చచేస్తూ (క్రమపద్ధతిలో విషయంలోని ముఖ్యమైన పదాలను 
సేరాలవారీగా నల్లబల్లపై రాయాలి. చర్చ పూర్తయిన తర్వాత నల్లబల్లపై 
రాసిన పదాల ఆధారంగా పేరాలవారీగా విద్యార్థులందర్ని తరగతిలోనే వ్యాసం 
రాయమని ప్రోత్సహించాలి. విద్యార్థులు రాసిన వ్యాసాలను కొందరిచే 
చదివించి దోషాలున్న సవరించి మార్పులు చేర్పులు సూచించాలి. ఆ 
తర్వాత పునర్విమర్శచేసి ఇంటిపని ఇవ్వాలి. ఇంటిపనిలో విద్యార్థులు 
తరగతిగదిలో అసంపూర్తిగా రాసిన వ్యాసాన్ని పూర్తిగా రాయమని గాని, 
రాసిన వ్యాసాన్నే తిరిగి మార్పులు చేర్పులు చేస్తూ రాయమని గాని 


179 


కోరవచ్చు. మరో సారూప్య అంశానికి సంబంధించిన విషయమిచ్చి దానిపై 
రాయడానికి తగిన ముఖ్య పదాలను ఎంపిక చేయమని కూడా చెప్పవచ్చు. 
ఈవిధంగా విద్యార్దులకు మార్గదర్శకత్వం హిస్తూ చేయించే వ్యాసరచన 
ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తుల్ని వెలికితీయవచ్చు. 


8.06 ఉపవాచక బోధన : 

విద్యార్థుల్లో విస్తార పఠనాభిరాషను "పెంపొందించడానికి ఉద్దేశించిన 
పాఠ్యవస్తువు ఉపవావకం. పాఠ్యపుస్తకంతోబాటు అనుబంధంగా ఆరో తరగతి 
నుండి విద్యార్దులకు అందుబాటులో “ఉండే పుస్తకం ఉపవాచకం. ఉపవా 
చక _ బోధన మాధ్యమిక తరగతులనుండి ప్రారంభమౌతుంది. విద్యార్ధులు 
విశేషజ్ఞానాన్ని సముపార్హించుటకు ఉపవాచకం ఉపకరిస్తుంది. 


1) ఉపవాచక బోధన ఉద్దేశ్యాలు : 
2) విద్యార్థుల్లో విస్తార పఠనాభిలాషను పెంపొందించడం. 
0) విరామకాలాన్ని సద్వినియోగం చేయడం. 
౧) భాషాభిరుచిని పెంపొందించడం. 
6) సమగ్రమైన విషయజ్ఞానాన్ని పెంపొందించడం. 
e) మూల గంథాలు, పరామర్శ (గ్రంథాలు, సంప్రదించే అలవాటు సెంపొం 
దించడం. 
f) పఠన వేగాన్ని పెంచడానికి మౌన పఠనాన్ని ప్రోత్సహించడం. 
g) (గ్రంథాలయ వినియోగాన్ని ప్రోత్స హించడం. 
పై ఇచ్చేశ్వాల సాధనకు కింది బోధన పద్దతులు ఉపకరిస్తాయి. 
10 ఉపవాచక బోధన పద్దతు ౨ : 


ఉపవాచక బోధన పద్ధతుల్లో (ప్రధానమైన కొన్నిటిని తెల్సికొందాం. 
a) కథాకథనపద్దతి క న్‌ 

ఉపాధ్యాయులు మొదట ఒకనాటి బోధనాంశాన్ని కథనరూపంలో 
విద్యార్థులకు వివరించాలి. ఆ తర్వాత ఉపదాచకంలోని విషయ భాగాన్ని 


విద్యార్థులు చదువుకుంటారు. ముఖ్యాంశాలను ఉపాధ్యాయులు నల్లబల్ల పై 
రాజ యు. 


0) చర్చా పద్దతి థ్‌ 


ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు విద్యార్ధులను ముందు కొంత విషయభాగాన్ని 
చదవమని ఆ తర్వాత ఆ విషయంపై ప్రశ్నోత్తర రూపంలో చర్చచేస్తారు. 
అవసరమైన ముఖ్యాంశాలను నల్లబల్లపై రాస్తారు. 


౧ పఠన పద్దతి | 
ణా 


- ఈ పద్దతిలో ఉపాధ్యాయులు తాము ఉపనాచకంలోని అంశాలను 
చదివి, విద్యార్థులచే చదివించి ముఖ్యాంశాలను |క్రోడీకరిస్తారు. కేవలం 
మొదటి దశలో విద్యార్థుల పఠననైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతి 
ఉపకరిస్తుంది. కాని పై తరగతుల్లో ఆదరణ యోగ్యం కాదని బోధన 


శాస్త్రజ్ఞుల నమ్మకం. 


d) ఉపన్యాస పద్దతి క 


ఉపాధ్యాయులే నేరుగా ఉపవాచకాంశాన్ని విద్యార్థులకు చెప్పడం ఈ 
పద్దతిలోని (ప్రత్యేకత. విద్యార్దులు ఈ పద్దతిలో కేవలం శ్రోతలే. పాఠశాల 
ఠా థ్‌ వ : 
దశలో ఈ పద్దతి అనుసరణయోగ్యం కాదని కొందరి అభిప్రాయం. 


11) ఉపవాచక బోధన క్రమం : 


ఇతర పాఠాల బోధనలో వలెనే ప్రవేశసోపానాన్ని (పూర్వజ్ఞాన పరిశీలనం, 
ఉన్ముఖీకరణం, శీర్షికాప్రకటనం) నిర్వహించి ఆనాటి ఉపవాచకాంశంలోని 
సుమారు ముప్పాతిక భాగాన్ని ఉపాధ్యాయులు కథాకథనరూపంలో ఆసక్తికరంగా 
విద్యార్థులకు చెప్పాలి. అవసరమైన ముఖ్యాంశాలను నల్లబల్ల పై రాయాలి. 
కథనం పోగా మిగిలిన పాఠభాగాన్ని తరగతిలోనే విద్యార్థుల్ని మౌనంగా 
చదువుకొమ్మ ని కోరాలి. వారు మౌనపఠనం చేసిన తర్వాత కథితాంశం పై, 
పఠితాంశం పై ప్రశ్నోత్తర రూపంలో సమగ్రమైన చర్చ జరపాలి. అవసరమున్న 
చోట్ల అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తఈందంనార ఆ తర్వాత 
పునర్విమర్శ చేసి ఇంటిపని ఇవ్వాలి. ఇంటిపని (ప్రశ్నలలో పీరాలు సూచించి 
వానిపై ప్రశ్నలకు సమాధానాలు రాయించడం, శీర్షికను నిర్ణయించమనడం, 
ప్రశ్నల తయారుచేయడం లాంటి వివిధ రకాల ప్రశ్నలీయాలి. తద్వారా 
అపరిచిత గద్యాంశాలను పఠనపూర్వకంగా ఎలా అవగాహనచేసికోవచ్చో 

ఇ 9 జ శ గా 
విద్యార్థులు (గ్రహిస్తారు. ఈ పద్ధతి ద్వారా ఉపవాచక బోధన తన ఉద్దేశ్యాలను 
సాధించి విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పుల్ని కనపరుస్తుంది. 


181 


8.07 నాటక బోధన : 


నాటకం సంభాషణాత్మకమూ, అభినయాత్మకమూ ఐన ప్రక్రియ. 
సంభాషణలతో బాటు పొత్రలకనుగుణమైన హావభావ ప్రకటన కూడా నాటక 
లకణమే. సాహిత్యంలో నాటకం చిటచివరి ప్రక్రియ అని లాకణికుల మతం. 
eo కు జ్‌ 
అందుకే 'నాటకాంతం హీ సాహిత్యం' అన్న నుడీ ప్రచారంలోకి వచ్చింది. 
పొఠ్యపుస్త క్రాల్లో సంభాషణా రూపంలో నాటకపాఠాలుంటాయి. ప్రాథమిక 
తరగతుల్లో సంభాషణా పాఠాలు ఎక్కువగా, పై తరగతుల్లో కనీసం ఒకటి 


రెండైనా' ఉంటాయి. వీని ఆధారంగా పాత్రానుగుణ వ్యక్తీకరణ సామర్థ్యాలను 
పెంపొందించాల్సి ఉంటుంది. 


Dp వాటక బోధన ఉద్దేశ్యాలు న 
నాటక బోధన ద్వారా కింది ఉద్దేశ్యాలను సాధించవచ్చు. 


2) సామాన్య జనజీవన వ్యవహారాన్ని పరిచయం చేయడం. 

0) మానవ ప్వభావాల్ని అధ్యయనం చేయడం. 

౦) విభిన్న పరిసరాల్లో, అవసరాల్లో పాత్రల ప్రవర్తనలను పరిశీలింపజేయడం. 
d) ఎదుటివ్యక్తీ భాషీంచిన అంశానికి అనుగుణంగా భాషీంచడం,. 


6) ఒకేసారి ఒకే వ్యక్తి మాట్టాడాలని, ఇతరులు మాట్లాడుతుంటే మధ్యలో 
ఆటంకపరచరాదను ప్ప ఎహను కల్షించడం. 


f) దృశ్య అనుభవాల్ని కల్గించడం ద్వారా ఆవందామభూతిని పెంపొందించడం. 
బ్ర సంభాషణల కనుగుణమైన హావభావ ప్రదర్శన చేయడం. 


యోనా 


పై ఉదేశ్యాల పాధనకు ఈ కింది పద్దతులు ఉపకరిస్తాయి. 
య ళా 

రి నాటక బోధన పద్దతులు : 

a) వ్యాఖ్యాపద్దతి క 


నాటకంలోని వివిధ సన్నివేశాలు, పాత్రలు, వాని భాషారూపం, నాటక 
నేపథ్యం, నాటకంలోవి భావసౌందర్యం మొదలైన అంశాలపై ఉపాధ్యాయులు 
వ్యాఖ్యానరూపంగా విద్యార్థులకు వివరించి నాటకంలోని విశేషాలను వారు 
గ్రహించేట్టు చేయాలి. తర్వాత విద్యార్థులు వాటక పాఠం చదువుకొని 
తరగతిలో బోధించిన అంశాలతో పమన్వయించు కొంటారు. 


182 


b) ప్రదర్శన పద్దతి క 


ఉపాధ్యాయులు ఈ పద్దతిలో పాత్రలను వాచికాభినయం ద్యారా 
అనుకరిస్తూ విద్యార్థులు విషయాన్ని _ గ్రహించేట్లు చేయాలి. తద్వారా 
పొత్రోచితంగా సంభాషణలను చెప్తూ విద్యార్థులు ఉపాధ్యాయుల్ని అనుకరిస్తారు. 
c) ప్రయోగ పద్ధతి శ్ర 

ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు విద్యార్థులచే పాతపోషణ చేయించి ఆంగిక, 
వాచిక, ఆహార్యాల ఆధారంగా నాటకాన్ని ప్రదర్శించే ఏర్పాటు చేస్తారు. 
ఆహార్యాన్ని మినహాయించి కూడా విద్యార్థులలో, తరగతిగదిలో, ఆహార్యంతో 


రంగస్థలం పై నాటకాన్ని (పదర్శించుట ద్వారా విద్యార్థులు నాటకంలో లీనమై 
రసానుభూతిని పొందుతారు. 


[0 వాటక్షబోధన క్రమం : 

ఇతర పాఠాల వలెనే (పవేశసోపానం నిర్వహించి నాటక రచయిత 
గురించి నాటక నేపథ్యాన్ని గురించి విద్యార్థులకు వివరించాలి. సంభాషణలు 
తాను చెప్తూ పొత్రోచితంగా విద్యార్థులచే చెప్పిస్తూ అనుకరణ పద్దతిలో 
విద్యార్థులకు బోధించాలి. అవసరమైన చోట్ల ముఖ్య భావనలను వివరిస్తూ, 
విశ్లేషిస్తూ బోధన చేయాలి. తర్వాత విద్యార్థులచే ఒకసారి నాటక భాగాన్ని 
చదివించి పునరావృత్తి చేసి ఇంటిపని ప్రశ్నలీయాలి. తరగతిగదిలో విద్యార్థులచే 
నాటక ప్రయోగం కూడా చేయించవచ్చు. రంగస్థల (ప్రయోగం కూడా 
ప్రత్యేక సన్నివేశాల్లో విర్వహించి ఈ ప్రక్రియ ద్యారా ఆశించిన గమ్యాంను 
సాధించవచ్చు. 


8.08 కథా బోధన : 

బాలబాలికలు కథలంటే చెవికోసుకుంటారు. మానవుల సామాజిక, 
ధార్మిక, నైతిక అంశాలు, వీరగాథలు జానపద కథల రూపంలో ప్రచారంలో 
ఉన్నాయి. ఈనాడు కథ, కథానిక విశిష్టమైన సాహితీ ప్రక్రియలుగా 
గుర్తింపు పొందాయి. సందేశాత్మకమూ, నాతిదీర్ణమూ అయిన కథలు 
ప్రాథమిక తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా చోటుచేపీకొంటాయి. ఉన్నత 
తరగతుల్లో కథా పాఠాల సంఖ్య తక్కువయైననూ ఉన్న ఒకటి రెండు 
పాఠాలు సందేశాత్మకంగా కథాసాహిత్యానికి పతినిధులై ఉంటాయి. ఈ 
పాఠాల బోధనద్వారా విద్యార్థుల్లో సఠననైపుణ్యాన్ని, కథన వైపుణ్యాన్ని 
పెంపొందించవచ్చు. 


153 


౮.4. Yokahn మరియు R.G. Simpson గారలు తమ Modem 
Methods and Techniques of Teaching’ అనే గ్రంథంలో కథలయొక్క 
విశిష్టతను ఇలా పేర్కొన్నారు. వారు ౫1651007 Can be justified for 
it: recreational values alone., if a Story points a moral well and g00d, 
if it improves language habits so much better, but the story must of 
ail be a good story and story telling must be worth while for its own 
5.2” అని అభిప్రాయపడ్డారు. 


విద్యార్థులలో కథా బోధన ద్వారా సామాజిక, వైతిక విలువల్ని |ప్రోదిచేపీ 
వారివి మంచి కథకులుగా, కథా రచయితలుగా తీర్చిదిద్దడమే కథాబోధన 
(పధాన ఆశయం. 


క, కథల రకాలు | 
కథలు దిగువ విధంగా ఉంటాయి. 

2) హాస్యకథలు. 

0) నీతి కథలు. 

C) అద్భుత కథలు. 

ఈ) జానపద కథలు. 

6) వీర గాథలు. 

f) చార్మిత్రక కథలు మొదలగునవి 


1D కథా బోధన ఉద్దేశ్యాలు వి 


కథా బోధన ద్వారా దిగువ ఉద్దేశ్యాలు సాధించాలి. 


2) విద్యార్థుల ఆలోచనా శక్తివి వికసింపజేయడం. 


b) భావసౌందర్యాన్ని విద్యార్థులు అస్వాదించేట్లు చూడడం. 
౧ కథన కౌశలాన్ని పెంపొందించడం. 
4) సాహిత్యాభిరుచిని పెంపొందించడం. 


9 ఆతి చిన్న విషయంలోనే నైతిక విలువల్ని విద్యార్థులు (గహించేట్లు 
చేయడం. 


11D కథా బోధన పద్దతులు : 
కథాబోధన పద్ధతుల్లో ప్రధానమైన కొన్నిటిని గూర్చి తెల్సికొందాం. 


184 


కక . 
a) కథన పద్దతి శ 


ఉపాధ్యాయులే ఆసక్తికరంగా కథను విద్యార్థులకు చెప్పాలి. తద్వారా 
విద్యార్థులు కథాంశాన్ని విని వారు కూడా తిరిగి ఆసక్తికరంగా కథను 
చెప్పగల్లుతారు. 
b) ప్రదర్శన పద్ధతి శ్ర 


ఉపాధ్యాయులు , కథకు సంబంధించిన వరస చిత్ర మాలికలము సేకరించి 
తరగతిలో ప్రదర్శించాలి. విద్యార్థులు ఆ కథాచిత్రాలు చూస్తూ వరసగా 
కథను తమ మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు కథా 
చిత్రాలను అనుసరించి భావాన్ని వ్యక్తీకరించలేని చోట్ల ఉపాధ్యాయులు వారికి 
సహకరిస్తారు. చిత్రాలు చదివి కథ చెప్పే పద్ధతి చిన్నతరతుల్లో బహుళ 
ప్రయోజనకారి. 
49 పూరణ పద్దతి _ 


ఉపాధ్యాయులు కొంతమేర కథను చెప్పి తర్వాతి కథాభాగాన్ని ఊహిం 
చమంటారు. విద్యార్థులు ఊహించిన కథాభాగం సరియైనపక్టంలో ఆ 
కథను పూర్తిగా విద్యార్ధులతో చెప్పిస్తారు. లేని పక్షంలో తామే మిగతా 
కథాభాగాన్ని చెప్పి విద్యార్థులచేత చెప్పిస్తారు. పై తరగతుల్లో ఈ పద్ధతి 
ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని "పెంపొందించవచ్చు. 
0 అభినయ పద్ధతి న 


కొన్ని కథలను విద్యార్ధులతో అభివయపూర్వకంగా చెప్పించడం ద్వారా 
కథ విద్యార్థులకు మరింత చేరువౌతుంది. దీనివల్ల పాత్రోచిత హావభావ 
ప్రదర్శనకు కూడా వీలు కల్గుతుంది. 


పై పద్దతుల్లో తరగతికి అనువైన పద్ధతిని ఉపాధ్యాయులెన్నుకొని 
కథాబోధన చెయాలి. 
[ఇ కథా బోధన క్రమం : 

ఇతర పాఠాల్లో వలెనే ఉపాధ్యాయులు మొదట (ప్రవేశపోపానాన్ని 
నిర్వహించి ఆనాటి కథను _ శీర్షికరూపంలో ప్రకటించాలి. తర్వాత కథా 
భాగాన్ని తెల్పుటకుముందే కథా రచయత “పేరు తెలిస్తే చెప్పాలి. కథను 
స్థూలంగా విద్యార్థులకు కథాచిత్రాల సాయంతో ఆసక్తికరంగా చెప్పాలి. తర్వాత 

ఉద ఇ శ్ర Te x9 - 
పాఠ్యపుస్తకంలోని కథను విద్యార్థుల్ని మౌనంగా చదవమని, ఆ - తర్వాత 


185 


ముఖ్య కథాంశాల పై ప్రశ్నించాలి. విద్యార్థులతో కథాంశాన్ని క “ంతమెరకు 
చెప్తిస్తూ కథను పూర్తిచేయాలి. ఆ తర్వాత పునర్విమర్శచేసి ఇంటిపని 
ఇచ్చి పాఠబోధనను ముగించాలి. 


పై క్రమాన్ని పాటించి కథను బోధించినపుడు విద్యార్థుల్లో కథనం 
మరియు కథ రెంటియందు ఆసక్తి కల్లి వారు మంచి కథకులుగా మారే 
అవకాశముంటుంది. 


పైన వివరించిన వివిధ పాఠాల బోధనలో సూచించిన (క్రమాలు 
కేవలం సూచన ప్రాయాలు మాత్రమే. ఉపాధ్యాయులు తమ తరగతి 
గదికి పార్యాంశానికి, విద్యార్థుల స్థాయికీ అనుగుణమైన (క్రమాన్ని, పద్ధతిని 
అనుసరించాల్సి ఉంటుంది. బోధన పద్దతులు, బోధనక్రమం ఏవీ నిర్దుష్టమూ, 
సమ(గ్రమూకావు. కాని వీనికి విద్యా, తాత్తి బక్‌! సామాజిక, మనస్తత్వశా స్త్ర, 
ఆధారాలున్నాయి. ఉపాధ్యాయులు తాము ఎంపికచేసికొనే బోధన పద్ధతి, 
బోధనక్రమం (సోపాన క్రమం) ఈ ఆధారాల కనుగుణంగా ఉన్నాయో లేవో 
ఒకసారి పరిశీలించి సరిచూసుకోవాలి. అందువల్ల ఉపాధ్యాయులు స్వేచ్చగా 
తమకు అనుకూలమైన పద్ధతిని లేదా పద్దతులను విద్యాసూత్రాల పరిధిలో 
అవలంభించి పాఠబోధనను ఫలవంతం చేయవచ్చు. 


186 


తొమ్మిదో అధ్యాయం 
బోధన నైపుణ్యాలు (Teaching Skills) 


9,01 ఉపోదాతం : 
యె 


ఉపాధ్యాయులు తరగతిగది బోధనలో వివిధ పద్దతులు అనుసరిస్తారు. 
ఆయా విషయాలకు అనుగుణమైన బోధన వ్యూహాలను ఎన్నుకొంటారు. ఈ 
పద్దతులు రేదా వ్యూహాల్లో సాధారణంగా వారు దృ ష్రియందుంచుకోవాల్సినవి 
మరియు బోధనను సమర్థంచేయడానికి ఉపయోగపడేవే బోధన నైపుణ్యాలు. 
వృత్తి పూర్వ శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు ఈ బోధన చైపుణ్యాల్ని 
స్వంతం చేసికోగలిగితే వారు పరిణితి చెందిన ఉపాధ్యాయురై విద్యార్థుల 
అభిమానాన్ని చూరగొంటారు,. 


Allen మరియు Ryan$ గారలు బోధననైపుణ్యాలుగా కొన్ని అంశాలను 
గుర్తించారు. వానిలో : 


1) ప్రేరణలో వైవిధ్యత ($90133 Variation). 
i) అంశాన్ని ప్రవేశపెట్టుట (Set Induction). 
1) ముగింపు చెప్పడం (Closure). 
iv) నిశ్శబ్ద హావభావ ప్రకటన (Silence and Nonverbal అయి. 
V) విద్యార్థుల భాగస్వామ్య పునర్భలనం (Reinforcement of student 
participation). . 
vi) (ప్రశ్నలడుగుటలో ధారాళత (Fluency in asking questions). 
గఫ సమగ్ర పరిశోధనను ప్రోత్స హించే ప్రశ్నలు (Probing Questions). 
vii) అపప్పత ప్రశ్నలు (చైవిధ్యతగల ప్రశ్నలు) (Divergent Questions). 
1) అవధానతా రూపంలోని ప్రవర్తనల గుర్తింపు (6002013008 attending 
behaviour). 
x) ఉదాహరణల వినియోగం, వివరణ (1103602608 the use of examples). 
౫) ఉపన్యసించడం (16001109). 
వ) ప్రణాళికా బద్ద పునరుక్తి (Planned Repetition). 


187 


శమ) ఎంవ్బురి భాఎ ౩టఎ (LCOmpieteness of communication). 


B.K. పస్పిగారు, బోధనాలక్ష్యాలు రాయడం, ఉన్ముఖీకరణం చేసే 
పాఠాన్ని ప్రవేశపెట్టడం, (ప్రశ్నలడుగుటలో ధారాళత, ఆలోచనలు రేకెత్తించే 
ప్రశ్నలడుగుట, వివరించుట, ఉదాహరణలతో వివరించుట, (పేరణలో వైవిధ్యశ, 
హావభావప్రకటన, విద్యార్దుల అభ్యసనాన్ని పునర్చలనం చేయుట, విద్యార్థుల్ని 
అభ్యసనానికి ప్రోత్సహించుట, నల్లబల్ల వినియోగం, పాఠానికి ముగింప 
చెప్పడం, విద్యారుల అవధానతను స్థాపించుట మొదలగు వానిని బోధ 
నైపుణ్యాలుగా "పెర్కొన్నారు. మరికొందరు విద్యావేత్తలు నీనితోబాటు 
విశ్లేషించడం, సాధారణీకరణం చేయడం, తరగతినిర్వహణ, ఇంటిపని ఇవ్వడం, 
బోధనోపకరణాల వినియోగం కూడా వీనిలో చేర్చారు. సూక్ష్మ సన్నివేశాల్లో 
వీనిని అభ్యాసం చేసి, లోపాలను సవరిందుకొని, అవసరమైన సన్నివేశాల్లో 
వీనిని అనుసరించగం ఆత్మవిశ్వాసాన్ని ఉపాధ్యాయులు సపెంపొందించుకోవాలి. 


బోధన నైపుణ్యాల్లో కొన్నిటిని గూర్చి ఇచట తెల్సికొందాం. 
9.02 ఉన్ను ఫీకరణం చేయడం (Motivation) : 


తరగతి గదిలో ప్రవేశించిన ఉపాధ్యాయులు తమ పాఠ్యాంశ బోధనకు 
విద్యార్థుల్ని సన్నద్ద్ధుల్ని చేయడమే ఉన్ముఖీకరణం. తద్వారా విద్యార్థులు 
ఇతఃపూర్వం చదువుకొన్న విషయ వాతొవరణంనుండి ప్రస్తుతాంశంలోకి వస్తారు, 
విద్యార్థులు ఆవధానాన్ని (ప్రస్తుతాంశంవైపు మల్ళిస్తారు. _ఉన్ముఖీకరణాన్ని 
వివిధొలుగా నిర్వహించే వైపుణ్యం ఉపాధ్యాయులు స్వంతంచే సీకోవాలి. 


ప్రశ్నల- ద్వారా ఉన్ముఖీకరణం చేయడం ఒక పద్దతి. నేరుగా పాఠ్యాంశ 
నేపథ్యానికి సంబంధించిన రెండు మూడు ప్రశ్నలు లేక పాఠ్యసంబంధ పూర్వ 

జ్ఞానానికీ సంబంధించిన ప్రశ్నల ద్వారా ప్రస్తుతాంశాన్ని సమన్వయించవచ్చు. 
ఉన్ముఖీకరణంలో ఆడిగే చివరి ప్రశ్న సాధారణంగా ఆరోజు చెప్పబోయే 
పాఠ్యాంశ శీర్షికను గుర్తించగల్లేదిగా ఉండాలి. ఉన్ముఖీకరణంలో నొలు గైదు 


ప్రశ్నలకు మించకుండా పూర్వ ప్రస్తుతాంశాలను సమన్వయిస్తూ మెలకువతో 
(పశ్నించాలి. 


బోధనోపకరణాలను ప్రదర్శిస్తూ ' ఉన్ముఖీకరణం చేయడం మరో పద్ధతి, 
ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు ఇతఈపూర్వమే తయారుచేసిన ఉపకరణాన్ని 


188 


పదర్శించిగాని, నల్లబల్ల పై సద్యోచిత్రాన్ని గీసి గాని ప్రస్తుతాంశాన్ని ప్రవేశ 
పెట్టవచ్చు. మరో పద్ధతిలో ఉపాధ్యాయులు ఏదేని ఒక సంఘటననుగాని, 
కథనుగాని చెప్ప విద్యార్థుల్ని ప్రస్తుతాంశంచైపు మళ్ళించవచ్చు. ఇది 
మెలకువతో చేయాల్సిన పని. ఉన్ముఖీకరణంలో ్రస్తుతాంశాన్ని నేరుగా చెప్పి 
పాఠ్యబోధనకు ఉపక్రమించే పద్ధతి మరోటి. దీన్ని సాధారణ ఉపాధ్యాయులు 
అనుసరిస్తారు. ఈ పద్ధతిలోని ప్రధానలోపం అభ్యసనానికి అనువైన 
వాతావరణాన్ని కల్పించకపోవడం. విద్యార్థుల చిత్తవృత్తులు (పస్తుతాంశం పై 
కేందీకరింపబడక పూర్వ పాఠ్యాంశం పై గాని, ఇతరుత్రాగాని అన్యమనస్కంగా 
ఉండుట వల్ల ఈ పద్దతిని ఉపయోగించినపుడు పాఠ్యబోధన ఉద్దేశ్యం 
నేరవేరదని కొందరి అభిప్రాయం. 


Pr 


ఉన్ముఖీకరణాన్ని నిర్వహించుటలో ఉపాధ్యాయులు కనబరచిన మెలకువ 
పాఠబోధనను విజయవంతమూ, ప్రభావయుతమూ చేస్తుంది. ఉన్ముభఖీకరణం 
చేసిన విధాన్ని బట్టి ఉపాధ్యాయుం బోధన నైపుణ్యాన్ని అంచనా వేయవచ్చు. 
ఉన్ముఖీకరణాన్ని బాగా నిర్వహించగల్లిన ఉపాధ్యాయులు ఆత్మ విశ్వాపంతో 
తరగతిని సమర్ధంగా నిర్వహిస్తారు. "పై _ పద్ధతుల్లో ఏదేని ఒకపద్ధతిని 
ఉపయోగించి ఉపాధ్యాయులు ఉన్ముఖీకరణం చేయగల్లితే బోధన పమర్థమై 
సిరమౌతుంది. విద్యామనో విజ్ఞాన శాస్త్రంలో వివరించిన అభ్యసన సిద్దాంతాల 
హ్‌ ఇ ఠా 
ననుసరించి ఉన్ముఖీకరణాన్ని నిర్వహించాలి. 


9.03 పాధారణీకరణం చేయడం (GenEnlisation) : 

పాఠ్యాంశ బోధనలో వివిధ సంఘటనలు, పన్నివేశాలను గురించి 
ఉపాధ్యాయులు వివరించడమో లేక వావిలోని ముఖ్యాంశాల్ని ప్రస్తావించడమో 
చేసి విద్యార్థుల్ని చర్చకు సమాయత్తం చేస్తారు. చర్చలోని (ప్రధాన భావాలను 
క్రోడీకరించి సాధారణీకరణం చేయడం అవసరం. తద్వారా విద్యార్థుల్లో 
పాఠంలోని (పాధాన్యతాంశాలు, సారూప్యతాంశాల స్ప ఎవొ పెరిగి విద్యార్థులు 
కూడా చదివిన, వినిన విషయాలను సాధారణీకరణం చేస్తారు. వ్యాకరణ 
పాఠంలో ఉదాహరణల్లోని సారూప్యతను గుర్తించి సూత్రనిర్మాణం చేసే 
శక్తి అలవడటం సాధారణీకరణం ద్వారా జరుగుతుంది. తద్వారా విద్యార్థులు 
సిద్దాంత ప్రతిపాదన, సూత్ర (ప్రతిపాదన చేయగల శక్తిని పొందుతారు. 


189 


9.04 ఆలోచనలు రేకెత్తించడం : 


పాఠ్యబోధనలో పుప్తకంలోని అంశాలు మాత్రమే విద్యార్థులకు వివరించడం 
ప్రధానం కాదు. కేవలం పాఠ్యాంశ బోధనే ఐతే విద్యార్థులు తామే స్వయంగా 
చదువుకొని విషయాన్ని (గ్రహించి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. పాఠబోధన 
ఉద్దేశం కేవలం పాఠంలోని అంశం మాత్రమే బోధించడం కాక ఆ అంశంపై 
విద్యార్థుల్ని వివిధ రకాలుగా ప్రశ్నించుట ద్యారా వారి ఆతోచనల చేనెతు ప్టైను 
కదిలించాలి. ఆయా పన్నివేశాలు జరిగి ఉండకపోతే ఏం జరిగేది, ఆ 
సన్నివేశాల్లో తానే ఒక పాత్ర ఐలే తామ ఎలా ప్రవర్తించేవాడు. ఇలా 
ఆలోచనలు రేకెత్తించే విధంగా ప్రశ్నిస్తూ సమాధానాలు చెప్పించాలి. ఈ 
పద్ధతిలో బోధిస్తే పాఠ్యాంశం విద్యార్థుల్లో చిరకాలముంటుంది. పాఠశాలలో 
వారు గడపీన సమయం పద్వివియోగం ఐందని భావిస్తారు. పాఠ్యాంశ పరిధుల 
వతిక్రమించకుండా పరిసరాల్ని, విలువల్ని, సమన్వయపరుస్తూ ఆలోచనలు 
రేకెత్తించి వానికి ఒక రూపాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై 
ఉంటుంది. ఈ ఆలోచనలు ధనాత్మకమైవి కావాలి. ఇచట తమ ప్వంత 
ఆలోచనల్ని ఉపాధ్యాయులు విద్యార్ధుల పై ఏవిధంగానూ రుద్దరాదు. 


9.05 విశ్తే షించడం (ఉషటాంట్‌) : 


పాఠ్యాంశ భాగాలను, పందర్భాలను ప్రస్తావించి ఒక్కొక్క అంశాన్నే 
విభజించి విశ్లేషించడం ఉపాధ్యాయులు అలవరచుకోవాల్సిన మరో బోధన 
వైపుణ్యం. ఒక అంశాన్ని వివిధ దృక్కోణాల్లో తాము పరిశీలించి, వివరించి, 
మరో అంశాన్ని విద్యార్థులను వివిధ దృక్కోణాల్లో పరిశీలించి విశ్లేషించమనాలి. 
దీనివల్ల ఆయా అంశాలపైన విద్యార్థులకు లోతైన అవగాహన కల్గుతుంది. 
దేవాలయాలు అనే పాఠంలో కేవలం హిందూ దేవాలయాలేగాక ఇతర 
మతస్థుల దేవాలయాలు, ఆధునిక దేవాలయాలు (ప్రాజెక్టులు) మొదలైన 
వానిని కూడా ప్రస్తా వించి వానియందలి సామాన్యాంశాలను విశే షించడం 
నేర్చారి. తద్వారా విద్యార్థులు విషయాన్ని సంపూర్ణంగా ఆర్థం చేసుకొనే 
వీలుకల్లుతుంది. 


9.06 వివరించడం (Emlaining) : 

ఉపాధ్యాయులు ఏదేని ఒక అంశాన్ని తామే స్వయంగా చెప్పడమే 
వివరణ. ఇది కథనరూపంలో లేదా (ప్రస్తావనరూపంలో ఉండవచ్చు. వివిరణ 
లో ఒక అంశం యొక్క పూర్వ్యాపరాలన్నీ చోటుచేసికొంటాయి. ఉదాహరణకు 


190 


కవిపరిచయం, పూర్వ కథా పరిచయం, చర్చలో ప్రాసంగికంగావచ్చిన అంశాలు 
ఉపాధ్యాయులే స్వయంగా వివరించాల్సి ఉంటుంది. కథాంతర్గత కథనంలో 
కూడా వివరణ అవసరం. ఉపవాచకంలో కథాభాగాన్ని, వ్యాసబోధనలో 
దత్తొంశాలను, కీలకాంశాలను, పొరిభా షక పదాలను వివరించాల్సి ఉంటుంది. 
జాతీయాల, లోకోక్తుల వివరణ కూడా “ఉపాధ్యాయులు చేయాల్సి ఉంటుంది. 
ఇట్టు వివరించే సామర్థ్యం కల్గి ఉన్న ఉపాధ్యాయులే తరగతిగదిలో 
విద్యార్థుల్ని సంతృప్తి ప్తపరచగలుగుతారు. దీనికోసం ఉపాధ్యాయులకు విస్తృతమైన 
పఠానావగాహనం ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. 


9.07 (పశ్నించడం (Questioning) : 


బోధన నైపుణ్యాల్లో ప్రశ్నించడం ఒక ప్రత్యేకమైన కళ. పైన వివరించిన 
అన్ని నైపుణ్యాలకు (ప్రశ్నించడం సహాయకారి. (ప్రశ్నించడం ఉపాధ్యాయులు 
నిర్మించే (పశ్నరూపాలు, ఆ ప్రశ్నల స్వభావాల పై ఆధారపడి ఉంటుంది. వీనిని 
వివిధ సందర్భాల్లో ఉపాధ్యాయులు ఉపయోగించుకోవచ్చు. ఆ సందర్భాలలో 
కొన్ని దిగువన ఈయబడ్డాయి. 


2) పూర్వజ్ఞానాన్ని పరీక్షించుటకు. 

b) పాఠ్యాంశాన్ని ప్రవేశ పెట్టుటకు. 

౧) విషయ వివరణచేసి విద్యార్థులు ఏమేరకు విషయ (గ్రహణ చేసారో 
తెల్సికోవడానికి. 

d) విద్యార్థుల అవధానాన్ని ఆకర్షించడానికి. 

ల విద్యార్థుల జ్ఞాపకశక్తిని పరీకి క్రించడానికి. 

f) చర్చచేయడానికి, 

౯) సారాంశం రాయించడానికి. 

1) ఆలోచనలు రేకెత్తించడానికి. 

i) సాధారణీకరణం చేయించడానికి. 

j) విశ్లేషించడానికి, వివరించడానికి. 

k) పాఠ్యాంశాన్ని పునర్విమర్శ చేయడానికి. 

1) అభ్యసనాన్ని పునర్చలనం చేయడానికి. 


ఇట్లు వివిధ సందర్భాల్లో ప్రశ్నలను ఒక బోధన వ్యూహంగా వినియో 
గించుకోవచ్చు. పరిణితిచెందిన ఉపాధ్యాయులు వైవిధ్యం కల్గిన ప్రశ్నలను 
తయారుచేస్తారు. 


191 


i) (ప్రశ్నల లక్షణాలు : 

ప్రశ్నించే విధానం ఈ కీంది విధంగా ఉండాలని భాషా బోధకులు భావిస్తారు. 
ఇ) (ప్రశ్నల సూటిగా ఉండాలి. 

b) ప్రశ్నలలోని పదాలు, భాష స్పష్టంగా, సరళంగా ఉండాలి. 

c} కొన్ని సందర్భాల్లో ప్రశ్నలోనే కొంత సమాధానం కూడా ఉండొచ్చు. 


6) విద్యార్థులను అడిగిన మొదటి ప్రశ్నకు వచ్చిన సమాధానంపై రెండో 
ప్రళ్ళృ, ఆ ప్రశ్న సమాధానంపై మూడో ప్రశ్న ఇలా ఒక భావన పూర్తి 
ఆయ్యేంతవరకూ ప్రశ్నల వరస (Question Sequence) కొనసాగాలి. 
ప్రశ్న సమాధానం, ప్రశ్న అనే గొలుసులో ప్రశ్న విధానముండాలి. 


€ 


గ్‌ 


వీలయినంతవరకు జౌను/కాదు అనే సమాధానం వచ్చే ప్రశ్నలు అడగరాదు. 
లి ఆశిస్తున్న సమాధానానికి అనుగుణమైన ప్రశ్న నిర్మించాలి. 
ర్‌) ఇవి బోధన లక్ష్యాలు, స్స స్టీకరణలపై, కృత్యాల పై ఆధారపడి ఉండాలి. 


h 


ప 


వివిధ రూపాల్లో (ప్రశ్షలుండాలి. 
i) ప్రతి విద్యార్థిని కఠినం, సులభం, మధ్యస్థమైన ప్రశ్నలడగాలి. 


శ) ఏదో ఒక అంశానికి, ఏదో ఒక లక్యానికి పరిమితం కాక అన్ని అంశాలకు, 
అన్ని లక్ష్యాలకు ప్రాధాన్యత నీయాలి. 


k 


లో 


విద్యార్దులు ప్రశ్నలకు చెప్పిన సమాధానాలను, చెప్పలేని విద్యార్థులచే 
చెప్పించాలి. 


క్ర) (ప్రశ్నలకు సమాధానం చెప్పే మెలకువలు నేర్సాలి. 
గ) ప్రశ్నలకు సమాధాన పరిధి ఎంతో తెల్సాలి. 


౧) ప్రశ్నలు ఎలా తయారుచేయాలో తెల్ఫారి. అప్పుడు మాత్రమే విద్యార్దులు 
పరియైన సమాధానాలు చెప్పుగల్లుతారు. 


102 


ఫు ప్రశ్నలు తయారుచేసే విధం : 


ఉదా : రాముడు అడవికి వెళ్ళుచున్నాడు. (సాధారణవాక్యం,) 
రాముడు ఎచటికి వెళ్ళుచున్నాడు? ((ప్రశ్నవాక్యం) 
ఎవరు అడవికి వెళ్ళుచున్నారు: (ప్రశ్నవాక్యం) 
రాముడు ఏంచేస్తున్నాడు? (ప్రశ్నవాక్యం, 
రాముడే అడవికి వెళ్తున్నాడా? ((పశ్నవాక్యం) 
రాముడు అడవికే వెళ్తున్నాడా? (ప్రశ్నవాక్యం) 
రాముడు ఆడవికి వెళ్తునాాడా? (ప్రశ్నవాక్యం) 
ఎవరు ఎచటికి వెళ్తున్నారు: (ప్రశ్నవాక్యం, 


ఇలా వివిధాలుగా (ప్రశ్నించడం నేర్పాలి. 


ఇలా వివిధ రకాలుగా వివిధ ఉద్దేశ్యాలతో ప్రశ్నించే నేర్పు ఉపాధ్యాయులు 
అలవరచుకోవాలి. (పక్నించడం ఉపాధ్యాయుల హక్కు, సమాధానం చెప్పడం 
విద్యార్దుల విధి అనిగాక విద్యార్ధులు కూడా ప్రశ్నించేట్లు ప్రోత్స హీంచాలి. 
ప్రశ్న; సమాధానం, ప్రశ్న అనే వరస బోధనను వేగవంతంచేసీ సులభతరం 
చేస్తుంది. ఇటు విశేష జానసంపాదనకుపకరించే పశ్శలు బోధనకే |పాతిపదిక. 
అరి గా కు (ఆ ర ద్ర 


పై బోధన నైపుణ్యాలను ఉపాధ్యాయులు స్వంతంచేసికొని వివిధ 


పాఠాలకు, తరగతిగదికి అనువైన నైపుణ్యాలను సమయస్ఫూర్తితో వినియోగించి 
బోధించాలి. అప్పుడే భాషాబోధన సార్థకమౌతుంది. 


193 


పదో అధ్యాయం 


భాషాబోధనలో విద్యా సాంకేతిక శాస్త్రం 
(Educational Technology in Language Teaching) 


10.01 విద్యాసాం కేతిక శాస్త్రం (Educational Technology) : 


ఈనాడు బోధనలో సహాయకారులుగా ఉన్న వివిధ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలే 
విద్యా సాంకేతిక శాస్త్రమని భావించరాదని విద్యావేత్త Derek Rowntree 
గారి అభిప్రాయం. విద్యాసాంకేతిక శాస్త్రం ( Educational Technology) 
అనేది విద్యారంగం ఎంత విస్త ఎతమైనదో అంతే విస్త ఎతమైంది. విద్యా 
(ప్రణాళికలను రూపొందించడంలో, మూల్యాంకనం చేయడంలో కూడా 
దీనికి ప్రమేయముంటుంది. విద్యార్థులకందించే అభ్యసన అనుభవాలకు, 
అభ్యసనంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, అభ్యసనంలో కొత్తపుంతలు 
తొక్కడానికి విద్యాసాం కేతిక శాస్త్రం ఉపకరిస్తుంది. ఇది విద్యా సంబంధ 
సమస్యల పరిష్కారాన్ని సూచించే సాధనంగా మాత్రమే గాక బోధనాభ్యసన ' 
(శ్రీయ గూర్చి విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచింపజేస్తుంది కూడా, 
విద్యాసాం కేతిక శాస్త్రం నివిధ ఉపకరణాల ఆధారంతో ప్రాథమికంగా 
అభివృద్ధి చేయ బడినప్పటికి అవే సర్వస్వం కావు, ఇది ఉపకరణాలనుండి వ్యవస్థల 
వరకు (1౦౦13 10 systems) ఎదిగిన ప్రక్రియ. ఎలక్ట్రానిక్‌ సాధనాలు 
ఎక్కువగా విద్యా వ్యవస్థ వెలుపల తయారుచేయబడేవే ఉపయోగించినప్పటికి 
వీనిలో ఉపయోగించే Sంfware మాత్రం ఉపాధ్యాయులే వారి అవసరాల 
మేరకు తయారుచేసికోవాల్సి ఉంటుంది. వీని తయారీకి ఉపయోగపడే 
సాంకేతిజ్ఞతయే విద్యా సాంకేతిక శాస్త్రంగా పరిగణించవచ్చు. ఇది ఒక 
విధంగా నిర్మాణ కళను క్రమబద్ధంగా వెలికి తెచ్చి ప్రదర్శించే శాస్త్రం. 


విద్యా సాంకేతిక శాస్త్ర భావనలు ఈనాటిని కావు. 1930 సంవత్సరం 
ప్రాంతాల్లోనే Ralph Taylar వంటి విద్యావేత్తలు, విద్యా ప్రణాళికల సంస్కర్తలు 


14 


బోధనలో శాస్త్రీయ పద్దతి (SCieNtifIC method) ని, శాస్త్రీయ దృక్పథం 
ఆవశ్యకతను గుర్తించారు. ప్రసార మాధ్యమాల్లో పరిశోధనల ఫలాలు, 
వ్యవస్థావిశ్లేషణ (Systems analysis), విద్యా మనో వైజ్ఞానిక శాస్త్రం, శిశు కేంద్ర 
విద్యా సిద్దాంతం, భావన వ్యక్తీకరణ సిద్దాంతం, “లక్ష్యాధారబోధన నిర్వహణ, 
విద్యార్దనా "ఫలితాల మదింపు, బోధననైపుణ్యాల విశేషణ, విద్యా ప్రణాళిక 
అభివృద్ధి, కార్యకమయుత అభ్యసనం, తరగతి గది నిర్వహణ మొదలైన 
వాని సమాహార రూపమే విద్యా సాంకేతిక శాస్త్రమని Derek Rowntree 
గారి అభిప్రాయం. విద్యా సాంకేతిక శాస్త్రం రే దశల్లో (0020ల 
ఉంటుందని చెప్పవచ్చు. 


అడంకులు 
0” "అ 


వ్‌ ఉద్దేశ్యాలు  _ 
జ్‌ శ 


అభివృద్ధి శ్ర ——ా అభ్యసనాకృతి గ్ర 


ఇ 
ఇ 
~ శ ఇ గ 
మూల్యాంకనం 


న్‌ 
(విద్యా సాంకేతిక శాస్త్రంలోని దశలు, 





ఆధునికకాలంలో ఈ విద్యా సాంకేతిక శాస్త్ర ప్రాధాన్యత విశేషంగా 
పెరిగింది. ఉపాధ్యాయులు మెలుకువగా, చొరవతో ఈ శాస్ర్రాన్ని 
ఉపయోగించుకోగల్లితే బోధన సులువగుటయే గాక అభ్యసనం వేగవంతమౌతుంది. 
దీనిలో బోధనోపక రణాలతో బాటు కింది అంశాలు కూడా చేరి ఉంటాయి. * 


) సిమురేషన్‌ క్రీడలు (SiMUlation games). 

11) కార్యక్రమయుత అభ్యసనం (Programmed learning). 

ii) వ్యవస్థల విశ్లేషణ (Systems analysis). 

iv) కంప్యూటర్‌ “సాయంతో అభ్యసనం (Computer Assisted bees). 
v) కంప్యూటర్‌ ద్యారా బోధననిర్వహణ (Computer managed Teaching). 


195 


ఉపాధ్యాయులు అవసరానుగుణంగా వీనిని ఉపయోగించి తరగతిగదిని 
ఆహాదకరంగా రూపొందించి బోధనను _సమర్థంచేయవచ్చు. 
ళా 


10.02 బోధన ఉపకరణాలు (౧౧౭౭989 జరం) : 


బోధనను ప్రభావితంచేసి అభ్యసనానికీ ఉపకరించేవే బోధనోపకరణాలు. 
వీనిని బోధనలో సహాయకారులని కూడా వ్యవహరిస్తారు. వీని ప్రధాన 
ప్రయోజనాలను ఈవిధంగా క్రోడీకరించవచ్చు. 


ఏ ఇవి బోధనను ప్రభావితం చేస్తాయి. 

స) విద్యార్థుల అభ్యసనాన్ని త్వరితం చేస్తాయి. 

1) అభ్యసనాన్ని శాశ్వతం చేస్తాయి. 

[౧ మాటల్లో వ్యక్తీకరించలేని భావనలను కూడా వ్యక్తీకరిస్తాయి. 
ఛి అభ్యసనంలో విద్యార్థుల ఆసక్తిని పెంపొందిస్తాయి. 

గె 9 

vi) విద్యార్ధుల అవధానాన్ని ఆకర్షించి స్ధరంగా నిల్పుతాయి. 


ఈ ఉపకరణాలను పాఠ్యబోధనలో వివిధ సందర్భాల్లో ఉపయోగించవచ్చు. 
వీనిని 


i పాఠ్యాంశం ప్రవేశ పెట్టడానికి. 

1) విద్యార్థుల్ని ఉన్ముఖీకరణం చేయడానికి. 

11) విషయాన్ని వివరించడానికి (కఠిన భావనలను). 

iv) పునర్విమర్శ చేయడానికి. 

+) విద్యార్దుల -- జ్రవధానాన్ని స్థిరం చేయడానికి ఉపయోగించవచ్చు. 


పై ప్రయోజనాల సాధన: ఆయా సన్నివేశాల్లో ఉపాధ్యాయులు వివిధ 
బోధనోపకరణాలను ఉపయోగించాల్సి ఉంటుంది. భాషేతర విషయాల 
బోధనలో వీని వినియోగం అడుగడుగునా అవసరమవుతుందని, భాషాబోధనలో 
వీని ఆవశ్యకత అంతగారేదని కొందరి ఆభిపాయం. భాషేతర విషయాల 
అభ్యసనంలో వీని పాత్రకు సమాంతరంగా భాషలో కూడా క్రిష్టతరమైన 
భావాల్ని సులభతరంచేయడానికి ఉపకరణాలే ఉపాధ్యాయులకు శరణ్యం. 
అందువల్ల బోధనాంశాలేవైనా ఉపకరణాలు అవసరాలే. 


ఉపకరణాలు ఒక పాఠ బోధనలో ఎన్ని వినియోగించాలి? వానిని 
ఎలా సేకరించాలి? ఎలా (ప్రదర్శించాలి? ఎలా తయారుచేయాలి? 


196 


అనే అంశాలు ఉపాధ్యాయుల స్వీయ అనుభవాల పై ఆధారపడి ఉంటాయి. 
ఉపాధ్యాయులే స్వయంగా వీని బౌాపయోగికత్వాన్ని నిర్ణయించుకొని తరగతి 
గదుంను ఆకర్షణీయ మైనవిగా రూపొందించాలి ఏ పాఠం బోధించినప్పటికి 
అత్యవసరమైన నల్లబల్ల, సుద్దముక్క, పాఠ్య పుస్తకం, తుడుపు గుడ్డలను 
కూడా కొందరు బోధనోపకరణాలుగా పేర్కొంటారు. ఇవి తరగతి బోధనకు 
కనీస అవసరాలు, ప్రతినిత్యం తరగతిలో వినియోగించాల్సినవి. వీటిని 
(ప్రత్యేకంగా బోధనోపకరణాల జాబితాలో పేర్కొనకుండా ఉపాధ్యాయులు 
సేకరించే తయారుచేసే భాషాబోధనకు అనువైన ఇతర ఉపకరణాలను 
గూర్చి తెల్సిక్‌ొందాం. ఇవి ప్రధానంగా మూడు రకాలు. 


i) దృశ్య ఉపకరణాలు. 
ii) (శ్రవ్య ఉపకరణాలు. 
111) దృశ్య - (శవ్య ఉపకరణాలు. 


i దృశ్య ఉపకరణాలు : 


ఈ ఉపకరణాలు జ్ఞానేంద్రియాలకు పని కల్పిస్తాయి. దృశ్య ఉపకరణాలు 
ప్రధానంగా నేత్రేంద్రియానికి పని కల్పించి బోధనాంశాన్ని విద్యార్థుల మనస్సుల్లో 
హత్తుకునేట్లు చేస్తాయి. ఒకసారి విన్న దానికన్న చూచింది వ్యక్తిలో 
చిరకాలముంటుందనే మూలసూత్రం మీద దృశ్య ఉపకరణాల ఉపయోగం 
ఆధారపడుతుంది. వీనిలో (ప్రధానమైనవి. 

a) చిత్రాలు శ 

ఏ పాఠసంబంధ చిత్రాలు. 

1) కవి/రచయితల చిత్రాలు. 

గ) కథాచిత్ర మాలికలు మొదలైనవి. 

వీని ద్వారా విద్యార్థులకు ఆయా అంశాలు సులభంగా అరంమౌతాయి. 
కవుల రదయితల చిత్రాలు ప్రదర్శించుట ద్వారా వారి ఎడల గౌరవ 


భావాన్ని కల్గించడంతో బాటు వారిని నిజజీవితంలో గుర్తించగల్లుతారు. 


తరగతి గది గోడలకు చిత్రాలను (వేలాడదీసి తరగతిని ఆకర్షణీయంగా 
రూపొందించవచ్చుకూడా. 


b) బొమ్మలు, పోటోలు, నమూనాలు : 
పాఠ్యాంశ సంబంధమైన అంశాలకు, పాత్రలకు సంబంధించి మట్టితో, పాసి 


రాం 


197 


క్‌తోచేసిన బొమ్మలు, నమూనాలు విద్యార్థులకు విషయాకృతిని దర్శింపజేస్తాయి. 
ఫోటోలు స్యయంవ్యక్తాలై భావనలను _ విశదికరిస్తాయి. 


c) మెరపుటుట్టలు (Flash cards) : 


(ప్రాథమిక తరగతుల్లో బోధనకు ఇవి ఎక్కువగా ఉపకరిస్తాయి. అట్టము 
క్కల పై ఒకవైపు అక్షరం లేదా పదం మరోవైపు సంబంధించిన చిత్రం 
గీయించి వానిని విద్యార్భుంకు ప్రదర్శిస్తూ పఠనాన్ని, లేఖనాన్ని నేర్పవచ్చు. 
పఠననైపుణ్యం పెంపుదలకు ఈ మెరపుటట్టలు ఎక్కువగా ఉపకరిస్తాయి. 


(1) చార్జులు (Charts, illustrations): 


కవులు రచయితం వివరాలు, పూర్వ,పరకథలు, విశేషాంశాలు మున్నగునవి 

© 9 ఇడ్లి జ ఇ 

చార్జులలో రాసి ప్రదర్శించి విద్యార్థులచే చదివించి తర్వాత వివరించవచ్చు. 

వ్యాసరచన, లేఖారచన మొదలైనవాని రూపురేఖర్ని, రేఖా కృతుల్ని (Outlines) 
చార్జుల ద్వారా ప్రదర్శించి విద్యార్థులచే రచనాభ్యాసం చేయించవచ్చు. 


6) తోలు బొమ్మలు (0060): 


సంభాషణ రూపంలోని నాటక పాఠాలను ప్రాథమిక తరగతుల్లో 
తోలుబొమ్మల (Puppets) సాయంతో బోధించుటద్యారా విద్యార్థులకు 
మనోల్లాసంతో బాటు వేగవంతమైన అభ్యసనం జరుగుతుంది. . పాఠ్యాంశాన్ని 
సులువుగా విద్యార్థులు అర్థంచేసుకొంటారు కూడా. 


f) బులికెన్‌ బల్ల (Bulletin Board): 


సాహితీ సంబంధ, భాషా సంబంధ, కార్యకలాపాల వివరాలను ఈబోర్జులపై 
విద్యార్థుల సమాచారంకోసం ప్రదర్శించవచ్చు. వివిధ సందర్భాల్లో తీసిన 
ఫోటోలు, పత్రికల్లోని కత్తిరింపులు మొదలైనవి ఈ బల్లపై ప్రదర్శించుట 
ద్వారా విద్యార్థుల్లో సముచిత (పేరణను, ఆసక్తిని కల్గించవచ్చు. 


g) ఫ్లానెల్‌ బల్ల (Flannel Board): 


వ్యాకరణ పాఠాల బోధనలో ఉదాహరణలు, సూత్రాలు దళసరి 
అట్రముక్కలపై రాసి వానిని పానెల్‌ బోరుపె ఆతికిసూ ప్రదర్శించుట 
ఈం ర రా భవ రాం తాట 
ద్వారా అభ్యసనం సులువౌవుతుంది. పద్య, గద్య, నాటక, కథా పాఠాల్లో 
కూడా ఫావెల్‌ బల్లలను వినియోగించుకోవచ్చు. 


198 


h) మూకీ చిత్రాలు (Silent Pictures): 'నిశ్చలన చిత్రాలు (Stills) 
సద్యోచిత్రాలు, కార్టూన్లు, ఫిల్‌ 1 పోప్‌, స్పెడులు మున్నగునవి కూడా దృశ్య 
ఉపకరణాల్లో చే. వీనిని “ఉపాధ్యాయులు మేలుకువతో ఉపయోగించాలి. 


fi) (శ్రవ్య ఉపకరణాలు : 


శ్రవ్య ఉపకరణాలు విద్యార్థుల శ్రవణేంద్రియానికి పని కల్పిస్తాయి. మంచి 
శ్రవణశక్తీ గల విద్యార్థులు వీనిని సద్వినియోగం చేసికొంటారు. శ్రవ్య 
ఉపకరణాల్లో (ప్రధానమైన వానిని గూర్చి తెల్సికొందాం. 


2) రేడియో (Radio). 


వివిధాంశాల జ్ఞానంతో బాటు విద్యార్జుల్లో భాషాభిరుచిని, రసానుభూతిని 
పెంపొందించడాని” సోఉపకరించే ఉపకరణాల్లో రేడియో ఒకటి. విద్యార్ధుల 
వాగ్రూప వ్యక్తీకరణ సామర్థ్యాలను రికార్డుచేయించి రేడియోలో ప్రసారం 
చేయుటద్వారా ఆత్మ విశ్వాసం నారిలో పరుగుతుంది. రేడియో పాఠాలు, 
ప్రసంగాలు, వార్తలు, దేశభక్తి గీతాలు, లలిత సంగీతం మొదలైన వివిధ 
సాహిత్య సంబంధ కార్యక్రమాల్ని విని ఆనందించుటతోబాటు జ్ఞాన పరిధిని 
పెంచుకొని తాము కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలనే కాంక్షను 
విద్యార్థులు పెంపొందించుకుంటారు. భాషలోని వివిధ మౌండలిక భేదాలను, 


వివిధ రచయితల శెలిని, నుడికారపు సొంపును తెల్సికోవడానికి రేడియో 
వీలు కల్పిస్తుంది. 


0) "సేపు రికార్తరు :(Tape Recorder). 


దీని ద్వారా విద్యార్థుల వాచిక కృ షీని మెరుగుపరచవచ్చు. విద్యార్థుల 
ఉచ్చారణను ధ్వని ముద్రితంచేసి తిరిగి వారికి వినిపించుట ద్వారా 
- వారే స్వయంగా దోషాలను (గ్రహించి సవరించుకోగల్నుతారు. ప్రసంగాలు, 
దేశభక్తి గేయాలు మున్నగువానిని కేసట్టులో బంధించి వీలుకొలది విన్సించవచ్చు. 
ఉపాధ్యాయులు _ పద్యబోధనలో పద్యాన్ని భావయుక్తం గా చదవలేని 
పక్షంలో ఇతరులతో చదివించి, రికార్డుచేయించి పొఠబోధన సమయంలో 
వినియోగించుకోవచ్చు. శేపుచేసిన అంశాలు పదేపదే వినుటద్యారా పునర్చలనం 


జరుగుటయే గాక విద్యార్థులు వానిని చిరకాలం తమతో ఉంచుకోవడానికి 
వీలుకల్లుతుంది. 


న 199 


ఇవిగాక సంగీత వాయిద్యాలైన హార్మోనియం, తబలా, వీణ, గిటార్‌ 
మొదలైనవి కూడా ఆయా సందారా ల్లో ఉమకరిస్త్టుం. (గ్రామఫోను సాయంతో 
పాటలు, దేశభక్తి గీతాలు మొదలైనవి వినిపించవచ్చు. 


iit) దృశ్య (శ్రవ్య ఉపకరణాలు : 


శవణేందియాన్ని, నేల్రేంద్రియాన్ని రెంటినీ ఉత్తేజితంచేసి అభ్యసనామవ్ని 
చికము;డ్రితం mg ఉపకరణాల్లో దృశ్యశ్రవ్య ఉకరణాలు ప్రధావమైనవి. 
వీనిలో కొన్నిటిని గూర్చి తెల్సికొందాం. 


యి 


) చలన చిత్రాలు :(Motion Pictures). 


చలన చిత్రాలు ఆయా భాషా పంస్కతులను ప్రతిబింబిస్తాయి. 
పాఠ్యష్వస్తకాల్లొని అంశాలకు సంబంధించిన చలవచిత్రాలను ప్రదర్శించుట 
ద్వారా విషయాలను విద్యార్థులు పూర్తిగా ప్వంతంచే సికొంటారు. డాక్యుమెంటరీ 
చిత్రాల ప్రదర్శన ద్యారా సాధారణ సమాచారంతో బాటు, అద్యతన సమాచారాన్ని 
కూడా విద్యార్థులు తెర్సిక్‌ి”ంటారు. బాలలకోసం ప్రత్యేకంగా బాలల చిత్రాలే 
ప్రదర్శించాలి. ఇవి విజ్ఞానదాయకాలైనప్పుడే విద్యార్థులకు ఉపకరిస్తాయి. 


b) మెలివిజన్‌ :(TelevVision). 


ఇది ఆధునిక సాంకేతిక విజ్ఞాన ఫలం ఈనాటి జనజీవన విధానంలో 
అంతర్భాగం. దీని ప్రభావం ప్రతివారి పై తీవ్రంగా ఉంది. చిన్ని 
తెరపైనే వీలయినంత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకొనే అవకాశాలు 
రోజురోజుకూ "పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల విరాను 
సమయాన్ని సద్వినియోగం చేయడానికి "టెలివిజన్‌లో ప్రసారమయ్యే భాషా, 
సాహిత్య, వైజ్ఞానిక సంబంధ కార్యక్రమాల గురించి పరిచయం చేసి, అవి 
చూచినతర్యాత వానిపై చర్చించి ముఖ్యాంశాలు రాయించాలి. ఇట్లు విద్యార్థుల 
జ్ఞాన పరిధుల్ని విస్తరించడానికి చిన్నితెర ఉపకరిస్తుంది. విద్యాశాఖ పక్షాన 
ప్రసారం చేయబడే టెలివిజన్‌ పాఠాలను కూడా విద్యార్థులు చూచుటకు 
(పోత్స హించాలరి. 


౧) వీడియో చిత్రాలు :(1/1460 Pictures). 


వీడియోచిత్రాలు ఒక విధంగా పద్యో అంశాలను వెనువెంటనే ప్రదర్శిం 
చడానికి వీలు కల్పిస్తాయి. ఉపాధ్యాయులు కూడా తమ బోధనలోని 


200 


లోపాలను, సమర్థతను వీడియోచిత్రాల ద్వారా తెల్సికోవచ్చు. బోధనను 
మెరుగు పరచుకోవచ్చు. విద్యార్థుల (ప్రవర్తనలను, ప్రతిస్పందనలను కూడా 
వీడియోతీయించి (పదర్శించుట ద్వారా వారిలో ఆశించిన (పవర్తనలను 
గుర్తించవచ్చు. అవసరమైన చోట్ల సరిచేయవచ్చు. 


పైన వివరించిన దృశ్య, శవ్య, దృశ్యశవ్య ఉపకరణాలను ఉపాధ్యాయులు 
అత్యంత నైపుణ్యంతో ఉపయోగించుకొన్నప్పుడే ఇవి ఆశించిన ప్రయోజనాన్ని 
నెరదేరుస్తాయి. : 


10.03 బోధనోపకరణాల ప్రదర్శనలో తీసికోవల్సిన జాగ్రత్తలు : 


వీవి (ప్రదర్శన కేవలం (ప్రదర్శవకోసం కాదు. ప్రదర్శంచిన ఉపకర 
ణాలను తరగతిగదిలో ఉపయోగిస్తేనే వానికి సార్థకత, అందువల్ల వీనిని 
ప్రదర్శించుటలో ఉపాధ్యాయులు తగు జాగ్రత్త వహించకపోతే, వీని ప్రదర్శన 
అభ్యసనాన్ని మెరుగుపరచకపోగా విసుగుదలను “పెంపొందిస్తుంది. అందువల్ల 
బోధనోపకరణాల ఎంపికలో, (ప్రదర్శనలో కింది జాగ్రత్తలు తీసుకోవాలి. 


ఏ బోధన లక్ష్యానికి అనుగుణమైన ఉపకరణం (ప్రదర్శించాలి. 

ii) శీర్షికకు సంబంధించిన ఉపకరణం (ప్రదర్శించాలి. 

i!) ఉపకరణం విషయాన్ని ప్వయంవ్యక్తం చేయగల్లిందై ఉండాలి. 

IV) ఉపకరణం (పామాణికమై, సత్యాన్ని చెప్పగలగాలి. 

+) ఉపకరణం ఆద్యతనంగా (update) ఉండి సంపూర్ణ భావనను వ్యక్తీ కరింపగల్లాలి. 

(గు ఉపకరణాన్ని ఒకసారి చూచినంతనే విషయావగాహన జరగాలి. 

ఇ) తరగతిలో ప్రదర్శించిన ఉపకరణాన్ని వీలయినన్ని ఎక్కువ సందర్భాలలో 
వినియోగించాలి. 

1) సన్నివేశానికనుగుణమైన ఉపకరణ ప్రదర్శన అవసరం. 

ఫ్ర పాఠం మొత్తంపై ఎన్ని ఉపకరణాలు ్రదర్శించామని గాక ఏవి 
ప్రదర్శించామనేది ప్రధానం, 


10.04 భోధనోపకరణాల సేకరణ, తయారీ, నీలున ఉంచుట : 


బోధనోపకరణాల పేకరణకు, తయారికి ఉపాధ్యాయులు తమదేయైన 
కార్యాచరణప్రణాళికమ పిద్ధం చేసుకోవాలి. బోధనోపకరణాలను ఉపయోగిం 
చాల్సిన పాఠ సన్నివేశాలేమిటో మొదటే గుర్తించాలి. నమోదు చేసుకోవాలి. 
తర్వాత ఆ ఉపకరణాన్ని శేకరించడమో, తయారుచేసుకోవడమో చేయాలి. 


201 


ఉపాధ్యాయులు పత్రికల్లోని వివిధ చిత్రాల కత్తిరింపులు, యాజమాన్యం పరఫరా 
చేసే ఉపకరణాలు, ఇతర ఉపాధ్యాయులు ఉపయోగించిన ఉపకరణాలు 
సేకరించవచ్చు. దాతలనుండికూడా పీసిని సేకరించవచ్చు. తాము 
స్వయంగాగాని విద్యార్థులతో గాని ఉపకరణాలను తయారు చేయించవచ్చు. 
తక్కువ ధరల్లో పరిసరాల్లో లభించే వస్తువులను వినియోగించుకొం టే 
ఉపకరణాలఖర్సు తగ్గుతుంది. ఇట్లు తయారుచేసిన ఉపకరణాలు పాఠ్యపుస్తకం 
మారనంత కాలం ఉపయోగించుకోవడానికి వీలుగా వానిని విలువఉంచాలి. 
ఉపకరణాలను నిలువ ఉంచుట ద్వారా సమయాన్ని ధనాన్ని ఆదాచేయవచ్చు. 
ఈనాడు షం? ౯0st, no cost భోధనోపకరణాలు సిద్ధం చేసికొనే మెలకువలు 
నేర్పడానికి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు కూడా 
నిర్వహింపబడుతున్నాయి. వీనిని సద్వినియోగం చేపికొని ఉపాధ్యాయులు 
తరగతిగది భోధనను పమర్థం చేసుకోవచ్చు. 


ఇట్లు భోధనోపకరణాలు కేవలం ప్రదర్శనకోసం కాక బోధనలో వానిని 
వినియోగించుకొన్న తీరుపై వాని ఉపయుక్తత ఆధారపడుతుంది. 


202 


పదకొండో అధ్యాయం 


ద్వితీయ' భాషగా తెలుగు బోధన. 


11.01 ఉపోదాతం : 
ఖు 


ఒక రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్టాడేభాష వారికి 
(ప్రథమ భాషగా, మౌత్సబాషగా వ్యవహరింపబడుతుందని తెర్సికొన్నాం. 
అల్స్పసంఖ్యాకులైన ప్రజలు తాము మాట్టాడేభాషతో బొటు అత్యధికులు 
మాట్లాడే ప్రాంతీయభాషను కూడా అధ్యయనంచేయాల్సి ఉంటుంది. ఈ 
భాషను ద్వితీయభాష అంటారు. మన రాష్ట్రంలో ఉర్దు; కన్నడం, తమిళం, 
ఒరియా, మరాఠీ మొదలగు (పథమభాషల వారికి తెలుగు ద్వితీయభాషగా 
బోధింపబడుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రాలేర్పడిం తర్వాత దేశసమైక్యత, 
జాతీయ సమైక్యత, భావసమైక్యతల సాధనకు పాఠశాల విద్యలో మూడుభాషల 
బోధనను ప్రతిపాదించడం జరిగింది. దీనివమసరించి విద్యార్థులు తమ 
భాషతో బాటు జాతీయభాషలేదా ప్రాంతీయభాషను ద్వితీయభాషగా మరియు 
ఇంగ్లీషును తృతీయభాషగా అభ్యసిస్తారు. తద్వారా రాజ్యాంగం ఆశించిన భావ 
సమైక్యతతో బాటు జొతీయ సమైక్యత పాధింపబడుతుంది. మనదేశంలోని 
ప్రధానభాషలు ఆయా రాష్ట్రాల్లో (ప్రథమభాషలుగా, ప్రాంతీయభాషలుగా, 
అల్పసంఖ్యాకులకు ఈ భాషలు ద్వితీయ భాషలుగా బోధింపబడుతున్నాయి. 
ఉత్తరభారతదేశంలోని హర్యానా, ఉత్తరప్రదేశ్‌ వంటి? కొన్ని రాష్ట్రాల్లో తెలుగు 
మొదలైన దక క్షణాది భాషలు ద్వితీయభాషలుగా బోధింపబడుతున్నాయి. 


11.02 ద్వితీయ భాషా బోధన ఉద్దేశ్యాలు ; 


ద్వితీయభాషగా తెలుగును బోధించుటలోని (ప్రధాన ఉద్దేశ్యాలు ప్రథమభాష 
బోధనోద్దేశ్యాలకన్న పరిమితమైనవి. ఈ (ప్రయోజనాలను దిగువ విధంగా 


"పేర్కొనవచ్చు. 
203 


ఏ నిత్యజీవితంలో బాలబాలికలు ప్రయాసలేకుండా భావ వినిమయం 
చేయగల్లడం. 

స్ట భాషను వినడం, చదవడం, రాయడం, మాట్లాడటానికి కావల్సిన సాధారణ 
పరిజ్ఞానాన్ని సంపాదించడం. 

పు భాషతోబాటు సాహిత్యాన్ని పరిచయంచేయడం. 

Iv) విష షయజ్ఞానాభివృద్ధితో బాటు ఆనందానుభూతిని పొందడం. 

౪7) భాషా సంస్క ఎళిని; భాషీయుల పంస్క ఎతిని తెలుసుకోవడం. 

గ్ర) తనభాషలోని భావాలను రెండో భాషలోకి, రెండోభాషలోని భావాలను ' 
తన భాషలోకి పరివర్తనం చేయడం. 


పె ప్రయోజనాల సాధనకు ఉపాధ్యాయులు కృషిచేయాలి. ఈ విషయంలో 
వారు దృష్టియందుంచుకోవల్సిన అంశాలు. 


ఏ ప్రధమభాషగా ఒక భాషను అభ్యసించే విద్యార్థులు పాఠశాలకు వచ్చేనాటికే 
ఆభాషను వినగల్లి, మాట్లాడే ప్టితిలో ఉంటారు. 

1) రండవభాషగా ఒక భాషను అభ్య సీంచే విద్యార్లులు అభాషా ధ్వనులను 
విని ఉండవచ్చుకాని వారికి ఉచ్చరించడంగాని, చదవడంగాని, రాయడం 
గాని రాదు. అందువల్ల ఉచ్చారణ, పఠనం, రాయడం మొదలైన 
నైపుణ్యాలను కల్లించాల్సి ఉంటుంది. 

iii) విద్యార్థులు తమ భాషలోనే ఆలోచిస్తారు. రెండోభాషలో ఆలోచించలేరు. 


iv) విద్యార్ధులు భాషాంతరీకరణం చేసికోగల్లితేనే భావ వినిమయం సులువ 
వుతుంది. 


తన్నా 


పై కారణాల వల్ల రెండోభాషగా తెలుగును బోధించడం మొదటిభాషగా 
బోధించడం : కన్న కష్టతరమని భాషాబోధకుల అభిప్రాయం. ద్విభాషలు, 
(త్రిభాషలు మాట్టాడగల్లిన భాషా ప్రాంతాల్లోని (Bilingual and Trilingual 
are) బాలబాలికలకు ఏదో ఒక భాష మాత్రమే ప్రథమ భాషయై మిగతావి 
ద్వితీయ ప్రాధాన్యాన్ని పొందుతాయి. ఈ సందర్భంలో ద్వితీయభాషాబోధన 
కేవలం సుష్టూచ్చారణ, పఠనం, లేఖనాలకు పరిమితమౌతుంది. అందువల్ల 
ద్వితీయభాషాబోధన కొంత సులువవుతుంది. 


బాలబాలికలు వీలయినన్ని “భాషలు బాల్యంలోనే సులభంగా అభ్య సించగల్లు 
తారని మనోవైజ్ఞానికుల అభిప్రాయం. ఒక భాషాభ్యసనం మరో భాష్యాభ్యసనాన్ని 
శిక్షణ బదలాయింపు (Transfer of learning) అనే సూత్రం అధారంగా 


204 


సులభతరంచేస్తుంది. అందువల్ల ఉపాధ్యాయులు తమ విద్యార్థులు వీలయినన్ని 
భాషలు నేర్చేట్లు ప్రాత్సహిస్తే వారి జ్ఞాన పరిధులు విస్తరిస్తాయి. 
ద్వితీయభాషగా ఒక భాషను బోధిస్తున్నపుడు అనుసరించాల్సిన వ్యూహాలు : 


1 మొదట మాట్లాడటం నేర్పి ఆతర్వాతనే చదవడం, రాయడం నేర్చారి. 

ఫు భాషానిర్మాణ సూత్రాలు గాక, నిత్య వ్యవహారంలోని భాషారూపొన్నే 
మొదట పరిచయం చేయాలి. 

ii) పూర్తివాక్యంలోనే భావాన్ని వ్యక్తీకరించేట్లు చూడాలి. 

గ) వాక్య పరివర్తన పద్ధతిలో వాక్య నిర్మాణం నేర్పాలి. 


ఉదా : అతడి పేరేమి? 
అతడు రాముడు 


అతడు రాముడా? 
అతడు రాముడుకాడు. ఇట్లు 


+) వాక్య విస్తరణను నేర్పాలి. 
నీరు. 
మంచినీరు. 
నదిలోని మంచినీరు. 


గోదావరి నదిలోని మంచినీరు. 
ఇది గోదావరి నదిలోని మంచినీరు ఇట్లు 


vi) సుష్టూచ్చారణను పెంపొందించడానికి ధ్వని వ్యవస్థను పరిచయం చేయాలి. 
+ పదజాలం “పెంచడానికి పదనిర్మాణం, పద;కీడలు నేర్సాలి. 
షు తమభాష్క, ద్వితీయభాష లందలి సమానార్థక, భిన్నార్థక పదాలను తెల్ఫారి. 
ఫు మాటకీ, రాతకీ మధ్యగల సంబంధాన్ని చెప్పాలి. 

X) విద్యారుల ఆర్జన తీవ్రతల ననుసరించి భాషనేర్సాలి. 

న) భాషాంతరీకరణ సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. 

౫) వ్యవహారికభాషతో బాటు ప్రామాణిక భాషా రూపాన్ని పరిచయం చేయాలి. 
వసు ప్రశ్నోత్తర పద్ధతిలో ఆలోచనలు రే కెత్తించాలి. 

౫V) వీలయినన్ని ఎక్కువ భాషాభ్యాసాలు చేయించాలి. 

౫౪) లిపీ రాయడంలో సమవేగాన్ని, అందాన్ని, శైలిని ప్రోత్సహించాలి. 

ల వాన్‌ ఆట జ 
ఇ) విద్యార్థుల్ని మెచ్చుకోవడం ద్వారా భాషాభ్యసనంలో వారి ఆసక్తిని 

పంచాలి. 

ఖీ భాషా సంస్కృతులను పరిచయం చేయాలి. 


205 


౫౪) తమ భాషాప్రభావాన్ని రెండో భాషపై ప్రసరించకుండా జాగ్రత్తపడమనాలి 


ఇవె 9 - అః జగ్గీ 
పై అంశాలు దృ ష్రిలో పెట్టుకొని వివిధ పద్దతులుపయోగించి ద్వితీయ 
భాషా బోధన నిర్వహించాలి. 


11.03 బోధన పద్దతులు : 


ద్వితీయభాషగా తెలుగును బోధిస్తున్నప్పుడు కింది పద్దతులు ఉపాధ్యాయులక 


సీ వ్యాకరణం - భాషాంతరీకరణ పద్దతి క 


ఈ పద్ధతిలో వ్యాకరణ వియమాలకు, భాషాంతరీకరణానికి సమా; 
ప్రాధాన్యత ఉంటుంది. ఇది భాష యొక్క పుష్టూచ్చారణకు అధిక ప్రాధాన్య 
ఇస్తుంది. ధ్వని, ఉచ్చారణ, ఆకృతి మొదలైన ప్రాతిపదిక వ్యాకరణాంశాలత్‌ 
బాటు తనభాషనుండి ద్వితీయభాషకు విషయాన్ని అనువదించగలిగిన శక్తి! 
విద్యార్ధులకు కల్గిస్తుంది. _ విస్తృతమైన సద సంపత్తిని ెంచడమేగాక 
భావవినిమయాన్ని సులభంచేయడం ఈ పద్ధతి ప్రధాన ప్రయోజనం. 

ii) (ప్రత్యక్ష పద్దతి : 

Kohoe Monika అనే భాషావేత్త ‘Language is learned in contac 
as well as in context. Infact the situational element is the very fabri 
of the Direct method’ అని ఈ పద్దతి గొప్పదనాన్ని వివరించారు 
భాషాభ్యసనానికి అనుకరణ (ప్రాతిపదిక. అమకరణ ద్వారానే బాలబాలికలు 
వయోజనులు అభ్యసిస్తారు. విద్యార్థులు మాట్టాడుతుం'కే వ్యాకరణ నియమాల 
వాటంతటవే స్వంతమౌతాయి. ‘The emphasis of the direct method thu 
is one speaking the language and learning the formal grammar as : 


byproduct of the effort to learn the spoken forth అని Monika గా! 
అభిప్రాయం. 


ద్వితీయభాషా బోధనలో ప్రత్యక్ష అనుభవాలకే ప్రాధాన్యత ఇచి 
వివిధబోధనోపకరణాల ద్వారా దృశ్య, [శ్రవ్య సంబంధాన్ని నెలకొల్పి? 
సులభంగా విద్యార్దులకు భాష అలవడుతుంది. 
fii) లండన్‌ ఇన్‌ ప్రట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ భాషాబోధనలో విశేషమైః; 
పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనల ఫలితంగా (శ్రవణ, భాషణ 


206 


రేఖన పద్దతిని ప్రతిపాదించి ద్వితీయ భాషాబోధననా సుగముం చేసింది 
ఈ పద్దతిలో వ్యాకరణాంశాలకు ప్రాధాన్యతనీయక భాషానిర్మాణ రీతుల్ని 


సువ్యవస్టిత పద్దతిలో బోధించ యత్నించారు. నిత్యవ్యవహారం లో విరివిగా 
ఉపయోగించే భాషా రూపానికే ప్రాధాన్యత ఇచ్చి పదాలు, వాక్యాలు 
నేర్పి; వాక్య విస్తరణ చేయించుట ద్వారా భాషను సులభంగా నేర్పవచ్చని 
పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 

ఉదా : 

నేను అన్నం తింటాను (మూలవాక్యం) 

నేను అన్నం తిన్నాను. 

నేను అన్నం తిందును. 

నేను అన్నం తినను. 

నేను అన్నం తింటానా? 

నేను అన్నం తిననా. 

నేను అన్నం తినగలనా? 

నేను అన్నం తిన్నానా? 

నేను అన్నం తినలేదు. 

నేను అన్నం తినలేను. 


ఇట్లు వాక్య నిర్మాణం, విస్తరణ చేయించుట ద్వారా విద్యార్థులు రెండో 
భాషను సులభంగా అభ్యసిస్తారు. 


'* భాషావైజ్ఞానిక (శాస్త్ర) పద్దతి : 


భాషాశాస్త్ర వేత్తలు ప్రతిపాదించిన ఈ పద్దతిలో నిత్య వ్యవహారంలో 
ఉపయోగపడే వాక్యాలు ఉపాధ్యాయులు _ విద్యార్థులతో ఉచ్చరింపజేస్తారు. 
వాక్యాల ఉచ్చారణ అభ్యాసం విరివిగా చేయించుట ద్వారా _ విద్యార్హులు 
దైనందిన కార్యకలాపాల్ని సులువుగా నిర్వహించగల్లుతారు. ఈ పద్ధతిలో 
నాధారణ వాక్యాలను మొదట, ఆ తర్వాత క్రీష్టమైన వాక్యాలను (క్రమ 
పద్దతిలో పరిచయం చేయాలి. భాషారూపాన్ని ధ్వని, ఉచ్చారణ, ఆకృతి, పదం, 
వాక్యం మొదరైనవిగా విశ్లేషించి విద్యార్థుల్లో వాచిక కృషిని ప్రోత్సహించాలి. 
భాషాప్రయోగశాల వినియోగం ద్వారా విద్యార్థులు భాషను సులభంగా 
నేర్చుకోవడమేగాక దోషాలను కూడా గుర్తించి సవరించుకోగల్లుతారు. 


౪) ఆకృతి పిడత (Structure Method) 


of 


ఈ పద్దతి మనస్తత్వశాస్త్ర, ఆధారాల పై ప్రతి పొదింపబడింది. విద్యార్దుల 
అంతర్లీన శక్పుల్ని వెలికితీసి అక్షర రూపాల మధ్యగల సామ్యత, సారూప్యతం 
ఆధారంగా బోధించడం ఈ పద్దతిలో ని ప్రత్యేకత. 


స పదతులుగాక బోధనయంత్రాం సాయంతో భాషను స్వయంగా 
చాలీ 


ఆః సిం వడాసికి వీరు సకల్గుతుంది. తమ తరగతికి, తమ విద్యార్థులకు అనువైన 
బోధనపద్దతిని ఉపయె గించి ద్వితీయ భాషా బోధనో ద్రేశ్యాలను సాధించే 
జు 


ధ్వత ఉపాధ్యాయులపై ఉంది. 


208 


పన్నెండో అధ్యాయం 


12.0 పాఠ్యాంశాలు = పరిసరాల సమన్వయదృష్టై : 
లలు 

భాషాబోధన విద్యార్థుల్ని అతి సామాన్య వ్యవహర్తంనుండి విశిష్ట 
వ్యవహర్తలుగా రూపొందింవడానికి, వారి జ్ఞాన పరిధుల్ని విస్తరించడానికి 
ఉద్దేశీంపబడింది. ఈ ధ్యేయసాధనకు ఉపాధ్యాయులు వివిధ పాఠ్యాంశాలను 
కేవలం భాషాదృష్టిలో గాసి, కేవలం విషయ దృష్టితోగాని బోధించిననే 
సరిపోదు. ఈ రెంటిని దృష్టియందుంచుకొని విద్యార్థుల నిజజీవిత 
ఆనుభవాంకు, సన్నివేశాలకు దగ్గరగా పాఠ్యాంశాలను తీసికొనిపోగల్లితే ఆ 
పాఠాలు విద్యార్ధుంకు పూర్తి స్వంతమౌతాయి. 


పారశాంల్లో భాషలు, భాషేతర విషయూలు బోధింపబడుతున్నాయి. 
భాషలు భాషలుగా కాక, భాషేతరవిషయాలుగానే నేటి పొఠశాలల్లో 
బోధిస్తున్నారు. ఉదాహరణకు సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు 
భాషారూపాన్ని, భాషలుబోధించే ఉపాధ్యాయులు తమ పాఠాల్లోని సామాజికశా స్త్ర 
అంశాల్ని గాని దృ షియందుంకోవడంరేడు. దీవివర్ల బోధనలో సమగ్రత 
వొరవడి వివిధ విషయాలు చేటికచే బోధింపబడుతూ ఒకదానితో ఒకటి 
సంబంధంరేని ఆంశాయిగా పరిగణింపబడతు న్నాయి. మరికొన్ని సందర్భాల్లో 
భాషోపాధ్యాయలు  భాషాంశాలకు ప్రాధాన్యతనీయక పాఠ్యాంశ విషయాలకే 
ప్రాధాన్యతనీయడం కూడా అనుభవంలోని విషయమే. ఇంతేగాక ఆయా 
పాఠాల్లోని సన్నివేశాలు ఆపొఠ రచనాకాలానికి (ప్రతిబింబాలు. పాఠాల్లోని 
సాంకేతిక సమాచారం మొదరైనవానిలో కారానుగుణంగా మార్పులు చేర్పులు 
జరగవచ్చు. ఆద్యతన స్ప హరేని ఉపాధ్యాయులు. పుస్తకాల్లోని విషయాన్నే 
ప్రమాణంగా తీసికొని విద్యార్థులకు అసత్యమూ, అసందర్భమూ అయిన 
సమాచారాన్ని కూడా అందించడం జరుగుతోంది. అందువర్హ ఈ లోపాన్ని 
సవరించుటడె విషయాన్ని అద్యతన సమదృష్టితో పరిశీలించి బోధించాల్సి 
ఉంటుంది. 


ప్రధానంగా భాషలో పాఠ్యాంశాలన్నీ వివిధ నేపథ్యాలు కల్గి ఉంటాయి. అవి 


209 


శాస్తా లు, చర్మిత్ర, పౌరశాస్త స్తం: భౌగోలికవిజ్ఞానం, ఖగోళవిజ్ఞానం, సంస్కృ త, 
ప్రాదీన పా హిత్యాలనుండి సేకరించి సంకలనం రతా ఆందువర్ణ 

భాషోపాధ్యాయులు కేవంం భాషాదృష్టితో కనే వీనిని పరిశీలింవక విషయసమగ్థ 
దృష్టితో పరిశీలించాలి. తాము నాటీపై ఒక అవగాహనకు వచ్చి విద్యార్దులకు 
బో ధింఛాలి. కొన్ని పర్యాయాలు పాఠాల్లో ని సన్ని దేశాలు ఆయా కారాలకు 
(పతిబింబారైనపుడు అవి ఈనాటి సమాజానికి ఎలా ఆదర్శప్రాయాలో, ఎరా 
ఉపయుక్తారో, వానినుండి గ్రహించాల్సింది ఏమిటో విద్యార్దులకు వివరించాల్సి 
ఉంటుంది. అందువల్ల పరిసరాలను, విద్యార్థుల ఆనుభవాంను పార్యాంశాంతో 
సమన్వయించి బో కధించడం అవసరమౌతుంది. 


ఉదాహరణకు “దేవాలయాలు అనే పాఠాన్ని బోధిస్తు న్నపుడు ప్రాననదేవా 
లయాంతో బాటు ఇతర మతసంబంధ పవిత్ర ప్రదేశాలు కూడా దేవాలయాల. 
వీనితోబాటు జాతి పునర్నిర్మాణంలో అత్యంత "సేవజేస్తున్న (ప్రాజెక్టులు, 
కర్మాగారాలు మొదరైన ఆధునిక దేవాలయాల గురించి కూడా ప్రన్హావించార్ని 
ఉంటుంది. “రిక్షావాడు' అనే ఒక జీవిత చితణను బీ గోధిస్తున్నపుడు రవయిత 
ఆప్మాత్ర ద్వారా “వెలిబుచ్చిన అభిపాయాలు నిజజీవితంలో ఎంతవరకు సత్యాలో, 
సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నాయో మొదరైన విషయాలన్నీ విద్యార్హులతో 
చర్చించి వారి అనుభవాలను, పరిశీలనలను కూడా క్రోడీకరించాలి. యాసలు, 
జాతరల గూర్చి బోధిస్తున్నపుడు విద్యార్థులు చూచిన జాతర, ఉత్సవం, 
వారుచేసిన యాత్రల గురించి చెప్పి రెంటిమధ్య పోలికలు చెప్పించవద దు 
చార్మిత్రక విశేషాలు చెప్పున్నపుడు స్థానిక ంగా ఉన్న చారిత్రక ప్రదేశాంను 
చూడమని ప్రోత్స హించవచ్చు. భాషాపాఠాల్లో భాషకు ప్రాధాన్యత ఇవి 
విషయాన్ని అనుషంగికం చేసి, భాషేతర విషయాల్లో విషయానికి ప్రాధాన్యమిచ్చి 
భాషను అనుషంగికం చేసి బో ధిస్తై బోధన ఫలవంతమౌతుంది. 


ఇట్లు ఉపాధ్యాయులు వైవిధ్యభరితంగా పరిసరాలను వినియోగిం మకోగల్లి 
పం ఆలోచనలు కెత్తించగల్లినపుడు బోధన సమర్హమోతుండి. ప్రత. 

టిబోధనరో కారానుగుణమైన అన్వయం, పరిసరాలు, ఆధిప్రాయాంకు 
వ అత్యంతావశ్యకం. 


12.02 విలువలు = పాఠ్యబోధనలో పాని ఆవశ్యకత - 
విద్యాబోధనలో విలువలను దృష్టిలో ఉందువొని వానిని విద్యారుల్లో 


210 


'పెంపొందించుట, వారి ప్రవర్తనల్లో అవి ప్రతిబించించునట్టు చూచుట 
అవసరం, విద్య వ్యక్తిత్వ వికాసానికి బాధ్యత వహిస్తుంది. విలువ ఈ 
వికాసానికి దర్శణం వంటిది. అందువల్ల విలువలకు సంబంధించిన భావనలను 
స్టూలంగానూ, సూక్ష క్ష్మంగానూ అవగాహనచే సికోవాల్సి ఉంది. సమాజంలోని 
అత్యధిక సంఖ్యాకులు ఆమోదించి తమ (ప్రవర్తనల్లో తమ ఆలోచనల్లో 
కనబరుస్తున్న 'ప్రవర్తనారూపారే విలువలని చెప్పవచ్చు. ప్రాచీనకాలం నుండే 
ఇవి మన విద్యాబోధనలో అంతర్భాగాలు. విద్యార్జుల్లో కేవలం జ్ఞానాన్ని, 
నైపుణ్యాన్ని పెంపొందించుకే విద్యపరమావధికాదని ప్రావీనుల మతం. 
వీనితోబాటు విలువల్ని కూడా రంగరించిపోసి విద్యార్థుల్ని ఉత్తమపౌరులుగా 
తీర్చిదిద్దాలని అన్నిసమాజాలు భావిస్తాయి. కారణం "విలువలు ఆయా 
సమాజాం సంస్క ఎతిలో అంతర్భాగాలు. అందువల్ల సంస్క పతీ నిర్మాణానికి 
విలువంబోధన అవసరమౌతుంది. ' *వియవ అంగీకార యో! గ్యమైన ప్రవర్తనల 
ప్రతిరూపం" ఐనప్పుడు ఇవి సమాజాల మధ్య విభేదించే అవకాశముంది. 
అందువల్ల పాఠశాలల్లో విలువల్ని దృష్టియందుంచుకొని ఆయా పాఠ్యాంశాలు 
బోధిస్తునప్పుడు సార్వకాలిక విలువల్ని, విద్యార్దుల చుట్టూరా ఉన్న సమాజం 
అంగీకరిస్తున్న విలువల్ని కూడా పరిగణనలోకి కి శ్రీసికోవాలి. అత్యధిక 
సంఖ్యాకులు ఆమోదించే విలువల వ్యవస్థను బోధనలో అంతర్భాగంగా 
ప చెడు, చేయగల్లినవి, చేయరానివి మొదలైనవాని రూపంలో ఉండి 

వనలు ప్ర పతిబింబించాలి. విద్యార్థుల్లో జ్ఞానవగాహన నైపుణ్యాలతో బాటు 
టన న. (feelings), వెఖరులమీ పెంపాందించుట ద్వారా విలువలకు 
పట్టం కట్టవచ్చు. ఈ ప్రాతిపదిక విలువలు ఒకజాతి యొక్క సామాజిక, 
తాత్విక భావనలపై ఆధారప ఏడి ఉంటాయి. 


విలువల్ని భౌతికవిలువలని, నైతిక విలువలని, లౌకిక విలువలని, ఆధ్యాత్మిక 
లేదా పారమార్థిక విలువలని నాలుగు విధాలుగా విశే షిస్తారు. కేవలం 
భౌతిక అవసరాలపై వాని ద కథం పై ఆధారపడిన విలువలు భౌతిక 
విలువలు. వీనిని Physical Values అని అంటారు. నిత్యావసరారైన ఆహారం, 
దుస్తులు, నినాసం, ఇతర శారీరక అవసరాలు ఈ భౌతిక విరువల పరిధిలోకి 
వన్వాయి. ఈ అవసరాలను సమకూర్చుకోవడంలో అవలంభించే పద్దతి 
విలువల్ని (పతిబింబిస్తుంది. ఆహార సంపాదన న్యాయబద్ధంగా జరిగిందా, 
ఇతర విధాలుగా జరిగిందా అనేది విలువల ఉచితానుచితాలను తెల్పుతుంది. 
వీని ఎడల వ్యక్తులకుగల దృక్పథం తాత్కాలికమైందా? శాశ్వత మైందా? 
ఆనే అంశం కూడా విలువలను నిర్వచిస్తుంది. కేవలం ఆహారంకోసమే 


211 


ఆహారాన్ని తీసికొనే వ్యక్తులకు శరీరంలోని శక్తిని నిలుపుకోవడానికి కావల్సిన 
ఆహారాన్ని మాత్రమే గ్రహించే వ్యక్తుంకు, మధ్య భేదముంటుంది. కొందరు 
ఉన్నదని తినడం, ఆబగా తినడం మొదలైన సంఘటనలు సమాజంలో నిత్యం 
అనుభవంలోనివే,. ఇట్లు తాత్కాలిక అవసరాల కోసం కాక శాశ్వత 
అవసరాలకై అనుసరించే భౌతిక విలువలు వ్యక్తులకు, వ్యక్తులు వారు 
నివసిస్తున్న సమాజానికి శాశ్వతత్వం కల్పిస్తాయి. కనీస జీవిత అవసరాలు 
తీర్చుకోవడం శాశ్వత భౌతిక విలువగా గుర్తింపు పొందుతుంది. 


ఇక నైతిక విలువలనేవి ఆయా సమాజాల దృక్పథాలు, వాని నాగరికతలు 
సంస్క ఎతుల పై ఆధారపడి ఉంటాయి. ఒక సమాజం విశ్వసించే ప్రతిక 
విలువ మరో సమాజం అంగీకరించకపోవచ్చు. ఉదాహరణకు బహుభార్యాత్వం, 
బహుభర్తత్వం పాక్షికమైన వైతికవిలువలు. కొన్ని సమాజాలు వీనిని 
అంగీకరిస్తాయి. కొన్ని సమాజాలు అంగీకరించవు. కాని సత్యం, అహింస 
మొదలైన విలువలు సార్వజనీనాలు, సార్వకాలికాలు. ఈ నైతిక విలువలు కూడా 
వానిని అనుసరించే వ్యక్తుల్ని బట్ట పాక్షికారౌతాయి. అబద్దాలాడకూడదనే 
విలువ చాలా సందర్భాల్లో పాక్టికమవుతుంతుంది. కొన్ని పర్యాయాలు 
అవసరానికి అబద్ధమాడటం కూడా చూస్తాం. అందువల్ల నిజమైన నైతికవిలు 
వల్ని మనోవాక్కాయకర్మలయందు విశ్వసించిన సమాజారే ఆదర్శవంతమైన 


సమాజాలు గా, ఆవ్యక్తులే ఆదర్శమూర్తులుగా పరిగణింపబడతారు. 


రౌకిక విలువలు ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాల విశ్వాసాల ననుసరిస్తాయి. 
మనం ద్ర ఉజాస్యామ్య పంథా ఎన్నుకొన్నాం. లౌకిక విలువల్ని విశ్వ సిస్తున్నాం. 
అందువల్ల ఆన్న మతాలను సమానంగా ఆదరించడం, ఏ మతాన్నీ, ఏ 
జాతినీ అసహ్యించుకోకపొాఎడ- ఈ విలువల ప్రధాన ఉద్దేశ్యం. 


మరో విధమైన విలువలు ఆధ్యాత్మిక, పారమార్థిక విలువలు. ఇవి 
వైయక్తిక, కుటుంబ జీవనానికి సంబంధించినవి. తాము విశ్వసించే మతం, 
ఆ మతభావనలు తమ గృహ జీవితంలోనే ఆచరించడం ఇతరుల ఆధ్యాత్మిక, 
పారమార్థిక విలువల్ని గౌరవించడం ఈ విలువల్లో ప్రధానాంశాలు. 


పై నాల్గు విధాలైన విలువల్ని విద్యార్ధులకు పాఠ్యాంశాలతోబాటు 
రంగరించిపోయాలి. పాఠశాలలో బోధింపబడే వివిధ విషయాల్లో భాషరే 
విలువల్ని పెంపొందించడానికి తగిన అంశాలు. మాతృభాషాబోధకురే విలువలకు 
తమ బోధనలో అత్యధిక ప్రాధాన్యతనీయాలి. ఈ విలువలతోబాటు 


212 


జాతీయవిద్యా విధానం సూచించిన విద్యాప్రణాళికలోని మౌలికాంశాలు 
ప్రతిపాదిస్తున్న విలువల్ని కూడా దృష్టియందుంచుకోవాలి. 


విలువలన్నీ ఒకదానితో ఒకటి అంతరసంబంధం కల్గిన అంశాలు. వీనిని 
విద్యార్లుల వయో పరిమితులు, పాఠ్యాంశ సన్నివేశాల కనుగుణంగా 
ఎంపికచేసికోవాలి. విలువలకోసమే ప్రత్యేకంగా బోధించడం గాక, ఇవి 
నిత్యబోధనలో ఆంతర్భాగారై, పాఠ్యాంశాలతో సమన్వయింపబడాలి. జాతీయ 
పంచగీంతో బాటు శుభ్రత, కాయకష్టం, సమానత్వం, సహకారం, సానుభూతి, 
దయ, సహనం, ధైర్యం, హక్కులు, బాధ్యదలు, దురాచార నిర్మూలన 
మొదలైన వాని ఎడ విద్యార్థుల్లో సద్వెఖరులను |ప్రాత్సహించారి. ఉపాధ్యాయులు 
పాఠ్యబోధనకన్న ముందే ఆయా ంశాల్లో విలువలను సమన్వయించడానికి 
అనుకూలమైన సన్నివేశాలను గుర్తించినదో వీనిని సమర్థంగా _ విద్యార్థుల్లొ 
పెంపొందించవచ్చు. కింది కార్యకలాపాలు విద్యార్థులతో చేయించి విలువల 
వైపు దృ ప్రీ మరల్బ్పవచ్చు. 


స) పరిసరాల్ని శుభ్రంచేయడం. 

1) ఇతర మతస్థుల పండగల్లో, ఉత్సవాల్లో పాల్గొనడం. 
lil) బల హీనులకు, అసహాయులకు, వృద్దులకు, స్రీలకు సహాయం చేయడం, 

వారిఎడ సానుభూతి చూపడం. 

Iv) దురాచారాలను, మూఢనమ్మకాలను ఎదిరించడం. 

+) ఇతరులను, పెద్దలను గొెరవించడం. 

₹ తమ విధులను నిర్వర్తించడం. బాధ్యతలు గుర్తించడం. 
ఇ) చిన్నకుటుంబ భావనను ప్రచారం చేయడం. 
V1) దురలవాట్లను వదిలివేయడం. 

ఇ వ్యక్తుల, కుటుంబ, సమాజ ఆరోగ్యాలను కాపాడటం. 
1) క్రమశిక్షణ పాటించడం. 


పై కార్యక్రమాలతో బాటు లోకోక్తులు, సూక్తులు సేకరింవి, వివరించి 
చెప్పుటద్వారా విలువల్ని విద్యార్థుల మనఃకుహరాల్లో ప్రతిష్టితం చేయవచ్చు. 
ఇది కేవలం భాషాబోధనలోనే, భాషోపాధ్యాయులతోనే సాధ్యమౌతుంది. 
ఇందుకోసం దిగువ వ్యూహాలను ఉపాధ్యాయులు అనుసరించవచ్చు. 


213 


i) విద్యార్డులే స్వయంగా, స్వేచ్చగా, నిర్భయంగా బోధనాంశాలను ఎంపిక 
చేసికొనే అవకాశం కల్పించడం. 

1) ఎంపికచేసికొన్న అంశాల ప్రత్యమ్నాయాలను వివరించడం. 

111) ప్రతి అంశాన్ని వివిధ దృక్కోణాలనుండి పరిశీలించే నేర్పును పెంపొందించడం. 

iv) విద్యార్థులు ఏం భావించారో, ఏం అర్ధంచే సికున్నారో, ఎలా ప్రతిస్పందించారో 
విశ్లేషించడం. 

+) పరిణామాలను అధ్యయనం చేసీ ధనాత్మకంగా ప్రతిస్పందించడం. 


పై కార్యక్రమాన్ని స్వీకరిస్తే విద్యార్థులు విలువలలోని ఉచితానుచితాలను 
గ్రహిస్తారు. విద్యాబోధనలో సాధించాల్సిన విలువల్ని మరికొందరు సాహిత్య 
విలువలని, (ప్రత్యేక విలువలని కూడా విభజించారు. సామాన్యవిలువల్లో వైయక్తిక 
విలువలు, సామాజిక విలువలని రెండు విధాల విలువల్ని (పతిపాదింపవచ్చు. 
పత్యేక విలువలు చారిత్రక, సాంస్కృతిక అవసరాలపై" ఆధారపడి ఉంటాయి. 
క్‌ సౌందర్యానుభవ విలువలు, వెతికవిలువలు, సాంస్క ఎతిక విలువలు, 
సృజనాత్మక విలువలు మొదలైనవిగా విభజించవచ్చు. అందువల్ల విద్యాబోధనలో, 
ప్రధానంగా భాషాబోధనలో విలువలదృష్టి, బోధన అవసరమౌతాయి. విద్యార్థుల్లో 
ప్రతి అంశం ఎడల ధనాత్మక దృక్పథాన్ని (Positive out look) పెంపొందించి 
బుణాత్మక దృక్పథాన్ని (Negetive out look) పరిహరించేట్లు చూడటం 
ఉపాధ్యాయుల కర్తవ్యం. సభ్యసమాజం ఆమోదించే విలువల్ని పాఠ్యాంశాలతో 
సమన్వయిస్తూ ధనాత్మక దృక్పథాలను పెంపొందించి విద్యార్థుల్ని ఉన్నత 
వ్యక్తిత్వం గల్గిన ఆదర్శమానవతా మూర్తులుగా తీర్చిదిద్దిన నాడు విద్యాబోధన 
ఉద్దేశ్యాలు పరిపూర్ణంగా సిద్ధిస్తాయి. 


12.03. సృజనాత్మక కార్యకలాపాలు - భాషాబోధన : 


విద్యాబోధనో దేశ్యాల్లో సృజనాత్మకను సపెంపొందించుట కూడా ఒకటి. 
అన్ని సమాజాలు, సంస్కృతులు సృజనాత్మకతను ప్రధానాంశంగా గుర్తిస్తాయి. 
“సృజనాత్మకత ప్రత్యేక వ్యక్తుల్లో కనబడే ఒక ప్రత్యేక గుణం% ఇది వ్యక్తుల 
అంతర్గత శక్తుల్ని వెలికితెచ్చే (ప్రక్రియ. విశేషమైన ప్రజ్ఞాశీలురు సృజనాత్మక 
శక్తిగందారని చెప్పారు. సృజనాత్మకతను కొంగ్రొత్తతనంగా, స్వకీయభావనగా, 
అసాధారణచమైనదిగా నిర్వచించవచ్చు. ‘Creativity is distinguished by 
novelty’ by originality and is unusually inventive’ అని ఢీ యస్‌. 
నారాయణరావు , గారి ఆభిపాయం. సృజనాత్మకత ఒక ప్రత్యేక లక్షణం కల్లిన 


214 


అనాధారణ కానుక కాదని, వ్యక్తుల్లోగల ప్రాతిపదిక శక్తియని ఈ మధ్య 
జరిగిన పరిశోధనల ఫలితాలు చెల్లడిస్తున్నాయి. సృజనాత్మకతకు కింది 
అంశాలు ప్రాతిపదికలని కొందరు మనో వైజ్ఞానికుల అభిప్రాయం. 


ఏ అసాధారణమూ, అసామాన్యమూ ఐనది (Unusualness) 

11) ఉపయుక్త మైంది (Appropriateness) 

1) అనూచానంగా ఉన్న అవరోధాలను అధిగమించి కొత్త భావనల్ని సమాజానికి 
అందించేది. (TIansfOrMation of meterial or Ideas to over come 
conventional constraints) 

iv) సంక్షే పించే లక్షణం కలది (Condensation). 


పై అంశాలకనుగుణంగా సృజనాత్మకత వ్యక్తుల్లోని ఆంతర్లీనభావాలను 
వెలికితీస్తుంది. దీని ప్రభావం వల్ల ప్రతివారికి తమదేయైన రచనాశెలి 
అలవడుతుంది. ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతాయి. సృజనాత్మ కమైన 
ఆలోచనలకు సన్నద్ధత (Preperation) వ్యూహాత్మకత (InUubation), స్ఫూర్తి 
(Illumination or inspiration), ఉత్పత్తి (Production) ఆనే నాలుగు 
లక్షణాలుంటాయని _ 1/25 (1926) అనే మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త 
వివరించారు. సృజనాత్మకతపై వ్యక్తుల సామాజిక స్థితిగతులు, పరిసరాలు, 
కుటుంబ జీవన విధానాలు మొదలైనవి ప్రభావం చూపుతాయి. వీనిని తట్టుకొని 
విద్యార్థుల్లో నిబిడీకృతమైన రచనాశక్తిని, ఆలోచనాశక్తిని వెలికితీయడానికి 
ఉపాధ్యాయులు ఉద్యమించాలి. కింది కార్యక్రమాల ద్వారా సృజనాత్మకతను 
విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. 


1) విద్యార్థుంనుండి వారి స్వీయ ఆలోచనలను ఆశించడం. 

11) (పశ్షించడం, చొరవ మాపడం, ఉత్ఫుకతచూపడాల ఎడ విద్యార్థులను 
ప్రోత్స హించడం. 

lil) విద్యార్దులకు బాధ్యతంనప్పగించడం. 

iv) స్వేచ్చా వాతావరణాన్ని కల్పించి బోధన చేయడం. 

V) ప్రతి సమస్యను ఒక సవాలుగా స్వీకరించమనడం. ఆలోచనలకు రూప 
కల్పన చేయడం. 

i) విద్యార్థులు ఊహించలేని అనూహిత పరిష్కారాలను సూచించి వారి 


(పతీస్సందనలను గమనించడం. వారిని ఇతర పరిష్కారాలు 
సూచంచమనడం. 


౪) పూర్వ ప్రాథమిక, ప్రాథమికదశలోనే విద్యార్థుల శక్తియుక్తుల్ని గుర్తించడం. 


215 


పృజనాచ్చి కతలోని అంశాలు : 


i) Novelty or Newness. నవీనత 
ii Unarthodox and Unexpected ness of the Result సంప్రదాయేతర 


ఆనూహిత ఫలితం. 
ili) Correctness ఖచ్చితత్వం. 
1) Hormony సామరస్యం 
¥) Uniqueness and orginality ప్రత్యేకత, మౌలికత 
సృజనాత్మకతను పెంపొందించగల్లిన బోధనాంశాల్లో భాషలే ప్రధానాలు, 
మాతృభాషాబోధన సృజనాత్మకతను సెంపొందించుటకు ఉపకరిస్తుంది. 
భాషద్యారావే విద్యార్థుల్లో ధారాళత (10600), పమ్యత (fleXiblity), 
మౌలికత (Originality), పవివరణాత్మక (ElOborati0n) మైన ఆలోచనలు 
"పెంపొందుతాయి. 
ఉక్తరచన, లిభితరచన, కథాకథనం, వ్యాసరచన, భాషాంతరీకరణం 
ముదలైన వివిధ ప్రక్రియల ద్యారా సృజనాకత్మక శక్తుల్ని ప్రోత్స హించిన 
భాషోపాధ్యాయులు సమర్థమైన బోధకులౌతారు. దీనికోసం భాషోపాధ్యాయులు 
కీంది కృత్యాలు నిర్వ హించవచ్చు. 
ఏ పార్యాంశాల్లోని వాస్తవాలకన్న భావనలకు ప్రాధాన్యతనీయడం. 
1) నిర్చేశ్యాలు తగినన్ని ఇచ్చి తమ పర్యవేక్షణలో పూర్తిచేయించడం. 
ఫ్రై ఇతర ఉపాధ్యాయులతో చర్చించే, మాటాడే అవకాశమీయడం. 
iv) పత్యావ్వేషణయే ధ్యేయంగా బోధించడం. 
v) విద్యార్థుల్ని పహచరులుగా భావించడం. 
౪) పరిపరానుగుణ్యమైన బోధన నిర్వహించడం. 
vii) విద్యార్థుల్లోని బుణాత్మక దృక్పథాన్ని పరిహరించడం. 
vi) ఒకే వస్తువును వివిధాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడం. 
[0 పరస్పర విరుద్ధ (ప్రశ్నలడగడం. 
౫) నిర్మాణాత్మకమైన విమర్శను ప్రోత్స హించడం. 
xi) ఆంశాన్ని వివిధ దృక్కోణాలనుండి అధ్యయనం చేయాలని చెప్పడం. 
౫) సెద్దలుచెప్పిన విషయాన్ని విశే షించే నేర్పును కల్గించడం. 
౫1) పూర్యాపరాల దృ ష్టిలో అంశాలను విశ్తే షించడం. 
సె వ్యూహాల ననుసరించిన భాషోపాధ్యాయులు కాలానుగుణంగా విద్యా 
రులోని శక్షియుకు గుర్తించి వానిని వెలికితీసి సుజనాత్నకతను 
వ్రొచ్పి హించవచ్చు.. ర్న 3 లిన 
216 


12.04. భాషాబోధన - గ్రంథాలయాలు : 


మానవజీవితంలో గ్రంథాలయాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. వీనిసాయంతో 
వ్యక్తులు తమ, జ్ఞానాన్ని వృద్దిచేసుకొంటారు. ఇవి మానసిక తృష్పిని కల్గించి 
విరామసమయాన్ని సద్వినియోగం చేస్తాయి. అంతేగాక వ్యక్తుల మానసిక 
బొన్నత్యాన్ని పెంచుతాయి. వైజ్ఞానికంగా ఎదిగిన ఈ కాలంలో తరగతిలో 
బోధింపబడుతున్న పాఠ్యాంశాలే విద్యార్థులకు పరమార్హంకాదు. వానితోబాటు 
ఆయా పాఠ్యాంశాలను సుసంపన్నంచేయడానికి విస్తృతమైన సమాచారాన్ని 
విద్యార్థులు స్వంతం చేసికొన్నరోజే వారిలో ఆశించిన ప్రవర్తనా మార్పులు 
గోచరిస్తాయి. వారి సభ్యతా సంస్కృతులను పదునుపెట్టి (ప్రావీన, అర్వాచీన 
సామాజిక సంప్కృతులను సమన్వయంచేసికోగల శక్షీని (గ్రంథాలయాలు 
ప్రసాదిస్తాయి. 


భాషాభ్యసనంలో [గ్రంథాలయాల పాత్ర ఎనలేనిది. పాఠ్యప్రణాళిక 
నిర్మాణానికి, పాఠ్యాంశాలను పరిపుష్ణంచేయడానికి (గంథాలయాలే శర 
ణ్యాలు. బోధనాక్షేతంలో వస్తున్న మార్పుల్ని, భావనల్ని _తెలిసికోవడానికి 
కూడా గ్రంథాలయాలే ఆధారాలు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తోడ్పడే 
(గ్రంథాలయాలు పాఠశాలల ఆత్మగా పరిగణింపబడుతున్నాయి. 


A) గ్రంథాలయ వ్యవస్థ - 


గ్రంథాలయాలు ప్రభుత్వం పక్షాన, గ్రంథాలయసంస్థ పక్షాన మనరాష్ట్రంలో 
పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ, జిల్లా కేంద (గంథాంయూలతో 
బాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా |గంథాలయాలున్నాయి. పాఠశాల 
స్థాయి (గ్రంథాలయాలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. పాఠశాల 
గ్రంథాలయాలు పాఠశాల కేంద్ర గ్రంథాలయాలని, తరగతి గ్రంథాలయాలని 
రెండు విధాలు. పాఠశాలలోని కేంద్ర (గ్రంథాలయం విద్యార్థులందరికే 
అందుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉమ్మడిగా దీనిని 
ఉపయోగించుకోవచ్చు. ఈ గ్రంథాలయంలో నిఘంటువులు, మూలగ్రంథాలు, 
పరామర్శగ్రంథాలు, ఇతర పుస్తకాలుంటాయి. కొన్ని పాఠశాలల్లో తరగతిస్థాయి 
ననుసరించి విద్యార్థుల వయోపరిమితికి తగినవిధంగా గంథాలయాలుంటాయి. 
ఇవి తరగతిలోని విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఉపాధ్యాయులు 
పాఠశాంకు రానిరోజు విద్యార్దులు తమ సమయాన్ని వృథాకానీయక ఈ 
గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలి. 


217 


B) పుస్త కాలసేకరణ : 

(గంథాలయానికై సేకరించే పుస్తకాలు విద్యార్దుల న్లాయికి అనుగుణంగా 
ఉండాలి. పాఠశాలనిధులనుండ్‌, ప్రభుత్వనిధులనుండి, దాతలనుండి నిధులు 
సేకరించి పుస్తకాలు సమకూర్చాలి. సేకరించే పుస్తకాలు ఆకర్షణీయంగా, 
విద్యార్థుల సాయికి తగినవిధంగా ఉండాలి. వీనిలో నిఘంటువులు, సచిత్ర 
నిఫ ఘంటువులు, అట్లాసులు, మూలగ్రంథాలు, పరామర్శ[గ్రంథాలు, కథా 
సాహిత్యం, బాలనాహిత్యం, శాస్త్ర, సాంకేతిక, విజ్ఞానశాస్త్ర ప్ర్ర(గంథాలు ఉండాలి. 
పుస్తకాలను కేటలాగులో మ కేటలాగు చదువరులకు అందుబాటులో 
ఉండాలి కూడా. 


C) పుస్తకాలను చదువువపుడు అనుసరించాల్సిన పద్దతులు క 


విద్యార్థులు, ఉపాధ్యాయులు పుస్తకాలను స తాము మై 
పుస్త కాల్లోని ఇ ముఖ్యాంశాలను “గ్రంథాలయచర్యి (Library wంrk) అనే పే 
ఒక నోటు పుస్తకంలో నమోదుచే సికోవాలి. తద్యారా Anges 
పుస్తకాన్ని సంప్రదించకుండానే విషయాన్ని తిరిగి మననం చేసికోవడానికి వీలు 
కల్గుతుంది. చదివిన వివరాలు దిగువ విధంగా నమోదు చేసికోవచ్చు. 


ఏ పుస్తకం పేరు, రచయిత, ప్రచురణసంస్థ, వెల, 

1) పఠన సమయం, పుస్తకం (గంథాలయంనుండి తెచ్చిన తేదీ, ఇచ్చిన తేది. 
స) నచ్చిన సన్నివేశం, పాత్ర, పుటసఖ్య, వివరాలు. 

IV) నచ్చని సన్నివేశం, పాత్ర, పుట సంఖ్య, వివరాలు. 

+) పుస్తకంపై సొంత అభిప్రాయం. 

vi) ఇతివృత్తం, ముఖ్యాంశాలు, పాత్రలు, సన్ని వేశాలు. 


పై వివరాలు నమోదుచేసికోవడం ద్వారా విద్యార్థుల జ్ఞానసంపద అద్యతనం 
wide అగుటమే గాక నిత్యవ్యవహార దక్షతకూడా మెరుగుపడుతుంది. 


(గంథాలయాలకు అనుబంధంగా పఠనాలయం కూడా పాఠశాలల్లో 
ఉండాలి. ఇవి తరగతి (గ్రంథాలయానికి అనుబంధంగా గాక పాఠశాల 
కేంద్ర క అనుబంధంగా ఉంటాయి. పఠనాలయంటో కూరని 
కొంతసేపు చదువుకోవడానికి, ముఖ్యాంశాలు రాసుకోవడానికి అవకాశముండాలి. 
సఠనాలయంలో లభ్యమయ్యే వార్తాపత్రికలు కూడా చదివి విద్యార్థులు నైమిత్తిక 
జ్ఞానాన్ని (day 10 6౪ knowledge) పొందవచ్చు. పఠనాలయంలో బాలల 


218 


పత్రికలు అందుబాటులో ఉండాలి. పత్రికలు కొనడానికి ప్రభుత్వనిధులు 

సరిపోనిపక్షంలో దాతలనుండి పత్రికలు సేకరించవచ్చు. ఇట్లు సేకరించిన 

వానిని భద్రపరచి విరామసమయంలో విద్యార్తులు చదివేటు చూడాలి. 

ఠా లా 

D) గ్రంథాలయం - సఠనాలయాన్ని ఉపయోగించే పద్దతులు : 

1) పుస్తకాలు ఏస్టలంనుండి తీస్తారో అదే స్థలంలో మళ్ళీ పెట్టాలి. దీనిద్వారా 
ఇతరులకు పుస్తకాలు సులభంగా దొరుకుతాయి. 

సు పుస్తకాల్లో గీతలుగీయడం, రాయడం, పేజీలు నలపడం, చించడం, 
అట్టలు ఊడదీయడం చేయరాదు. 

11) పుస్తకం వినియోగయోగ్యం కానప్పుడు గ్రంథాలయ అధికారి దృ పీ 
తేవాలి. 

IV) (గ్రంథాలయం, పఠనాలయాలో మౌనం పాటించాలి. మౌన పఠనమే 

చేయాలి. 

పత్రికలు చదివునపుడు పేజీలు వేరుచేయరాదు. 


న్‌్‌ 


Vv 


పఠనాలయ, (గంథాలయ వినియోగంలో కింది అంశాలు కూడా 
దృష్టియందుంచుకోవాలి. 


i) పుస్తకాలంటే విద్యార్థులకు మక్కువ కల్గించాలి. 

11) పుస్తకాల ఆధారంగా నిర్చేశ్యాలీయాలి. 

11) పఠనసంఘాలు (Reading 640) ఏర్పాటుచేయాలి. 

(V౪) చదవాల్సిన కనీస పస్తకారేవో సూచించాలి, సమీక్ష చేయమనాలి. 

౪) ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి బహుమతులిచ్చి ప్రోత్సహించాలి. 
గు పుస్తకాలు చదివిన తర్వాత విద్యార్థులకు కల్గిన సందేహాలను నివృత్తి చేయాలి. 
vii) విద్యార్దులకు పుస్తకాలు నేరుగా అందుబాటులో ఉంచాలి. 


పై సూచనలు పాటించి (గ్రంథాలయాలను, సఠనాలయాలను వినియో 
గించుకొన్న విద్యార్థులు సర్వాంగీణ వికాసం పొందుతారు. 
12.05. భాష సహసాఠ్య కార్యక్రమాలు 

(Language - co curricular activities) : 

పాఠ్య కార్యక్రమాలతో బాటు పాఠశాలలో నిర్వహించే ఇతర కార్యకలాపాొలే 
సహపార్య కార్యకలాపాలు. విసిని అనుబంధ పాఠ్య కార్యక్రమాలని 
వ్యవహరించేవారు. (ప్రస్తుతం అనుబంధంగా గాక విద్యాపణాళికలో భాగంగా 


219 


నిర్వహింపబడుట వల్ల పాఠ్యాంశాల్లో అభ్యసించిన అంశాలను పునర్భలనం 
చేసికోవడానికి ఉపకరించే కార్య(కమారై, ఇవి తప్పనిసరిగా నిర్వ హించే 
కార్యక్రమాలయ్యాయి. పాఠ్యకార్యక్రమాలకున్నంత ప్రాధాన్యత వీనికి కూడా 


ఉంది. వీని wns ద్వారా విద్యార్థల్గా ల్లో ఆశించే (ప్రవర్తనా మార్పుల్ని 
దిగువ విధంగా "పేర్కొనవచ్చు. 


స విద్యార్థుల వైయక్తిక భేదాలను గుర్తించడం. 

1) విద్యార్ధుల ప్రతిభా విశేషాలను గుర్తించడం. 

1) విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులు తెలిసికోవడం. 

Iv) విద్యార్దులు వివిధ సందర్భాల్లో (పవర్తి ంచే తీరును పరినీలించడం. 
v) విద్యార్డుల్లో విశిష్ట వ్యవ వహారదక్షతను పెంపొందించడం. 


ఛు విద్యార్దుల్లో సహకారభావన, పరస్సర్మపేమ పూర్వక సంభాషణలను 
ప్రోత్స హాంచడం. 


vii) విద్యార్థుల భాషా వెపుణ్యాల్ని విస్తరించడం. 
viii) విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించడం. 


“- 


పై ధ్యేయాం సాధనకు అందరు విద్యార్థులు సహపాఠ్య కార్యక్రమాల్లో 


పాల్గొనేట్లు చూడాల్సి ఉంది. సహపాఠ్య కార్యక్రమాల్లో విద్యార్థుల భాషా 
పాటవాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్రతీసుకోవాలి. తద్వారా విద్యార్థుః 
భావగ్రహణ, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు. 


భాషాబోధకులు నిర్వహించదగిన సహపాఠ్య కార్యక్రమాలు 

a) (పాథమికదశ ప 

1) అక్షర క్రీడలు. 

i) పద[్రీడలు, పదనిర్మాణ క్రీడలు, పదాలమెట్లు, పదపోరాటం, బింగోఆట 
గళ్ళనుడికట్టు, డామినోఆట, చిత్రపద క్రీడ, అంత్యాక్షరి, జిగ్‌జాగ్‌ పుప్తకం 
మాటం తమాషా, ఎటుచదివినా ఒకేమాట మొదలగునవి. 

1) పొడుపుకథల క్రీడలు. 

iv) వాక్యనిర్మాణ క్రీడలు. 
ప్రాథమిక తరగతుల్లో ప్రధానంగా, మాధ్యమిక తరగతుల్లో కొంతమేర! 

పై క్రీడలు నిర్వ! హించుటద్వారా భాషాభ్యసనం వేగవంతమౌతుంది. ఈ క్రీడల 


220 


విద్యార్దులందరిని భాగస్వాములను చేయడం వల్ల వారిలో సహకారభావన 
పెరుగుతుంది. వీనితోబాటు సంభాషణా చతురత, సక్రియాత్మకత, 
చురుకుదనం పెంపొందుతాయి. ఈ క్రీడల వల్ల నియంత్రిత వాతావరణంలో 
గాక "స్వేచ్చాయుత వాతావరణంలో భాషాభ్యసనం కొనసాగుతుంది. వీనితో 
బాటు బాలగేయాలు, అభినయగేయాలు చదివించడం, సంభాషణలు 
చెప్పించడం, పద్యాలు చదివించడం, పద్యపఠన పోటీలు నిర్వహించడం, 
మొదలైన వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్దులు ఇతోధిక జ్ఞానాన్ని 
సముపారిసారు. 

జూ pa.) 

యా జూ అ 

ఏ మాధ్యమిక న్నత దశలు : 

ప్రాథమిక తరగతుల్లో నిర్వహించిన సహపాఠ్య కార్యకలాపాలను పై 
తరగుతుల్లో కూడా కొనసాగించి, అదనంగా కింది కార్యక్రమాల్ని కూడా 
నిర్వ హించాలి. వానిలో 


పదాల, వాక్యాల వరసక్రమ క్రీడలు. 
స) చిత్రకథాశ్రీడలు. 
11) పదబంధ ప్రహేళికలు. 
IV) కథాంశపూరణలు. 
+) పద్యపఠన పోటీలు. 
౪) వాక్యనిర్మాణ క్రీడలు, వాక్యాంతరీకరణ క్రీడలు, వాక్యపరివర్తవ క్రీడలు. 
vi) అనుభవాల రచన, వ్యాసరచన, లేఖారచన, వివిధ ఇతర రచనలు. 
Vii) వక్తృత్వం, వాదవినాదాలు, ఉపన్యాసం. 
ప) చిత్రవ్యాఖ్య. 
xX) నాటకీకరణం, అభినయం, సంగీతం, నృత్యం. 

ఈ కార్వ!కమాలను నిర్వహించుట రా విద్యారుల భాషాపటిమను 
క క స హత ప సృజనాత్మక 

ర్త ఫెర్‌ 

రచనను పేరే పించవచ్చు. ఉదాహరణంగా ఒక చిన్న సామాన్య వాక్యమిచ్చి 
వాక్యంలోని పదాల స్థానాలను పరివర్తనచేయుట ద్వారా ఛందోలక్షణమైన 
ఒక తూగు, లయను సాధింపవచ్చని చూపీ విద్యార్దులు అలా వాక్యాంను 
పరివర్తనం చేయడానికి ప్రోత్సహిస్తే మొదట అనుకరించిననూ, తర్వాత 
స్వతంత్రంగా రాయగల్లుతారు. 


ఉదా రాముడు రావణుని చంపను. 


221 


రాముడు చంపెను రావణుని. 
చంపెను రాముడు రావణుని. 


ఇట్టి (క్రీడల ద్వారా వాక్యనిర్మాణ రీతుల్ని, మెలకువల్ని విద్యార్థులు 
ఇల్నికొరటారు. కథాంశంలోని వాక్యాలను చెల్లాచెదరుచేసి వరసలోకూర్చడం, 
వాక్యాలు అట్టల పైరాసి వరసక్రమంలో విద్యార్థులను నిలబెట్టడం మొద 
లైనవికూడా “చేయించవచ్చు. పద్య పఠనపోటీలు విద్యార్థుల్లో. ధారణాశక్తిని, 
పద్యపఠన నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. చిత్రాలు, దృశ్యాలు చూసి వ్యాఖ్య 
చేయించడం మొదలైనవి విద్యార్దుల భాషాభివృద్ధికి తోడ్పడుతాయి. 


ఇక వక్తృత్వం ఉపన్యాసం మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనడాని! 
విద్యార్దులు జంకుతారు. కారణం సభాకంపం తప్పు చేరుకాదు. సభాకంపావి 
పోగొట్టడానికి దిగున వ్యూహం అనుసరించవచ్చు. 


) మొదట విద్యార్దులను వారు కూర్చొనే చోటునే నిలబడి మాట్లాడమనడం 

1) క్రమంగా విద్యార్థిని ముందు వరసల్లోకి వచ్చి మాట్టాడమనడం (ఇంతవరక 
ఉపాధ్యాయునికి అభిముఖంగానే ఉండి మాట్లాడుతాడు.) 

1 తరగతిలో విద్యార్థుల కభిముఖంగా నిలిపి మాట్టాడమనడం. 

1౧ చిన్నతరగతుల విద్యార్దుల ముందు మాట్టాడించడం. 
(తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం కల్లి భయం తగ్గుతుంది.) 

౪ పై తరగతుల విద్యార్థులముందు ఆ తర్వాత పాఠశాలలోని అందర 
విద్యార్హులముందు మౌాట్లాడించడం. 


వక్ష కృత్యంలో విద్యార్థులు మొదట రాసికొని వచ్చిన విషయాన్ని 
చూచిచదవమని తర్వాత తర్వాత పద్యోవక్త కృత్యం చెప్పమని కోరవచ్చు. 


వ్యాసరచన, గేయరచన, కవిపమ్మేళనాలు నిర్వహించడం, కవి జయంతుల 
నిర్వహించడం, సా హిత్య ఉత్సవాలు నిర్వపి హించడం మొదలైన bls 
న్య భాషాభిరుచిని పెంసొందించటంతోబాటు వారి వ్యక్తీకరణ 

వైపుణ్యాల్ని మెరుగుపరచే అవకాశం కల్పిస్తాయి. ఈ కార్యక్రమాలన 
ప్రతివారం విధిగా ప్రణాళికా బద్ధంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతోఉండి 
ఉపాధ్యాయులు కేవలం పాఠ్య " పుస్తకబోధనతో సరిపుచ్చక వీటిని కూడి 
నిర్వహించి విద్యా గమ్యాలను సాధించాలి. 


222 


పదమూడో అధ్యాయం 


పరీకలు - మూల్యాంకనం 
A 


13.01. ఉపోదాతం : 
ణు 


విద్యావ్యవప్థ ఆశిస్తున్న ఫలితాలను, (ప్రభావాలను అంచనావేయగల్లింది 
పరీక్ష ఈమధ్యకాలంలో ఈ ప్రక్రియను మూల్యాంకనం అని వ్యవహరి 
స్తున్నారు. పాశ్చాత్యదేశాల్లో ఈప్రక్రియనే పరిగణనం (గుజయేలల్సి అవి 
పేర్కొంటున్నారు. పరీక్ష (EXaMination) మూల్యాంకనం (Evaluation), 
పరిగణనం (A$5E5Ment) అనే మూడూ ఒకే భావనకు సంబంధించినవి. ఇవి 
ఒకదానికన్న ఒకటీ విస్తృతమైనవిగా, సూక్ష్మ మైనవిగా గుర్తింపబడుతున్నాయి. 
మనరాష్ట్రంలో లక్ష్యాధార బోధన (ప్రారంభమైన నాటినుండి మూల్యాంకనం 
అనే పదం పరీక్ష అనే పదంతో బాటు ప్రచారంలోకి వచ్చింది. 
ప్రాథమిక దశలో కృత్యాధారబోధన (ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక _ విద్యాపథకం 
వారి షట్పూత్రాలు) ప్రారంభించిన తర్వాత పరిగణనం అవే పదానికి 
ప్రాధాన్యత ఏర్పడింది. ఈమూడింటిలో ప్రతిదీ తనదైన పరిధిలో విద్యార్థుల్లో 
ఆశింఛిన ప్రవర్తవామార్పుల్ని అంచనావేయగల్లే, గణనచేయగల్లే గుర్తించగల్లే, 
- శీలించగల్లే పాధనమే. ఉపాధ్యాయులు వీనినువయోగించి తాము బోధించిన 
విషయాల ద్యారా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పుల్ని లెక్క కట్టాల్సి 
ఉంటుంది. వీని ఉచితానుచితాలు ఉపాధ్యాయులు వీనిని వినియోగించేతీరు, 
సన్నివేశాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. మూల్యాంకనం 
కేవలం పాఠబోధన చివర మాత్రమేగాక, పాఠబోధనలో అంతర్భాగంగా 
నిర్వహించాలి. అప్పుడే అది నిరంతరమూ, సమగ్రమూ అవుతుంది. 


13.02. పరీక్ష (Examination) : 


ప్రాచీనకాలం నుండి ఏదో ఒక పద్దతిలో విద్యార్థుల్ని పరీక్రిస్తూనే 
ఉన్నారు. ప్రతిరోజు అంతకుముందు రోజు చెప్పిన పాఠాన్ని ఛాత్రులు 


223 


అప్పగించినపుడే కెత్తపాఠం చెపే పృువారు గురుకులాల్లో. పది, పన్నిండు 
సంవత్సరాలు గురుకులావాసం చేసీ విద్యార్హన చేసిన ఛాతులు పండిత 
పరిషత్తుల్లోనో, రాజాస్థానాల్లోనో తమ ప్రతిభను (ప్రదర్శించి గుర్తింపు 
పొందేవారు. ఈనాటి" విశ్వ విద్యాలయాల్లో నిర్వ హిస్తున్న స్నాతకోత్సవాల 
లాంటిదే ఇది. ఆ తర్వాత నిత్యజీవితంలో అడుగిడేవారు. తర్వాతి 
కాలంలో నిత్యం పరీక్షతోబాటు (తైమాసిక, అర్హవార్షిక, వార్షిక పరీక్షలు కూడా 
అమలులోకి వచ్చాయి. ఈ పరీక్షలు విద్యార్థుల ధారణాశక్తిని మాతమే 
పరీక్షించేవి. మరియు పాఠ్యపుస్తకాల్గోని విషయాలకే ప్రాధాన్యత నొపగేవి, 
మౌఖికంగా గాని, ఇతరత్రాగాని సద్యస్పురణ శక్తిలేని ఛాత్రులు ఈపరీక్షా 
వారధిని దొటలేకపోయేవారు కూడా. దీనివల్ల పరీక్షలం కేవ నిరాసక్తత, 
భయం విద్యార్థుర్ని వెన్నాడేవి. కొన్ని పర్యాయాలు | (పతిభావంతులైనవారు 
కూడా నిరాశానిస్స ఎహాలకు లోనయ్యేవారు. చాలాకాలం వరకు రాజ్యమేలిన 


ఈ పరీక్షలు మౌలికమైన మార్పులతో మూల్యాంకనం అనే భావనకు స్థానం 
కల్పించాయి. 


13.03. మూల్యాంకనం (Evaluation) : 


విద్యార్థుల సంపూర్ణ వికాసాన్ని అంచనావేపే సాధనంగా మూల్యాంకనాన్ని 
భావించవచ్చు. “పరీక్ష అనే భావన కన్న కొంత విస్తృతమైనభావన ఇది. 
పాఠ్య విషయాల అర్హనా తీవ్రతలతో బాటు, విద్యార్దులు కనబరచిన ఆసక్తులు, 
అభిరుచులు, వైఖరులు, అనుభూతులు మొదలైనవానిలోని మార్పుల్ని కూడా 
దీని ద్వారా అంచనా వేయవచ్చు. మూల్యాంకనం లక్యాధార మై ఉండీ వివిధ 
పద్దతుల్లో, వివిధ వ్యూహాలతో అనుసరింపబడుతుంది. అందువల్ల పరీ రీక్షకన్న 
దీవికి ప్రామాణికత హెచ్చు అని విద్యావేత్తలు విశ్వసిస్తున్నారు. “పరీక్ష "లోని 
లోపాల్ని ఈ విధానం పూర్తిగా తొలగించలేకపోయినా, కొంతమేరకు వానిని 
అరికట్టగల్లి మరింత సమర్ధమైన అంచనాలకు సాయపడుతుంది. విదేశాల్లో 
ఎంతోకాలం నుండి అమల్లో ఉన్న ఈ మూల్యాంకన భావన మనరాష్ట్రంలో 
Non-Detention విధానాన్ని ప్రవేశ పెట్టి పెటీన నాటినుండి అమల్లోకి వచ్చింది. 
నేడు లక్షాధార బోధనతో బాటు నిరంతర సమగ్ర మూల్యాంకనమనేది 
ఈవాటి పాఠశాలల్లో ఆచరణలో ఉంది. 


13.04. పరిగణనం (49659060) : 


మూల్యాంకనం కన్న విస్తృత పరిధి కలదిగా పరిగణనం విశ్వ సింపబడుతోంది. 


224 


అభివృద్ధిచెందిన అన్నిదేశాల్లో పరీక క్షు, మూల్యాంకనం అనేవి కొంతమేరకు 
పాత భావనలు. కారణం ఈ రెండూ తరగతిగదులకే పరిమితమని. విద్యార్థుల 
సర్వాంగీణ వికాసాన్ని అంచనావేయడం తరగతిగదులతో బాటు తరగతిగదుల 
వెలుపల కూడా జరగాలని పరిగణనం భావిస్తుంది. విద్యారులు పాఠశాలల్లో కన్న 
పాఠశాలల వెలుపల ఎక్కువ సమయం గడుపుతారు. నియంత్రిత వాతావరణం 
వెలుపల స్వేచ్చాయుత వాతావరణంలో కూడా విద్యార్థుల (ప్రవర్తనలను 
పూర్తి ప్లాయిలో అంచనావేయడానికి  పరిగణనాన్ని ఉపయోగించుకోవచ్చు. 
wel కృత్యాధార బోధన (ACtiVity based Teaching ) నిర్వహించే 

లన్నిటిలో పరీక్ష మూల్యాంకనం అనే భావనలకన్న పరిగణనం ద్వారావే 
న ఆర్హనా సీ్రల్ని మరింత పమర్ధంగా మదింపు వేయవచ్చునవి 
విద్యా ఎత్తల అభిప్రాయం. ప క్ష hence కనొలలో అనుసరించే వ్యూహాలతో 
బాటు పరిశీలనలు, స్వీయపరిగణనం, “ కృత్య సాక్ష్యం, అభ్యపన సాక్షం” 
మొదలైన అంశాలను చేర్చుకొని పరిగణనం మరింత విప్ప్త్రతపరిధిగల 
మదింపువేయగల ప్రక్రియగా గుర్తించబడింది. 


13.05. మూల్యాంకనం = లక్షణాలు : 
ఉర, 


పరీక్ష, మూల్యాంకనం, పరిగణనం ఒకదాని కన్న ఒకటి విషృృతపరిధిలో 
విద్యార్థుల ఆర్హనా తీవ్రతల్ని మదింపువే సే సాధనాలుగా భావించవచ్చు. ఈ 
ప్రక్రియల్లోని “మదింపు సాధనాలు కింది ప్రధాన లక్షణాలను కల్లి ఉండాలి. 
A) లక్ష్యాత్న కత (Objectivity) : 


సార్వజనీన లక్ష లాం కల్లి ఉండటమే లక్ష్యాత్మకత. వ్యక్తిగత ఆపేక్ష లకు 
నిరశే పక్షలకు అతీతమై మదింపువేసే ఏ అంశం సె కూడా ఇతర ప్రభావాలేవీ 
ప్రసరించకుండా జాగ్రత్త పడటమే లక్ష్యాత్మకత. దీని (ప్రకారం 


ళ్‌ § శ 
వీనిని నిర్వహించే వ్యక్తులు ఖచ్చితమైన సార్వజనీనమైన పద్ధతినే 
అనుసరించాలి. - 
సు సమాధానాలన్నీ ఒకే విధంగా విలువ కట్టబడాలి. 
iii) విద్యామనో వైజ్ఞానిక శాస్త్రసూత్రాలపై ఆధారపడాలి. 
8) విశ్వసణయత (Reliability) : 
ఈ సాధనాలు ఎప్పుడు నిర్వహించిననూ ఒకేవిధమైన ఫలితాలీయడమే 


225 


వాని విశ్వసనీయతకు నిదర్శనం. అంకే నిర్రీత కాలవ్యవధుల్లో ఎన్ని పర్యాయాలు 
నిర్వ హించినప్పటికి ఒకే విధమైన ఫలితాలనీయాలి. 


౮) ప్రామాణికత (Validity) : 


ఏ అంశాన్నెతే మదింపువేయాలని సాధనం భావిస్తుందో అదే అంశాన్ని 
మాత్రమే మదింపువేపే లక్షణమే ప్రామాణికత. ఇది ఆమోదింపబడిన 
ప్రమాణాలకు (Criteria) అనుగుణంగా ఉండాలి. నిపుణులు విలువకట్టి 
సంతృప్పిచెందిన సాధనం ప్రామాణికత కరల్లినదిగా భావిస్తారు. దీనికి 
విశ్వసనీయత ఎక్కువ. 


0) బొపయోగికత (Usability) : 
విద్యావ్యవస్టలోని అందరూ ఈ సాధనాలను సులభంగా వినియోగించు 
కోగల్లినప్పుడే వీనికి బొపయోగికత అనే లక్షణం వర్తిస్తుంది. అంతేగాక 


లభించిన ఫలితాలను అందరూ తేలికగా వ్యాఖ్యానించగల్లాలి కూడా. దీన్ని 
నిర్వహణ సౌలభ్యత అని కూడా అనవచ్చు. దీన్ని కాలం మరియు 
అరికాంశాల దృష్టా S నిరయిసారు. 

డా లు ర్‌ం అదె 


13.06. మూల్యాంకనం - సాధనాలు : 


మదింపు సాధనాలు రెండురూపాల్లో వినియోగంలో ఉన్నాయి. వానిని 
గూర్చి తెర్సిక్‌ ”ందాం. 


0 విద్యార్హనా నికషలు (SCholastic Achievement Tests) 
ఫు విద్యా మనో వైజ్ఞానిక నికషలు (Psychological Tests) 


1) విద్యార్ణనా (విధ్యా ఉపలబ్ది) నికషలు : 


( జి 
బోధించిన పాఠ్యాంశాలను విద్యార్దులు ఏ మేరకు స్వంతం చేసికొన్నారో 
తెల్సికోవడానికి ఉపయోగపడేవే _ విద్యార్షనా నికషలు. వీనిని రెండురూపాల్లో 
నిర్వహిస్తారు. ఒకటి పరీక్ష, రెండోది నికషు పరీక్ష సాధారణంగా 
విద్యాసంవత్సరంలోని మొదటి మూడు మాసాల చివర, ఆరు మాసాల 
చివర మరియు సంవత్సరాంతంలో నిర్వ హింపబడేది. నికష ఏదేని ఒక 
' బోధనాంశం చివర (భాషలో (ప్రధానంగా ఒక పాఠం పూర్తిగా బోధించినతర్యాత) 
నిర్వహించేది. దీన్ని చిట్టి పరీక్ష లేదా పరీకిక అని వ్యవహరించవచ్చు. ఇది 
లు యి 


క్‌ వ 


నేటి పాఠశాలల్లో పాఠ్య విభాగనికష (Unit Te5t) అనే పేరుతో నిర్వ హింప 


226 


బడుతోంది. నికష ఏదేని ఒక బోధనాంశానికే పరిమితం. భాషలో . ఒక 
పాఠానికి పరిమితం. అంటే న ఒకనికష విర్వహించాలి అన్నమాట. 
కారణం unit అంటే ఏకకం. ఏకలక్షణ సమన్వితం అని అర్థం అందువల్ల 
భాషలోని (పతిపాఠం ఒక (0౫0. "(ఒక పాఠానికి మరో “పాఠానికి మధ్య 
భావసంబంధంగాని, విషయసంబంధంగాని ఉండదు). పరీక్ష, నికష విద్యాబోధన 
ద్వారా విద్యార్థుల్లో ఆశించిన లక్ష్యాలను ఏ మేరకు పాధించగల్లారో 


తెల్సికోవడానికి “ఉపయోగపడే సాధనాలు. నికషను ప్రమాణీకరిస్తే ప్రామాణిక 
నికష (Standardised Test) అవుతుంది. 


(1) విద్యా మనో వైజ్ఞానిక నికషలు : 


ఇవి విద్యా మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారాలు కలవి. _ విద్యార్థుల 
ప్రజ్ఞాపాటవాలు, ఆసక్తులు వైఖరులు, అనుభూతులు, ఆభిప్రాయాలు, 
మూర్తిమత్వం, (ప్రవర్తనలు, సృజనాత్మకత మొదలైన ప్రత్యేక లక్షణాలను 
అంచనా వేసే సాధనాలు ఈనికషలు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రజ్ఞ ననుపరించి 
(పతిభావంతులు, సామాన్యులు, మందబుదులు? అవే మూడు స్థాయిల్లోని 
వారిని గుర్తించి తరగతిగదిలో విద్యార్థులు ప్రవేశించిన నాటి (ప్రవర్తనలను 
తరగతిగది వదిలి వెళ్ళేనాటి ప్రవర్తనలను తెర్సికోవడానికి ఇవి ఉపకరిస్తాయి. 
నిర్గమన ప్రవర్తన (E౫t behaviour) మరియు ప్రవేశ ప్రవర్తన (000 
behavioul) ల మధ్యగల భేదం పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థులల్‌' 
కల్గిన (ప్రవర్తనా మార్పుగా పరిగణిస్తారు. ఈ లక్షణాలన్నిటినీ మదింపు 
వేయటానికి ప్రజ్ఞానికషలు, ఆసక్తి నికషలు, అభిరుచి నికషలు, వైఖరి 
నికషలు, ప్రవర్తనా నికషలు, మొదలైన వానిని విద్యా మనో వైజ్ఞానిక శాస్త్రం 
ఉపాధ్యాయులకు సమకూర్చింది. ఉపాధ్యాయులు తమ వృత్తి పూర్వ 
శిక్షణా కాలంలో వీని గురించి విస స్పృతంగా అధ్యయనం చేపిన వారే. కావున 
నిత్య బోధనలో వీనిని ఉపయోగించుకొన్నపుడే విద్యార్థుల (ప్రవర్త నల్లో తమ 
బోధన ద్యారా ఆశించిన పరివర్తనాన్ని చూడగల్లుతారు. మనో వైజ్ఞానిక 'నికషలు 
అన్నీ సాధారణంగా ప్రామాణిక నికషలే. 


కాని నేటి పాఠశాలల్లో విద్యార్హనా నికషల'కే ప్రాధాన్యత నిచ్చి మనో వైజ్ఞానిక 
నికషలను విస్మరించడం "జరుగుతోంది. ఈ విధానం మారినపుడే మనం 
ఆశిస్తున్న విద్యాలక్ష్యాలకు పరిపూర్ణత లభిస్తుంది. పరీక్షయైనా, మూల్యంకనమైనా 
సమర్థంగా నిర్వ హింపబడి ఆశించిన ఫలితాన్ని నే సాధించడం అనేది ఉపాధ్యాయుల 
దృష్టి బలో ఉండవల్సిన విషయం. వీనికి ఆధారం ప్రశ్న రూపాలు. అందువల్ల 


227 


(ప్రశ్నలు తయారుచేయడం, అభివృద్ధి పరచడం, కొత్త దృక్కోణాల్లో ప్రశ్న 
తయారీ గూర్చి ఆలోచించడం ఈ నాటి అనసరమైఉంది. 


వీనిని పాఠశాల పరిధిలోనే నిర్వహిస్తే అంతర మూల్యాంకనమని పాఠశాల 
వెలుపలి పంప్టలు నిర్వహిస్తే బాహీర మూల్యాంకనమని (111604 
Evaluation, External Evaluation) అంటారు. ఈ రెండూ ఆయా 
పరిమితుల్లో సత్ఫలితాలిస్తాయి. ఈ రెండు పద్ధతులనూ ఉపాధ్యాయులు 
వినియోగించుకోవాలి. 
13.07 ప్రశ్నలు = రకాలు: 

పరీక్షలు, నికషల రూపురేఖలు వాని ప్రాథమిక ధర్మాలను గూర్చి కొంత 
తెల్సికొందాం. వీనిలో ప్రశ్నలు మూడు రూపాలో ఉంటాయి. అవి 

x) 

A) వ్యాస రూప ప్రశ్నలు (Essay type questions). 
B) లఘుసమాధాన (ప్రశ్నలు (Short answertype questions). 
C) లక్ష్యాత్మక (ప్రశ్నలు (objective type questions). 
A. వ్యాస రూప (ప్రశ్నలు: 

విద్యా క్షేత్రంలో అనాది కాలం నుండి రాజ్య మేలుతోన్న (ప్రశ్న వ్యాస 
రూప ప్రశ్న. విద్యార్థుల లిఖిత _వ్యక్తీకరణానికి ఇది ప్రాధాన్యత ఇస్తుంది. 
(ప్రశ్నకు సమాధానం ఒక వ్యాపం రూపంలో ఉంటుంది. ఈ ప్రశ్న రూపానికి 
పరిమితులున్నాయి. ప్రయోజనాలున్నాయి. పరిమితుల్లో ప్రధానంగా 


ఏ సమాధానాలు ౮ ుడానికి విద్యార్థులు అన్ని పాఠాలు చదవాల్సిన 
అవసరముండదు. 


ii) ప్రశ్నకు సమాధానాల పరిధి విద్యార్థులను బట్టి మారుతుంది. 
i) సమాధానాల విలువ కూడా ఉపాధ్యాయులను బట్టి మారుతుంది. 
౧ వీనిలో ధారణ శక్తికే ప్రాధాన్యత. 


v) ఈ (ప్రశ్నలకిచ్చే సమాధానాల్లో అసందర్భాంశాలకు అవకాశముంటుంది. 


ఐతే ఈ ప్రన్నలను తయారుచేయుట చాలా సులభం. ఆతి తక్కువ 
సమయంలో ఎన్నెనా ప్రశ్నలు తయారుచేయవచ్చు. "పె పరిమితులను 


228 


అధిగమించగల్లినచో ఇవి కింది ప్రయోజనాలు కల్గిస్తాయి. 


1) విద్యార్థుల లిఖిత అభివ్యక్తిని సమర్ధంగా అంచనా వేస్తాయి. 
స) విషయ వివరణ, విశ్లేషణా శక్తుల్ని మదింపువేయగల్లుతాయి. 
సు సృజనాత్మకతను, ఆలోచనల్ని మదింపు వేయ గల్లుతాయి. 
IV) విద్యార్థుల దస్తూరీ నాణ్యతను పరీక్షించ గల్లుతాయి 
ఇ) విద్యార్థుల ధారణాశక్తిని పరీక్షించగల్లుతాయి. 
పై ప్రయోజనాలు, పరిమితులను ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకొని 
విద్యార్థుల్లో ఆశించిన జ్ఞాన పరిధుల్ని అంచనా వేయటానికి వ్యాస రూప 
(పశ్నల్ని ఉపయోగించాలి. సమాధానాల విడివికీ పరిమితులు విధించి, వానిని 


విలువ కట్టుటలో అపేక్షలకు విరపేక్షలకు తావీయక పోతే ఇవి ఆశించిన 
ప్రయోజనాలను వెరవేరుస్తాయి. 


Bిలఘు (సంక్షిప్త) సమాధాన ప్రశ్నలు: 
ఇవి వ్యాస రూప ప్రశ్నలకు చిన్న రూపాలు. ఒక వ్యాస రూప ప్రశ్నను 
ఎన్నో లఘు సమాధాన ప్రశ్నలుగా విడగొట్టవచ్చు. వీని సమాధాన పరిధి 
రెండు వాక్యాల నుండి ఐదు వాక్యాల లోపల ఉంటుంది. పరిమితులూ, 
ప్రయోజనాలూ చ్యాస రూప ప్రశ్నలచే వర్తిస్తాయి. ఐనా ఇవి 
ఏ వ్యాప రూప ప్రశ్నలకన్నా సమర్థమైనవి. 
ii) విద్యార్థులు అన్ని పాఠాలు చదవాల్సి ఉంటుంది. 
ii) సంక్షిప్తంగా పమాధానాలిచ్చే నేర్పు విద్యార్థులకు అలవడుతుంది. 
IV) అసంబద్ధ అంశాల ప్రస్తావనకు అవకాశం తక్కువ 
౪) రచనాశక్తిని కొంత మేరకు మాత్రమే మదింపు వేయవచ్చు. 


పై వానికి లోబడి ఇవి సాధించగల్లిన లక్ష్యాలను దృష్టిలో “పెట్టుకొని 
వీనిని పరిమితంగా ఉపయోగించుకోవాలి. 


229 


C లక్ష్యాత్మ క (ప్రశ్నలు: 

లక్ష్యాధార బోధనను అత్యంత సమర్థంగా మదింపు వేయడానికి ఉపయోగపడే 
ప్రశ్న రూపాల్లో ఇవి ప్రముఖమైనవి. ఇవి వైవిధ్యంగా ఉండి లక్ష్యాంతర్భాగాలైన 
సృష్టీకరణాల ద్యారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని అంచనా 
వేయడానికి ఉపకరిస్తాయి. ఇవి చిరు(చిట్టి) ప్రశ్నలు. వీనికి కూడా 
పరిమితులూ, ప్రయోజనాలూ ఉన్నాయి. పరిమితుల్లో 


i) విద్యార్థుల లిఖిత అభివ్యక్తిని అంచనావేయ లేవు... 
పు భాషా నైపుణ్యాలను -పరిశీలించడం వీనికి సాధ్యం కాదు. 
క) ఆలోచనల్ని, వైఖరుల్ని సామాన్య పద్దతిలో లెక్క కట్టలేవు. 
iv) విద్యార్థుల ధారణ శక్తిని అంచనా వేయలేవు. 


౪) కొన్ని పర్యాయాలు మూక ఉమ్మడిగా సమాధానాలు చూసి రాయడానికి 
(00) చేయడానికి అవకాశముంటుంది. (జాగ్రత్తలు తీసికోకపోతే) 


ప్రయోజనాల్లో ప్రధానమైనవి. : 


ఫే అన్ని పాఠాలకు gs లభిస్తుంది. వ్యాపకత ఎక్కువకావున 
విద్యార్థులు పాఠాల చదవాల్సి ఉంటుంది. 

i) సమాధానాలు ఒక అక్షరంలోనో ఒక పదంలోనో ఉంటాయి కనుక 
సులభంగా సమాధానాల్ని సూచించవచ్చు. 

iii) సమాధానాల్లో పాకికత ఉండదు. 


యి 
చ 


౪) సమాధానం ఒకటే అగుటవల్ల విలువ కట్టుటలో కూడా ఆ పేక్షలు 
నిరపేక్షలు పని చేయవు. 

౪) అన్ని సందర్భాల్లోనూ ఒకే ఫలితమిస్తాయి. 

౪) సమాధాన పత్రాలను ఎవరైనా సరిచూసి విలువ కట్టవచ్చు. 

vii) విద్యార్థుల సాయి కనుగుణంగా, లక్ష్యాలకనుగుణంగా (ప్రశ్నలను తయా 
రుచేయవచ్చు. 

ళీ) ప్రశ్నలను ప్రామాణికం చేయవచ్చు. 

౫) పోటీ పరీక్షల్లో ఈ (ప్రశ్న రూపాలకే ప్రాధాన్యత. 


230 


౫) నికషల లక్షణాలైన విశ్వసనీయత లక్ష్యాత్మ కత, ప్రామాణికత బౌపయోగికతలు 
ఈ (పశ్నలకుంటాయి. 


ఈ (ప్రశ్న రూపాలను తయారుచేయడం వ్యాసరూప, లఘు పమాధాన 
ప్రశ్నలు తయారుచేసినంత సులభం కాదు. ఉపాధ్యాయులు బోధనకు ఎంత 
సమయం తీసుకుంటారో అంతకన్న ఎక్కువ సమయం ఈ ప్రశ్న రూపాలను 
తయారుచేయడానికి వెచ్చించాలి. ఉపాధ్యాయుల సునిశిత పరిశీలనా శక్తి 
వీనిని మరింత సమర్థం చేయడానికి ఉపకరిస్తుంది. పైమూడు విధాలైన 
(ప్రశ్నలతో కూడిన నికష్య పరీక్షలను ఉపాధ్యాయులు ఉపయోగించాలి. వీనిని 
నిర్వహించే విధాలను తెర్సికొందాం. 


13.08 మూల్యాంకనం a పద్దతులు 
స మౌఖిక (పరీక్ష - నికష పద్దతి : 


ఈ పద్దతిలో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు మౌఖికంగా (వాగ్రూపంగా) 
విద్యార్దులు సమాధానాలిన్తారు. ఈ పద్ధతిలో ప్రశ్నల యొక్క కాఠిన్యతను 
బట్టి కొందరు విద్యార్థులను సులభమైనవీ, కొందరిని సామాన్యమైనవి, మరి 
కొందరిని కఠినమైన ప్రశ్నలు అడిగే అవకాశముంది. సాధారణంగా అందరు 
విద్యార్థులు (ప్రతిప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరముండదు. అందువల్ల 
విద్యార్దుల సమగ్ర జ్ఞానాన్ని మదింపు వేయలేం. ఉపాధ్యాయుల ఆ పేక్షలు, 
నిరపేక్షల వల్ల కొందరు విద్యార్థులు కేవలం సులభమైన లేక కఠినమైన 
ప్రశ్నలకే సమాధానఠి చెప్పవల్సి రావచ్చు. పద్యోవ్యక్తీకరణ సామర్థ్యమున్న 
వారు మాత్రమే సరియైన సమాధానాలు చెప్పి పరీక్షకుల సంతృ ప్తి 
పరచగల్లుతారు. ఈ పద్దతి ప్రాథమిక దశలో లిఖిత అభివ్యక్తి అంతగా 
ఎదగని విద్యార్థులకు ఉపయుక్తమైంది. పోటీ పరీక్షల్లో దీనికి ప్రాధాన్యముంది. 
సమాధానాలు అప్పటికప్పుడే విలువ కట్టబడతాయి. అద్యతన సమాచారాన్ని 
కూడా స్వంతం చేసికొని ప్రశ్నకు సమాధానాన్ని పరిమిత సమయంలో చెప్పి 
- మెప్పుసంపాదించగల్లిన విద్యార్థులకు ఈ పద్ధతతి అత్యంత ఉపయుక్తము. 
ఈ రూపాన్ని వినియోగిస్తుంన్నపుడు ఉపాధ్యాయులు మొదకే ఆడగదల్సిన 
ప్రశ్నలను పట్టిగా రాసికొని వాని కాఠిన్యతా స్థాయికనుగుణంగా వర్గీకరించి 
ప్రతి విద్యార్షినుండి అన్ని విధాలైన ప్రశ్న రూపాలకు సమాధానాలాశిస్తే దీని 
ఉపయోగం మెరుగవుతుంది. 


231 


స లిఖిత (పరీక్ష-నికష) పద్ధతి : 


ఈపద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలు లిఖిత రూపంలో ఉంటాయి. సాధా 
రణంగా పాఠశాలల్లో వేడు నిర్వహించే పరీక్ష క్షలు, నికషలు అన్నీ లిఖితరూపాలే, 
లిఖిత వ్యక్తీకరణ సామర్హ ర్ధ్యమున్న విద్యార్థులకు ఇవి కొట్టిన పిండి. విద్యార్థులు 
ఆలోచించి సమాధానాలు ఈపద్దతిలో లేయడానికి అవకాశముంటుంది. తము 
ప్రాధాన్యతాక్రమంలో ప్రశ్నలకు సమాధానాలీయవచ్చుకూడా. సమాధానాలు 
విలువ కట్టుటకు కొంత సమయం తీసుకొంటుంది. విలువ కట్టడంలో కూడా 
భేదాలుండవచ్చు. అయినప్పటికి విద్యార్థుల రచనా శక్తిని, "ఆలోచనాశక్తివి, 
సృజనాత్మక శక్తిని వం. వేయటానికి ఈ పద్దతే సమర్థమైంది. చాలా 
సందర్భాల్లో పరిమితులకు లోబడి ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. 


iii) ప్రయోగశాలా పద్ధతి : 


విద్యార్థులు ప్రయోగ శాలల్లో నిర్వహించే మా. కృత్యాలను 
మదింపు వేయడానికి ఈ పద్దతి ఉపకరిస్తుంది. భాషేతర విషయాల 
మదింపులో దీనికి ప్రాధాన్యత డేన్నప్పటికి విద్యా సాంకేతిక శాస్త్ర ఫలాలైన 
భాషా ప్రయోగశాలల్లో (launguage laboratory) విద్యార్థుల భాషాభ్యసన 
తీవ్రతను ఈ పద్దతిలో మదింపు వేయవచ్చు. 


ఇట్టు వివిధ రూపాల్లో, పద్ధతుల్లో నిర్మించే నికషలు 


1) సూత్రాధారిత నికషలు (Norm referenced tests). 


li) (ప్రేమాణాధారిత నికషలు (Criterian referenced tests) 


అని రెండు విధాలని చెప్తారు. Norm referenced నికషలో సామూహిక 
ప్రమాణాలపై ఆధారపడి విద్యార్థుల పగతిని ఇతర విద్యార్లుల ప్రగతితో పోల్చి 
చూస్తారు. ౧44౫౫ తంల మం. ప్రతివిద్యార్థిక*సం, ప్రత్యేకంగా 
నిర్వచించిన ప్రమాణంతోనే అతడి ప్రగతిని పోల్చడం జరుగుతుంది. నేడు 
సామూహిక ప్రమాణాల నిర్దారణ కన్న, వైయక్తిక ప్రమాణాల నిర్ధారణే 
అవసరమైనదిగా విద్యావేత్తలు భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ దృ స్తిలో 
పెట్టుకొని పరీక్షలను, నికషలను తయారుచేయాలి. నికషల్లో పొందుపరచే 
ప్రశ్నల లక్షణాలు దిగువ విధంగా ఉండాలి. 


1 ప్రతిప్రశ్న ఒక లక్ష్యానికి, ఒకే స్పష్టీకరణానికి సంబంధించినదై ఉండాలి. 


232 


ఫు స్మృతిజ్ఞానాన్ని పరీక్షించడంతో బాటు వివిధ మూర్తిమత్వ లక్షణాలను 
పరీక్షించగల్లాలి. 

ili) (ప్రశ్నలలో వాడే పదాలు సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండాలి. 

IV) ప్రశ్న వివిధ రూపాల్లో ఉండాలి. 

Vv) లక్ష్యాత్మ కత, విశ్వసనీయత, ప్రామాణికత బౌపయోగికతలను కల్లి ఉండాలి. 


పై లక్షణాలు కల్గిన ప్రశ్నలతో కూడిన నికషలను తయారుచేస్తున్నప్పుడు 
ఉపాధ్యాయులు కింది అంశాలను దృష్టియందుంచుకోవాలి. 


1) వికషలో పూర్వనిర్ణయమైన లక్ష్యాలు, ఆశిస్తున్న (ప్రవర్తనా మార్పుల్ని 
మదింపు వేయగల్గడం. 

ఫు నికషలో పాఠాలన్నింటికి సమాన ప్రాతివిధ్యం కల్పించడం. 

ii) వికషకోసం వివిధ ప్రశ్షరూపాల నెన్నుకోవడం. 

IV) ప్రతిప్రశ్న రూపంలో ఎన్ని అంశాలు చేర్చాలో నిర్ణయించడం. 

౪) ప్రశ్నల కాఠిన్యతా స్థాయిని పరిగణనంలోకి తీసికోవడం. 


సై అంశాల నేపథ్యంలో నికషలు విర్మించినపుడే అవి ఆశించిన 
ఫలితాలనీయగల్లుతాయి. వ్యాసరూప, లఘుసమాధాన ప్రశ్న రూపాలు 
తయారుచేయడంలో అంతగా నైపుణ్యం అవసరం లేకపోయినప్పటికి, లక్ష్యాత్మ క 
ప్రశ్నరూపాల తయారీలో తగు జాగరూకత అవసరం. అందువల్ల వివిధ 
లక్ష్యాత్మ క ప్రశ్నరూపాలను వానిని తయారుచేయుటలో తీసికోవల్సిన 
జాగ్రత్తలను వివరంగా తెల్సికొందాం. 


13.09 లక్ష్యాత్మక ప్రశ్న రూపాలు తయారు చేయుటలో 
తీసికొనవల్సిన జాగ్రత్తలు : 

లక్ష్యాత్మక (ప్రశ్నల్లో వివిధ రూపాలున్నాయి. వీనిని లక్ర్యాల్లోని ప్రతి ప్ప ష్టీక 
రణాన్ని సాధించడంకోసం తయారుచేయవచ్చు. వీనిని తయారుచేయుటలో 
చాలా జాగ్రత్తలు తీసికోవాలి. వీని గురించి తెల్సికొందాం. 


A) భాళీలు పూర్తిచేయడం (Fill in the blanks). : 


దీన్ని రిక్తపూరణమంటారు. ఒక వాక్యంలోని ఖాళీని అర్థవంతమగు 
రీతిలో ఒక పదంతోగాని పదబంధంతో గాని పూర్తిచేయాల్సి ఉంటుంది. 
ఈ ్రశ్నరూపం జ్ఞానలక్ష ంలో జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే ప్ప ప్రకరణాన్ని 


233 


సాధిస్తుంది. ఈపశ్నరూపాన్ని 

1) వాక్యాల చివర పదాలను సూచించి, 

సు ఖాళీ ప్రక్కనే బ్రాకెట్టులో పదం ప్రాతిపదిక రూపాన్నీ ఇచ్చి 
తయారుచేయవచ్చు. ఇలా రూపాల్ని మారో ఈ ప్రశ్న సాధించే స్పష్టీకరణాలు 
కూడా మారతాయి. వాక్యం చివర పదాలను సూచిస్తే జ్ఞాన లక్ష్యంలో 
గుర్తించుట అనే స్పష్ట కీ కరణం సాధింపబడుతుంది. రెండవ రూపంలో 
అవగాహనా లక క్ష్యం “వెరవేరుతుంది. ఈమూడు రూపాలు ఒకదొనిక 


ఒకటీ కఠినాలు. ఈప్రశ్నరూపాలను తయారుచేయుటలో కింది జాగ్రత్తలు 
తీసికోవాలి. 


స) వాక్యంలో ఒకటి కన్న ఎక్కువ ఖాళీలుండరాదు. 
సు వాక్యం మొదట ఖాళీ ఉండరాదు. 


ప్ర పాఠ్యపుస్తకాన్ననుసరించి ఖాళీని పూర్తిచేయమని సూచన ఇవ్వాలి. (లేకపోతే 
కొన్ని పర్యాయాలు ఏ పదం రాసినా వాక్యం అర్థవంతమౌతుంది. ఆ 
సంద ల్లో కేవలం ఖాళీని పూర్తిచేయండి త్ర అంకే విద్యార్థులు 
పూర్తిచే సీవతీరే సరి జాతుంది.) 


౧ వాక్యంలో కేవలం నామవాచకపదాలను ఖాళీగా ఉంచక ప్రధాన 
పదబంధాన్నో, (క్రీయనో, విశేషాణాన్నో ఖాళీగా ఇవ్వాలి. 


B) బహుళ సమాధాన(Multiple choice) (ప్రశ్న క 


దీన్ని బహుళావరణ, పంభావ్య సమాధానాల ప్రశ్న అనికూడా అంటారు. 
ఒక నిర్చేశవాక్యానికి మూడు నుండి ఐదు సంభావ్య సమాధానాలీయబడ 
తాయి. వీనిలో ఉత్తమమైన సమాధానాన్ని _ విద్యార్థులు ఎంపికచేసికొని 
సూచించాలి. ఈ సమాధానాల సంఖ్య ఐదుకు తగ్గకుండా ఉన్నపుడు 
వీని విశ్వనీయత "పెరుగుతుంది. విద్యార్థులు సమాధానాల్ని ఊహించుట 
తగ్గుతుంది. సమాధానాలన్నీ ఒకే కాలానికి, ఒకే అంశానికి, ఒకే లక్షణానికి 
చెందినవై ఉంటేనే ప్రశ్న ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. ప్రతి సమాధానం 
తొనే నిజమైన సమాధానంగా పోటీ పడాలి. ఈ పరిమితులతో ప్రశ్న 
తయారుచేస్తే ఆ (ప్రశ్న జ్ఞానలక్ష కంలో గుర్తింపు అనే స్స ష్టీకరణాన్ని ఒక 
దశలో, అవగాహనలక్ష గంలో వివిధాంశాల మధ్య విచక్షణ చేస్తారు అనే 
స్పష్టీకరణాన్ని మరోదశలో సాధిస్తుంది. ఈటప్రశ్నల్ని తయారుచేయడానికి 


234 


ఉపాధ్యాయులకు ఎక్కువ శ్రమ, ఆలోచన అవసరం. నేటిపోటీ పరీక్షల్లో 
ఈ ప్రశ్నరూపాలే ప్రముఖస్థానాన్ని పొందుతున్నాయి. 


0 జతపరచడం (Matching) : 


దీన్ని 'యుగళీకరణం' అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రశ్నలో రెండు 
వరసల్లో పదాలిచ్చి  ఒకవరసలోని పదాలతో మరో వరసలోని పదాలను 
జతపరచమంటారు. రెండు వరసల్లో సమానంగా పదాలీయకుండా క్రమంగా 
4-7, 5-9, 6-11, సంఖ్యల్లో పదాలిస్తే ప్రశ్న కాఠిన్యత "పెరుగుతుంది. ఈ 
(ప్రశ్నలో ఇచ్చే అంశాలు ఒకే వర్గానికి, కాలానికి, అంశానికి పరిమితం కావాలి. 
ఈ ప్రశ్న జ్ఞానలక్ష లో గుర్తించడం, అవగాహనాలక్ష్యంలో సంబంధాన్ని 
కనుక్కోవడం అనే స్పష్టీకరణాలను సాధిస్తుంది. ఈప్రశ్న రూపాన్ని వరసలు 
పెంచి మూడు, నాలుగు, ఐదు వరసల్లో విస్తరించవచ్చు. విస్తరించిన 
కొలది ప్రశ్న కాఠిన్యత పెరుగుతుంది. ఆంగ్లంలో Substitution Tables వలె 
వాక్యనిర్మాణ క్రీడకూడా ఈ ప్రశ్నరూపం ఇచ్చి వేయించవచ్చు. దీనివల్ల 
విద్యార్థుల్లో వాక్యనిర్మాణ దక్షత “పెరుగుతుంది. 


D) తప్పొప్పుల (True - false Type) ప్రశ్న : 


ఈ ప్రశ్నను సత్యాసత్య వివేచనమని వ్యవహరించవచ్చు. ఈ ప్రశ్నలో 
ఈయబడిన వాక్యం తప్పో, ఒప్పో విద్యార్థులు (ప్రశ్న చివరి (బాకెట్లో రాయాలి. 
ఈ ప్రశ్న జ్ఞానలక్ష్యంలో జ్ఞప్తికి తెచ్చుకొనుట అనే స్పష్టీకరణాన్ని, మరో 
దశలో అవగాహనా లక్ష్యంలో దోషాలను కనుగొనడం, సరిచేయగల్లడిం, 
నిరూపించగల్లడం, వివేచించగల్లడం అనే ప్పష్టీకరణాలమ సాధిస్తుంది. ఈ 
ప్రశ్నరూపం ఒకే వాక్యంలో గాక రెండు, మూడు, నాలుగు వాక్యాల్లో 
ఇవ్వవచ్చు. వాక్యాల సంఖ్య "పెరిగినకొలది కాఠిన్యతా నాయి "పెరుగుతుంది. 
ఈ వాక్య సమూహాల్లో ఏ వాక్యం దోషరహితమో విద్యార్థులు కనుగొంటారు. 
ఒక సంక్లిష్ట వాక్యమిచ్చ, ఆ వాక్యంలోని ఏభాగంలో దోషముందో 
కనుగొనమని కూడా ఈ ప్రశ్నను రూపొందించవచ్చు. ఈ ప్రశ్నలు 
తయారుచేస్తున్నప్పుడు నిళ్ణ స ర్యారైన అంశాలను అసత్యాలుగా మార్చడంగాని, 
చారిత్రకాంశాలు, నామహచకాలు మొదలైనవానిని మార్చడంగాని చేయరాదు. 
వాక్యంలో దోషాన్ని చేరుస్తున్నప్పును కాలం, వచనం, విభక్తి, పురుష 
మొదలైనవానిలో దోషంచేస్తే సబబని విద్యావేత్తల అభిప్రాయం. పరిమితులకు 
లోబడి వినియోగించుకోగల్లితే ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తుందీ ప్రశ్న. 


235 


E) వ్యవ ప్టీకృత ((కమీకరణ )(ArMTengement) ప్రశ్న 


ఏదేని ఒక సంఘటనలోని, కథాంశంలోని వొక్యాల (క్రమాన్ని మార్చి, 
వ్యవస్థితం చేయమని కోరడం ఈషప్రశ్నలోని ప్రత్యేకత. ఇది అవగాహనా లక్ష్యంలో 
అంశాలను వ్యవస్టీకరించగల్గ్లడం అనే _ప్పష్టీకరణాన్ని సాధిస్తుంది. దీనివల్ల 
సంఘటనలో ఏదిముందో, ఏది తర్వాతదో విద్యార్థులు (గహించగల్లుతారు, 


F) వర్గీకరణ (Clasification) ప్రశ్న : 

కొన్ని పదాల సమూహమిచ్చి స్వభావం, లక్షణాల ఆధారంగా వానిని 
సమూహాలుగా విడదీయడం ఈ (ప్రశ్న ప్రధాన ఉద్దేశ్యం. అవగాహన లక్ష్యంలో 
వర్గీకరించగల్గడం అనే స్పష్టీకరణాన్ని ఈ _ ప్రశ్నరూపం సాధిస్తుంది. 
ణి ౧ లు 


౮) దోషసవరణ (2001 Correction) ప్రశ్న : 
నిర్దేశవాక్యాలు తప్పులో ఒప్పులో తెలుపుతుంది సత్యాసత్యవివేచన ప్రశ్న, 


ఈప్రశ్న తప్పును గుర్తించి ఆవాక్యాన్ని సరిచేసే అవకాశం కల్పిస్తుంది, 
దీనివల్ల అవగాహనాలక్ష్యంలో దోషసవరణ అనే స్పష్టీకరణాన్ని సాధిస్తుంది. 
H) సహసంబంధ ప్రశ్న - 

ఒకవైపు జంట పదాలిచ్చి, మరోవైపు జంటలోని ఒకే పదమిచ్చి, మొదటి 
జంటలోని పదాల మధ్యగల సంబంధం ఆధారంగా రెండో జంటలో! 
మొదటిపదానికి సరిపోయే రెండో పదాన్ని సూచించమనడం ఈ  ప్రళ్ళ 
. ప్రత్యేకత. అవగాహనా లక్ష్యంలో పహసంబంధ స్థాపన అనే స్పష్టీకరణాన్ని 
ఈ (ప్రశృరూపం సాధిస్తుంది. 


సె పశ రూపాలతో బాటు అవగాహనా లక్ష్యంలోని మరికొన్లి 
2 మీ 1 
స్పష్టీకరణల సాధనకు కింది ప్రశ్న రూపాలు ఉపకరిస్తాయి. 


స) పదప్రయోగప్రశ్న : పదబంధాల్ని, జాతీయాల్ని వాక్యాల్లో 
ఉపయోగించడం. 
ii) సందర్భం(చెప్పడం) : వాక్యాన్ని లేదా పద్యపాదాన్ని ఎవరు, 


ఎపుడు ఎచట అన్నారో చెప్పడం. 
ii సారాంశం / తాత్సర్యం (ప్రశ్న పద్య, గద్యభాగాల ప్రధానభావాన్ని సంక్షీ 
: ప్పంగా చెప్పడం. 


236 


iv) శీర్షికావ్షిర్ణయం ప్రశ్న : ఇచ్చిన సరిచ్చేదంలోని (పధానభావం ఆధా 
రంగొ శీర్షికను చెప్పడం. 


ఛి సాధారణీకరణ ప్రశ్న : వివిధ అంశాల్లోని సామ్యాల ఆధారంగా 
సాధారణీకరణం చేయడం. 

ఏ) పోలికలు, భేదాల ప్రశ్న : రెండు అంతకన్న ఎక్కువ అంశాల 
మధ్యగల పోలికలు, భేదాలు చెప్పడం. 

౪) విరామచిహ్నాల (ప్రశ్న: వాక్య సమూహంలో విరామచిహ్నాలు గుర్తిం 
చడం. 

+) వివరించే ప్రశ్న : ఒక సామెతనుగాని, జాతీయాన్ని గాని 
వివరించి చెప్పడం. 

ఫ్రై సంక్షిప్తీకరణ (ప్రశ్న : ఇచ్చిన పరిచ్చేదాలను పరిమితిమేరకు 
కుదించి రాయడం, 

x) విశ్లేషణ ప్రశ్న - ఒక అంశాన్ని వివిధకోణాలనుండి పరిశీలించి 
వివరించడం. 


"పైన వివరించిన ప్రశ్నరూపాలు జ్ఞాన, అవగాహన లక్ష్యాలనే మదింపు 
వేయగల్లుతాయి. భావావేశరంగంలోని లక్ష్యాలైన అభిరుచి, అనుభూతి, 
వైఖరులు, సంస్క ఏతి సంప్రదాయాలు, సృజనాత్మక శక్తులు మొదలగువావిని, 
శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలను అంచనా వేయడానికి పై 
(పశ్న రూపాలు అంతగా సరిపోకపోవచ్చు. విద్యామనో వైజ్ఞానిక నికషల్లో 
భావావేశరంగానికి సంబంధించిన నికషలు విరివిగా లభిస్తున్నాయి. వీనిని 
వినియోగించుకొని, పాఠ్యాంశాలలో ఈ లక్ష్యాల సాధనకు ప్రశ్నలు నిర్మించాల్సిన 
ఆవశ్యకత ఎంతేని ఉంది. అందువల్ల (ప్రస్తుతం ఉపయోగిస్తున్న వ్యాసరూప, 
లఘుసమాధానాల ప్రశ్నరూపాలనే భావావేశ రంగాన్ని మదింపు వేయగల్లిన 
ప్రశ్నలుగా రూపొందించగల్లితే కొంతమేరకు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని 
విద్యా వేత్తల అభిప్రాయం. 


13.10 ప్రశ్నపత్రం తయారీ : 


సాధారణంగా ప్రశ్నపత్రాలు నికషలు, పరీక్షలనే పేరుతో తయారుచేయబ 
డతాయి. నికష ఒక గంట కాలానికి ఉద్దేశింపబడింది. పరీక్ష రెండున్నర లేదా 
మూడు గంటల కాలానికి ఉద్దేశింపబడింది. ఇంతకుముందే ప్రస్తావించినట్టుగా 
నికష ఒక పొఠానికే పరిమితం. పరీక్ష అలా కాక మూడునెలల కాలంలో, 
ఆరు నెలల కాలంలో, సంవత్సరకాలంలో పూర్తిచేయబడిన పాఠ్యప్రణాళికాంశా 
లనన్నిటిని తనలో చేర్చుకొంటుంది. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులే స్వయంగా 


237 


తయారుచేయాల్మి కారణం వారు ఏ లక్ష్యాలనాశించి బోధిస్తారో ఆ 
లక్ష్యాలనే మదింపువేయాలి కనుక ఇట్టి ప్రశ్నపత్రం మాత్రమే ఆశించిన 
ప్రవర్తనా మార్పులకు దర్పణ మౌతుంది. దీనిద్వారా ఉపాధ్యాయులు తను 
విద్యార్థుల శక్తియుక్తుల్ని, బల హీనతల్ని సమగ్రంగా అంచనా వేయగల్లుతారు. 
విద్యాసంవత్సరం మొదటే ఉపాధ్యాయులు ప్రశ్నల నిధులు (౧౧౫౦1 
Banks) తప్పనిసరిగా సిదంచేసికొంటే  వీనినుండి నికషలకు, పరీక్షలకు 
అవసరమైన (ప్రశ్న రూపాలను ఎంపికచేసికోవచ్చు. దీనివల్ల (ప్రశ్న షత్ర 
నిర్మాణం సులభమవుతుంది. నికషలు తయారు చేసేటపుడు ఉపాధ్యాయులు 
ఈ కింది అంశాలను విధిగా దృ ష్రియందుంచుకోవాలి. 


ఫే పాఠ్యవిభాగ నికష (311160 ఒక బోధనాంశం చివర నిర్వహించేది. 
ఏ దీని సమయావధి అరవై నిమిషాలు. 
షష్టీ ఇది ఇరవై ఐదు గుణముల (Marks) కు ఉద్దేశింపబడింది. 
Vv) నికషలో (ప్రశ్నలీవిధంగా ఉండవచ్చు. 
= ఒక వ్యాసరూపప్రశ్న = 5 గుణాలు. 
= నాల్లు లఘుసమాధాన ప్రశ్నః. 4x2=5§ గుణాలు 
- ఇరవై నుండి ఇరవైనాల్లు లక్ష్యాత్మక (ప్రశ్నలు. వీనిలో 
మ 
ప్రశ్నకు అరమార్కు వంతున 12 గుణాలు. 
+) పాఠంలోని వివిధ శీర్షికలకు సమాన భారత్వమీయాలి. 
vi) ప్రశ్నల్లో కొన్ని కఠినంగాను, కొన్ని సులభంగానూ ఉండి కొన్ని 
సామాన్యమైనవి కూడా ఉండాలి. 

౪) అన్ని లక్ష్యాలను దృ ష్టిలో పెట్టుకొని (ప్రశ్నలను తయారుచేయాలి. 
vగ) వేరు వేరు నికషలో వేరువేరు లక్వాతక (పశ రూపాంనెన్వుకోవారి. 
దీనివల్ల వివిధ ప్రశ్నరూపాలు en 
12) నికష తయారీకి ముందే సంబంధించిన వివిధ పట్టికలు తయారుచేయాలి. 

(ఆ తర్వాతనే నికషను తయారుచేయాలి.) 
౫) ప్రశ్నపత్రానికి మాదిరి సమాధాన పత్రం తయారుచేయాలి. 
జ) భాషారూపానికే నికషల్లో విశేష ప్రాధాన్యతనీయాలి. 
ఇ) గద్యపాఠాల నికషలలో పదప్రయోగ ప్రశ్న, పద్యపాఠాల నికషలలో 
పద్యపూరణప్రశ్న విధిగా _ చేర్చాలి. 
Xl) లఘు సమాధాన (ప్రశ్నల్లో 
వ ప్రశ్న రచయిత వివరాలను. 


238 


- రెండోది సందర్భసహిత వ్యాఖ్యను, 


- మూడు నాల్గు ప్రశ్నలు భావా వేశరంగాన్ని పరీక్షించాలి. 


వుగి వ్యాసరూప ప్రశ్న కూడా భావావేశ రంగాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇవ్వాలి. 

౫౪) లిఖితరూప అభివ్యక్తిని వ్యాసరూప, లఘుసమాధాన ప్రశ్నల్లో, అన్ని 
లక్ష్యాల్లో అంతర్భాగంగా మదింపు వేయవచ్చు. 

xiv) పాఠం చివర అభ్యాస వేదికల్లో ఇచ్చిన (పశ్నలుగాక ఇతర ఎశ్నలు 
తయారుచేసి ఇవ్యాలి. 

13.11 ప్రశ్నపత్రం (నికష తోబాటు సిద్దం చేయాల్సిన పట్టికలు: 
కింది పట్టికలు నికషతో బాటు తయారుచేయాల్సి ఉంటుంది. అప్పుడే 

నికష సమగ్రమౌతుంది. 

i) పాఠ్యభాగ భారత్వ పట్టిక (Weightage to Contents) : 


సంస్క ఎకి సంప్రదాయాలు 
రసానుభూతి/సృజనాత్మ కశక్తి/ 
భాషాభిరుచి 





239 


11) ప్రశ్నరూప భారత్వ పట్టిక (Weightage to Question forms) : 


సంఖ ఏ 


వ్యాసరూపప్రశ్న 25% 
లఘుసమాధాన ప్రశ్నలు 

లక్ష్యాత్మక ప్రశ్నలు 20/24 | 12 

స ఖాళీలు పూర్తిచేయుట 

1) సంభావ్యసమాధానాలు 

tii) వాక్యప్రయోగం/పద్యపూరణం 

iv) 


iv) (ప్రశ్నల కారిన్వతా భార పట్టిక 
(Weightage to difficulty level of Questions) : 









కఠినం (Difficult) 


నామాన్యం (AVerage) 





కారిన్యతా స్థాయి నిర్ణయంలో సాధారణంగా భావా వేశరంగంలోని లక్ష్యాలకు 
చెందిన (ప్రశ్నలు కరఠినమైనవిగా, అవగాహనా లక్ష్యానికి చెందిన (ప్రశ్నలు 
సామాన్య మైనవిగా, జ్ఞాన లక్ష్యానికి చెందిన ప్రశ్నలు సులభమైనవిగా 
భావించవచ్చు. (ప్రశ్నను నిర్మించే విధాన్ని బట్టి లక్ష్యం మారవచ్చు) 


240 


v) పాఠ్యవిభాగ నికష రూపురేభా విశ్లేషణ పట్టక (Blue print) : 
ఈ పట్టక మొదటి మూడుపట్టకల ie రూపం 







లక్ష్యం, లక్ష్యం జ్ఞానం  అవగాహనం| నాల్‌ 


__ కాం Src 


మొతం IIT 
సై పట్టికలో : E: వ్యాసరూప ప్రశ్న. ఏ: లఘుసమాధాన (ప్రశ్న. 0; 
లక్ష్యాత్మక ప్రశ్న. 
ఈ పట్టికను పూర్తి చేసే విధం ; 
ఉదాహరణకు ఒక పాఠాన్ని ఐదు శీర్షికలు చేసి ఐదు రోజులు బోధించారని 
అనుకొందాం. రచయితకు సంబంధించిన లఘుసమాధాన ప్రశ్న ఒకటో 
శీర్షికలో (పాఠ్యాంశం) వస్తుంది. అప్పుడు జ్ఞానలక్ష క్ష్యంలో లఘుసమాధాన 
ప్రశ వరసలో క్రమసంబ్య ఒకటికి ఎదురుగా (1) అని రాసి కింద బ్రాకెట్లో 
(2) అని రాయాలి అంటే ఈ ప్రశ్న ఒకటో పాళ్యాంశంలో జ్ఞాన లక్ష్యానికీ 
చెందిన లఘు సమాధాన ప్రశ్న అని, దీనికి రెండు మార్కులని “తెల్పికోవచ్చు. 
ఇట్ల అన్ని ప్రశ్నలను శీర్షిక, లక్ష్యం (ప్రశ్న రూపాల ననుసరించి పూర్తిచేయగా 
నిలువు, అడ్డం గళ్ళలో సమాన మొత్తం వచ్చేట్లు చూడాలి. 


మ 0 టం జా 






oO 


౪) ప్రశ్నామరూప విశ్లేషణ పట్టిక (Q॥esti0n analysis) : 


(పశ్నరూ పం | లక క్షం స్పష్టీకరణం గుణాలు కారిన్యత సుమారు 
రే ళల 
సమయం 


241 









ఈ పట్టికలో పాఠ్య విభాగ నికషలోని అన్ని (ప్రశ్నలు వరసగా విశ్లేషించి 
రాయాలి. ఈ పట్టిక నికష _ ఫలితాం విశ్లేషణకు ఉపకరిస్తుంది. 


Vi) మాదిరి సమాధాన పత్రం : (Principles of Valuation and Key 
answer sheet) : 


మాదిరి సమాధాన పత్రంలో వ్యాసరూప, లఘుసమాధాన Ey 
se ఆశిస్తున్న సముధ్రావాల్ల్‌ ఏ మౌరికాంశాలను పేర్కొని 
విద్యార్ధులు ఎన్ని అంశాలు రాే డు! ఎన్ని గుణాలియ్యాలో వివరంగా 
నమాదుదేదూల్‌ ఉదాహరణకు 'ఒక లఘుసమాధాన ప్రశ్నకు సమాధానంగా 
పరా నదగివ మౌలికాంశాలు నాలుగున్నాయనుకొందాం. ఈ నాల్గింటిని 
రాస్తే ప్రతిదానికి శే గుణం వంతున రెండు గుణాలియ్యాలని, లేక ఏవేని 
రెండు మౌలికాంశాలు రాస్తే is ఒక్కొక్క గుణం వంతున రెండు 
గుణాలీయవచ్చని, లేదా రెంటికి కే గుణంవంతున ఒకగుణాన్ని, దోషరహిత 
వాక్యనిర్మాణానికి మరో గుణాన్ని ఇవ్వాలని సూచించవచ్చు. లఘుసమాధాన 
ప్రశ్న ఆశిస్తున్న సమాధానంలోని మౌలికాంశాలు నాలుగుకు మించకుండా 
చూడాలి. అట్ల వ్యాసరూప ప్రశ్న ఆశిస్తున్న సమాధానంలోని మౌలికాంశాలు 
పదింటికి మించరాదు. వ్యాసరూపషప్రశ్నలో విద్యార్ధుల దచనారీతికి ఒకటి 
రండు గుణాలు కేటాయించవచ్చు. వ్యాసరూప, లఘుసమాధానాల (పశ్నలు 
పరీక్షల్లో ఎక్కువ కనుక రచనారీతిని మదింపు వేయడానికి వానిలో 
ప్రాధాన్యతనీయాలి. వద్యార్థ ల స దోషాలకు గుణాలు ఏ దామాషాలో 
తగ్గించాలో కూడా స్పష్టంగా పేర్కొనాలి. లక్ష్యాత్మక (ప్రశ్నలకు సమాధానంగా 
ఆశిస్తున్న ఒగమో, పదబంధమో, అక్షరసం కేతమో ప్రశ్న సంఖ్య కెదురుగా 
సూచిస్తే సరిపోతుంది. -. మాదిరి సమాధానపత్రం సాయంతో తరగతికి 
బోధించని ఇతర ఉపాధ్యా ఇ (ాసకీసాద్యాయులే) సమాధానాలకు 
విలువకట్టవచ్చు. "పైన పేర్కొన్న మొదటి ఐదు పట్టికలు సిద్దం చేసినతర్వాతనే 
ఉపాధ్యాయులు ప్రశ్నపత్రం తయారుచేయాలి. ఆ తర్వాత ఆరోపట్టిక, 
ఏడో పట్టిక సిద్దంచేయాలి. ఇట్లు సెక్కు జాగ్రత్తలతో తయారుచేసీ సిన 
ప్రశ్నపత్రాన్ని అవ్ఫాత్తి ంచి విద్యార్థులకిచ్చి సమాధానాలు రాయించాలి. 
ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో ఎట్టి అవాంఛనీయ పరిణామాలను 
అనుమతించరాదు, విద్యారులు రాసిన సమౌధానాలను మాదిరి సమాధానాల 
ఆధారంగా  విలువగట్టి రూప విశ్లేషణ పట్టిక కనుగుణంగా - సమాధానాలను 
విశ్తే! బంచాలి. 


242 


13.12 లక్ష్యాత్మక ప్రశ్నలకు విలువక్టే విధం : 


సాధారణంగా ఈ ప్రశ్నల సమాధానాలకు 1/2 గుణం నుండి ఒక 
గుణాన్ని (Mark) కేటాయిస్తారు. ఈ ప్ర శ్నలన్నీ కేవలం ఒక అక్షరసం కేతాన్నో, 
పదబంధాన్నో, పదాన్నో సమాధానంగా ము వీనిని దిగువ పద్దతుల్లో 
విలువ కట్టవచ్చు. 


1) మొత్తం గుణాల్లో ఇవ్వబడిన గుణాలను శాతంలో సూచించడం. 
ఏ ఎచి,సీ,డిఇ జ్ర. అక్షర సంకేతాల్లో (గేడు/స్టాయిని సూచించడం. 


tii) పదాలలో విలువ కట్టడం. అసలే బాగులేదు, బాగులేదు, కొంతమేరకు 
బాగుంది, బాగుంది, చాలా బాగుంది. చాలామంది. 

IV) సున్నా (0) నుండి (4) నాల్గు వరకు పాయింట్ల రూపంలో విలువ 
కట్టడం. 


సై వానిని కింది పట్టికలో సులభంగా పోల్చి తెల్పుతుంది. 


పాయింట్లు 0 2 


పదాల్లో అసలే | బాగులేదు | కొంతమేరకు బాగుంది చాలా 
వివరణ బాగులేదు బాగుంది బాగుంది 


_శాతం | 0-20 | 2140 4-70 | 7-90 9100. 


rT lel 










“Bp A 
"పైవిధంగా విలువ కట్టబడిన సమాధానపత్రాల ఫలితాలు నివేదించడంలో 


1) లక్ష్యాలు ఏ మేరకు సాధింపబడ్డాయో చెప్పడం. 

li) విద్యార్థుల ప్రగతి, శక్తియుక్తులు, బలహీనతలను చెప్పడం. 

1) ఉపాధ్యాయుల బోధన పద్ధతులు - బోధన నైపుణ్యం, పాఠ్యపథకంలో 
రూపొందించుకున్న విధానంలోని లోటుపాట్లను తెల్పడం. 

iv) పాఠ్యప్రణాళిక భారత్యాన్ని తెల్పడం, మొదలగునవి ప్రధానంగా ఉపా 
ధ్యాయులు దృష్టియందుంచుకోవాలి. ఫలితాలను చెప్పడంలో వివిధ 
(ప్రశ్నరూపాల మధ్యగల కాఠిన్యతా భేదాన్ని, విద్యార్డులు సమాధావాలిచ్చిన 
సరళిని కూడా పోళ్ళిచూడాలి. ప్రశ్నలకు వీద్యార్థులు రాసిన 


243 


సమాధానాలను విశ్లేషించుట ద్వారా తర్వాత నిర్వహించే నికషల్లో 
చేర్చుకోదగ్గ ప్రశ్నరూపాలను నిర్ణయించుకోవచ్చు. ఒక విద్యారిని 
మరో విద్యార్థితో పోల్చడం, ఒక నికషలో విద్యార్థి సాధించిన ఫలితాన్ని 
మరో నికషలో కనబరచిన ప్రగతితో పోల్చడం ద్వారా విద్యార్థుల ప్రగతిని 
అంచనా చేయవచ్చు. ప్రశ్నల _ కాఠిన్యతాస్థాయిని నిర్ణయించుటకు 
నాంఖ్యకశాస్త్ర, పద్ధతుల్ని కూడా ఉపాధ్యాయులు వినియోగించుకోవచ్చు. 


ఇట్లు ఒక నికష నిర్వహణకు, ఫలితాల విశ్లేషణకు స్థూలంగా కింది 
9 
కార్యక్రమౌన్ని నిర్వహించాలి. 


i) పాఠ్యాంశనిర్ణయం. 

li) లక్ష ్య నిర్ణయం, స్పష్టీకరణాల ఎంపిక. 

11) పాఠపథక రచన, బోధన. 

IV) నికషలో చేర్చవలసిన ప్రశ్నరూపాల ఎంపిక. 
7) ప్రశ్నల తయారీ, వివిధ పట్టికల తయారీ. 
vi) నికష నిర్వహణ, 

vi) సమాధానాలను విలువకట్టుట. 
vil) ఫలితాల విశ్లేషణ, లోపాలను గుర్తించుట. 


నికష ఆశించినరీతిలో ఫలితాలనీయకపోతే "పై కార్యక్రమంలో ఎక్కడో 
ఒకచోట లోపం జరగడానికి అవకాశముంటుంది. అందువల్ల ఆలోపా 
కనుగొని నివారణకు ప్రయత్నించాలి. ఇట్టు నిర్వ హించిన నికషకు 
సంబంధించిన నివేదికను (విద్యార్జన అభిలేఖ) (విద్యా ఉపలబ్ది అభిలేఖ) 
సిద్దంచేయాలి. 


13.13 విద్యా ఉపలబ్ర నికష అభిలేఖ 
(Scholastic Achievement Test Record) : 


విద్యారులు ఒక నికషలో సాధించిన ఫలితాల్ని, నికష నిర్మాణ దశనుంచి 
పలితాల విశ్లేషణ వరకు తీసికొన్న కార్యక్రమాన్ని, జాగ్రత్తలను వివరించేదే 
విద్యా ఉపలబ్ది నికష అభిలేఖ. ఈ నివేదికలో కింది అంశాలు పొందుపరచాలి. 


i) ఉపోద్దాతం. 
li) మూల్యాంకనం, ఆవశ్యకత, 
li) వివిధ (పశ్నరూపాలు, వాని పరిమితులు. 


244 


౧ ప్రస్తుత నికషలో ఉపయోగించుకొన్న ప్రశ్నరూపాలు, వీనిని తయారుచేసిన 
విధం. వివిధ పట్టికలతో సహా. 

+) నికష నిర్వహించిన విధం. 

ఛు సమాధానాలకు విలువకట్టిన తీరు. 

శు ఫలితాలను సంఖ్యాశాస్త్రంలోకి అనువదించడం. 

vil) ఫలితాలను విశే షించడం. 

స) నికష ఫలితాలను క్రోడీకరించడం. 

X) విద్యార్థుల్లోని శక్తియుక్తుల్ని, బలహీనతల్ని గుర్తించడం. 

జ) నికష అభివృద్ధికి, మెరుగుదలకు సూచనలీయడం. 


ఇట్లు తయారుచేసిన నికష నీవేదిక ఒక చిట్టి పరిశోధనవలె విద్యార్థుల 
ప్రగతి సమాచారాన్ని సంబంధితులందరికీ _ నివేదించగల్లుతుంది. పై 
పద్ధతిలో నిర్వహించిన మూల్యాంకనం సమగ్రమై విద్యార్థుల పూర్తి అభివృద్ధిని 
మదింపు వేస్తుంది. ఈ ఫలితాల ఆధారంగా (పగతిషత్రాలు (Progresscards) 
క్రమాభివృద్ధి పత్రావళులు (C1MMulative Record cards) అభ్యసనాభిలేఖలు 
(Leaming Records} రూపొందించాలి. వీనితో బాటు వివిధ సహపాఠ్య 
కార్యక్రమాల్ని కూడా మదింపువేయుట ద్వారా భాషాబోధన _ ఉద్దేశ్యాల్ని 
సంపూర్ణంగా సాధించవచ్చు. ఉపాధ్యాయులు ఈ విషయంలో నిరంతరం 
నిబద్ధతతో కృషిచేయాలి. 


245 


పదునాలో అధ్యాయం 
నిర్చేశ్యాలు (Assignments) 


14.01 ఉపోద్దాతం : 


బోధన వ్యవస్థలో నిర్దేశ్యాలు ఒక ముఖ్యమైన భాగం. నిర్చేశ్యాలు అభ్యసనానికి 
ప్రత్యక్షంగా, పరోక్ష ంగా దోహదపడి విద్యార్థుల ప్రగతికి వంతెనలు కడతాయి. 
విద్యావేత్త లు నిర్దేశ్యాలను ఈ విధంగా నిర్వచించారు. “బోధనాభ్యసన 
సోపానాల్లో భాగమై విద్యార్థులచే ప్రస్తుత పాఠ్యాంశాల పునశ్చరణకు, తదుపరి 
పాఠ్యాంశాల గుర్తింపుకు కడ ఫలవంతమైన, సమర్థమైన అభ్యసవానికి 
దోహదపడే ప్రశ్నలు లేక వ్యాసక్తుల రూపంలో “ఉండేవే నిర్దేశ్యాలు, 
ఈ నిర్వచనం విస్తృతమై నిర్దేశ్యాల స్వరూప స్వభావాల్ని స్పష్టంచేస్తో ంది. 
భాషాబోధనలో వీనికి ఇనుమడించిన ప్రాధాన్యత ఉంది. ఇవి అభ్యసనాన్ని 
పునర్చలనం చేసి విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి ఉపకరిస్తాయి. నిర్దేశ్యాలు 


1) విద్యార్థులను అభ్యసనానికి సంసిద్దులను చేసేవిగా. 

i విస్తార పఠనాన్ని (ప్రోత్స హించేవిగా. 

ii) పాఠ్యాంశాల పునశ్చరణకు తోడ్సడేవిగా. 

1) అభ్యసన లోపాల నివారణకు ఉపకరించేవిగా ఉంటాయి. 

ఇవి స్వభావాన్ని బట్టి "సైద్దాంతకాలని, కృత్యాత్మకాలని రెండు విధాలు. 
ఈనాడు కృత్యాధార బోధనలో కృత్యాత్మ క నిర్దేశ్యాలకే ప్రాధాన్యత, 
కృత్యసాక్ష్యం (Portfolio), కృత్య విశ్లేషణ (౧౭౩ analysis) కృత్యాత్మక 
నిర్చేశ్యాల్లో భాగాలే. ఇవి విధానాన్ని బట్టి మౌఖికాలని, లిఖితాలని రెండు 
విధాలు. నిర్దేశాలు నిర్వహించే స్థలాన్ని బట్టే తరగతి గది నిర్దేశాలు, గృహ 
నిర్దేశాలు, ప్రయోగశాలా నిర్దేశ్యాలని మళ్ళీ మూడు రకాలు. విద్యార్థుల 
వైయక్తిక భేదాల ఆధారంగా కూడా వీనిని వర్గీకరించవచ్చు. ఇని 
ప్రతిభావంతులైనవారికి, సామాన్యులకు, వెనుకబడినవారికి వేరు వేరుగా 
సిద్దంచేయవచ్చు. 


246 


14.02 నిర్ణేశ్యాలు - ప్రయోజనాలు : 
శో 


నిర్లేశ్వాలకు ఈ దిగువ ప్రయోజనాలు ఉన్నాయి : 


) పూర్వపాఠ్యాంశాలను ప్రస్తు తాంశంతో సమనయించడానికీ. 
1) విద్యార్థుల ఆర్జనా తీవతల్లోని లోపాలను తెలి సీకోవడానికి. 
11) విద్యార్థుల. విరామసమయాన్ని సద్వినియోగం చేయడానికి, 
iv) విద్యార్థుల్లో ఉత్సుకతను పెంచడానికి. 

v) విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి, 

vi) బోధనౌంశాల పునశ్చరణకు. 

1) విద్యారుల స్వయంకృ ష్స్‌ ప్రాతిపదిక నిర్మించడానికీ. 
viii) విద్యార్థుల వై వఎయక్తీక శక్తయమక్తుల్ని గుర్తించడానికి 


వీనిని ఉప యోగించుకోవచ్చు. 
14.03 నిర్చేశ్యాలు = లకణాొలు : 
© ర 


మంచి నిర్లేశ్వాలకు దిగువ లక్షణాలుంటాయి : 


i) నిర్దుష్టత. ఛు మౌలికాంశాల/భావనల అవగాహనకు 
i) సుస్పష్టత, తోడ్పడేవి (గా). 
iii) ఆసక్తికరము. vi) లక్ష్యధారత, 
7౧ కృత్యాధారత, viii) ప్రామాణికత. 
౪) వైయక్తిక భేదాలకు తగినవి (గా). పై విశ్వసనీయత. 
౨ జాపయోగికత. 


నిర్రీశ్యాలకు ఉపాధ్యాయులు విలువ పహరా నుడ ఈ కింది అంశాలను 
దృష్టి షియందుంచుకోవాలి. 


1) ఉపాధ్యాయులే స్వయంగా విర్దేశ్యాలు దిద్దాలి. 
ఫ్ర) దిద్దడానికి అవసరమైతే లభ ఆరు విద్యార్థుల సహకారం తీసికోవచ్చు. 
ili) నలబల్ల3 పై సమాధానాలు రాసి విద్యార్డులచే “సరిచూడమనవచ్చు. 
iv) నమూనా సమాధానాల ఆధారంగా విద్యార్థులు తమంతతామే ఉపాధ్యాయుల 
సమక్షంలో దిద్దుకోవచ్చు. 


విర్రేశ్యాలను పాఠ్యబోధనకు ముందు, బోధన మధ్య, బోధనచివర 
ఇవ్వవచ్చు. సిర్దేశ్యాలు పూర్తిచేయుటకు వీలయినంత తక్కువ సమ 


247 


యమీయాలి. అరగంట, గంటకాలం నిర్తేశ్యాల సాధనకు సరిపోతుంది. 
నిర్రేశ్యాలు కారిన్యతాస్థాయి కనుగుణంగా తయారుచేస్తే వానిని (కమీక త 
నిర్చేశ్యాలని (Graded Assignments) ఆంటారు. భాషాబోధనలో క్రమీకృత 
నిర్దేశ్యాలకే ప్రాధాన్యత ఎక్కువ ఈ నిర్తేశ్యాలు చూచిరాతలుగా, (ప్రశ్నలకు 
సమాధానాలుగా, అభ్యాసవేదికలను సాధించేవిగా, సహపాఠ్య కార్యక్రమాలను 
సూచించి నిర్వహించేవి గా ఉపాధ్యాయులు తయారుచేయవచ్చు. 


ఇట్లు భాషోపాధ్యాయులు తమ విద్యార్థుల అభ్యసనాన్ని సమర్థం చేయడానికి 


నిర్రేశ్యాలను ఉపయోగించుకొని బోధన నిర్వ హిస్తే భాషాబోధన ద్వారా 
ఆశించిన ఉద్దేశ్యాలను సాధించవచ్చు. 


248 


అనుబంధం - 1 
పాఠబోధన - ఉపాధ్యాయులకు సూచనలు 


I) దృశ్యవ్యక్తీ కరణం - నల్లబల్ల ఉపయోగం : 

 మొదటనే నల్లబల్లను ఎట్లుసయోగించుకోవచ్చో, దానిపై ఏమేమి 
రాయాలో నిర్ణయించుకోవాలి. 

1) స్పష్టంగా రాయాలి. అక్షరాలు, పదాలు, వాక్యాల మధ్య నిరత 
వ్యవధానం స్పష్టంగా హీటించాలి. 

1) వేగంగా రాయాలి. తప్పులు రాయరాదు. 

॥V) పెద్దగా రాయాలి. వెనక కూర్చున్న విద్యార్గులకు కూడా కనబడేటు 

ద డా రా 

రాయాలి. 

౪) నల్లబల్ల స్థలాన్ని వేరువేరు విషయాలు రాయుటకై విభజించుకోవాలి. 


Vi) ప్రామాణికమైన సంక్షిప్తరూపాలనే (Abbreviations) ఉపయోగించాలి. 
భాషలో వీలయినరతవరకు పదాలను సంక్షే పించి రాయరాదు. 

vi) పద్యోచిత్రాలు గీసేపుడు జాగ్రత్త తీ సికోవాలి. 

vii) మౌలికాంశాలు, సారాంశం ఒకపక్క విడివిడిగా రాయాలి. 


Il. మౌభికవ్యక్తీ కరణం న 

1) సాంకేతిక, పారిభాషిక పదజాలాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. సరియైన 
ఊనికతో ఉచ్చరించాలి. 

స ఉచా చ్భారణ విద్యార్థులు (గహించలేదనుకున్నపుడు నల్లబల్లపై రాసి 
చూబంచాలి. 

iii) మాట్లాడటంలో సమవేగం పాటించాలి. 

IV) స్వాభావిక భాషణం చేయాలి, కృతకభాషణం కూడదు. 

V) సంక్షిష్షమైన వాక్యాలను పరిహరించాలి, చిన్న వాక్యాల్లో మాట్టాడాలి. 

v నిరంతరం మాట్లాడటం కన్న మధ్యమధ్య ఉపకరణాలను (ప్రదర్శించాలి. 
విద్యార్లుల్ని మాటాడించాలి. 

[రవ రా 


249 


Vii) నల్లబల్ల మీది రాత, భాషణం మధ్య సమన్వయముంఢాలి. 
ఛు భాషణంలో ఊతపదాలు తగ్గించాలి. 
ix) కంఠధ్వనిలో సమతూకం ఉండాలి. 
౫) విద్యార్దుల దృష్టిని, అవధానాన్ని హెచ్చరికలతో పాఠం వైపుమళ్ళించాలి. 
ఇ) పాఠం చివర ముఖ్యాంశాలను (క్రోడీకరించి చెప్పాలి: 
IIL శ్రోతల (సభికుల) స్పృహ, (Awareness of audience) : 


వ స శ | 

i) విద్యార్హులతో నయనసంబంధం స్థాపించాలి. 

సు ఒకేచోట నిలబడక తరగతిలో అన్నివైపులా కదలాలి. 

1) బోధనాంశాన్ని పూర్వాంశాలతో, పూర్వానుభవాలతోపోల్పాలి. వాని 
మధ్య సహసంబంధాన్ని స్టా పించాలి. 

iv) శ్రోతల అవధానాన్ని ఆకర్షించాలి. 

౪) విద్యార్థుల్లో ప్రతిభావంతులూ, మందబుద్దులూ ఉంటారని గుర్తించాలి, 

గ) విద్యార్థుల మనస్సుల్ని బోధనద్వారా చూరగొనాలి. 

గు విద్యార్దులను (ప్రేమగా చూడాలి. 

డ్‌ 

ఇ) వ్యక్తీకరణకనువైన హావభావ ప్రదర్శన చేయాలి. 

ఫ్ర) తరగతిలోని ప్రతి విద్యార్థికి సమాధానమిచ్చే అవకాశం క్రమపద్ధతిలో 
కల్పించాలి. 

సమాధానాలు చెప్పలేని విద్యార్హులతో, ఇతర విద్యార్థులు చెప్పిన 
సమాధానాలను చెప్పించాలి. 

౫) విద్యార్హుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పులేవో స్పష్టంగా బోధనకు 
ముందే నిర్ణయించుకోవాలి. వాని కనుగుణంగా బోధన వ్యూహాలను 
ఎంపీక చేసికోవాలి. 


250 


అనుబంధం - 2 


ఉపాధ్యాయుల బోధననైపుణ్యం ఈ కింది విషయాల ఆధారంగా 


మదింపు వేయబడుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు కింది అంశాలను 
దృష్టియందుంచుకోవాలి. 


డేదఐబణవరారాతి సైరా 


pou 
ఫం 


Fat (జీ 
దధ న రారొ నైట 


20. 
21 
22. 
23. 
24. 


పాఠ్యవిషయ జ్ఞానం ఉపాధ్యాయులకుంది. 
పాఠ్యవిషయాన్ని స్పష్టంగా వివరించగలరు. 
విద్యార్థుల అవ్‌సరోరను గుర్తించగలరు. 
విద్యార్థులకు సాయపడే మనస్తత్వముంది. 
విద్యార్థుల భావాలను, అభిప్రాయాలను మన్నిస్తారు. శ 
తరగతీవీ ఆసక్తికరంగా రూపొందిస్తారు. 
విద్యార్థుల్లో ఆలోచనాశకు క్తుల్ని (పేరేపించగలరు. 
పాఠ్యాంశాలను అనుభవాలతో పోల్చి చెప్పగలరు. 
తమ పరిధులను తాము గుర్తించగలరు. 
తరగతిగదిని సమర్థంగా విర్వ హించగలరు. 
అవసరమైతే బొధన వ్యూహాలను మార్చుకుంటారు. 
శ ఆ 9 
విద్యార్థుల్ని స్వయం అననన (ప్రోత్సహిస్తారు. 


ఇంటిపని మితంగా తగినంత ఇస్తారు. 


. తరగతిని క్రమశిక్ష కణలో ఉంచుతారు. 


విద్యార్థుల శక్తియుక్తుల్ని, బల హీనళ్ళల్ని గుర్తిస్తారు. 


| తరగతిలో బోధన సమయాన్ని సద్వినియోగం “చేస్తారు. 
. తరగతి వెలుపల కూడా విద్యార్థుల సందేహాల్ని నివృత్తి చేస్తా రు. 


తరగతికి సిద్దపడి తగిన బోధన వ్యూహాలతో వస్తారు. 

వి రులడిగిన పశ్శలకు సమయసూూరితో సమాధానాలిస్సారు. 
ER స వం న్ఫార్త్‌ 

విద్యార్థుల “లింగాల సంబంధం కల్లి ఉంటారు. 
విద్యార్థులను పేరుపేరునా గుర్తిస్తారు. 

అందరు విద్యార్దుల ఎడ పమానాదరాన్ని చూపుతారు. 
విద్యార్థుల శక్తియుక్తుల్ని ప్రోత్సహిస్తారు. 


251 


అనుబంధం - ౩ 


ప్రశ్నాపత్రం =] 
కాకతీయ విశ్వవిద్యాలయం 
అక్టోబర్‌, 1094 


Faculty of Education 
B.Ed. Examination 
(New Regulations) 


Methods of Teaching : TELUGU 
Paper V 
Time : Three Hours] [Maximum Marks : 100 
భాగము 'అి 


ఈ క్రిందినాటిలో ఏవేని తొమ్మిదింటికి 15 పంక్తులు మించని 
సమాధానములు (వాయండి. 
(మార్కులు) 9x5=45 


1. ప్రథమ భాష, ద్వితీయభాష, తృతీయభాషలు అననేమి? 
2. “త్రిభాషా సూత్రము - అనగానేమి? 


లు 


“అభినయ గీతములు” ఏ దశ విద్యార్థులకు ఉపకరించును? వానిని 
నీవెట్టు నిర్వ హించెదవు? 


“ఆదర్శ పఠనం, పునః పఠనం, (ప్రకాశ పఠనం”లు అననేమి? 


ఉక్తలేఖనము (ప్రయోజనములెట్టివి? 


ర లా A 


వ్యాకరణ బోధనా ప్రయోజనములెట్టివి2 


హా 


“సూక్షాంశ బోధన” (1/4100-262౭యిబ్రి అనగానేమి? 

8. “పూర్వజ్ఞాన పరిశీలనము”, “ఉన్ముఖీకరణము”లు అననేమి? 

9. విద్యార్ధులకు ఇంటిపనిని ఇచ్చునపుడు ఎట్టి దృష్టి. అవసరము? 

10. భాషా బోధనలో బోధనోపకరణముల ఆవశ్యకత ఎట్టిది? 

11 బోధనలో 'టేప్‌రికార్హరు ఉపయోగపడు సందర్భమును వివరింపుము. 


252 


12. పరన నైపుణ్య ప్రాముఖ్యత ఎట్టిది? 
13. “ోపదర్శనము” అను సోపానమును ఎట్టు నిర్వ హించెదవు? 
భాగము “ఆ 


ఈ [క్రింది ప్రశ్నలలో ఏవేని ఐదింటికి 25 పంక్తులు మించని 


(మార్కులు) 5౫8=40 
1. భాషా' బోధనలో భాషాశాస్త్ర అధ్యయన ఆవశ్యకత ఎట్టిది? 
2. ఉత్తమ శ్రవణ లక్షణడుంను తెలిపి శ్రవణ లోపమునకు గల (ప్రధాన 


ల 


కారణములను "పేర్కొనుము. 


3. వర్గోచ్చారణ స్థానములనగా నేమి? ఏవేని ఐదు ఫలితములను, 
ప్రయత్నములను వివరింపుము. 


4. మాధ్యమిక దశ విద్యార్థులలో వక్తృత్వము; వ్యాసరచనలను, ఎట్లు 
పెంపొందించెదవు? 
ర్‌, పద్య బోధనలో “స్లూలార్థ సంగ్రహణం” - కవితా సౌందర్యముల 
ప్రాముఖ్యత ఎట్టిది? 
6. “చర్చ” మరియు “పునర్విమర్శ"లలో ని ప్రశ్నలను ఎట్టు నిర్వ హించెదవు? 
ఎందుకు? 
7. *ప్రధావ వాచకము, ఉప వాచకములు ఒకదానికొకటి పూరకములు” 
దీనివి వివరింపుము. 
త. మూల్యాంకన సాధనములను వివరింపుము. 
భాగము “ఇ 
ఈ క్రింది ప్రశ్నలలో ఏవేని ఒక ప్రశ్నకు 50 పంక్తులు మించని 
సమాధానములు వ్రాయుము. 
(మార్కులు 1౫15=15) 
1. భాషా బోధనలో వాచక చర్యయొక్క 'ప్రయోజనములను తెలిపి, 
ఒక * భాషోపాధ్యాయుడిగా నీవు వివిధ దశల విద్యార్జులల్గొ దీనిని 
సెంపొందించుటకు ఎట్లు ప్రయతల్నించెదవో విపులముగా విశదీకరింపుము. 
2. అధికార భాషగా తెలుగును అమలుపరచు విధానమును సమ(గ్రముగా 
చర్చింపుము. 


253 


3. 


నీకు తెలిసిన ఒక నీతి పద్యమును వ్రాసి, దానికి సమగ్ర పాఠ్య 
పధకమును సిద్ధము చేయుము. 
ప్రశ్నపత్రం వష 
నాగారున విశ్వవిద్యాలయం 
జూ 


B.Ed. DEGREE EXAMINATION, OCTOBER 1993 
Course VI - TELUGU EDUCATION 


Time : Three hours Maximum : 100 marks 


op DD 


పార్టు ఎ నుండి ఏవేని పది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము. 

పార్టు బి నుండి ఏవేని రెండు (ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము. 

పార్టు ఎ లోని ప్రతి ప్రశ్నకు సమాధానము ]1శీపేజీకి మించరాదు. 

పార్టు బి లోని ప్రతి ప్రశ్నకు సమాధానము ర మేజీలకు మించరాదు. 
పార్టు ఎ -- (10%6=60 మార్కులు) 


'నాటక ప్రదర్శన (నాటకీకరణ) యనే అంశము భాషణాభివృద్ధికి ఎట్లు 
తోడ్పడుతుంది? 


(క్రీ పద్దతి అనగానేమో తెలిపి, వివిధ భాషా క్రీడలను తెలుపండి. 
మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణమురేవి? 

శీ కర్లీ $y గ 3 ఆ ఇ ? 
వ్యాసరచనిలో విద్యార్థులకు నీవు ఎట్టు తోడ్సడుదువుః 


మాతృభాషను నిర్వచించుము. మాతృభాషా ప్రయోజనములను నాల్షింటిని 
"పేర్కొనుము. 


వివిధ (ప్రణాళికలను మాతృభాషా బోధన లక్ష్య సిద్దికి అనుగుణముగా 
వివరించండి. 


ఆధునిక తెలుగు సాహిత్య బోధన వలన సిద్ధించు ప్రత్యేక ప్రయోజనములేవి? 


కీల ఇ క్స్‌ 
సూక్ష్మాంశ బోధన పద్ధతిని మాతృభాషా బోధనకు అన్వయించి 
వివరించండి. | 


తెలుగును పరిపాలన భాషగా అమలు చేయుటకు నిర్వ హిం చవల సిన 
కృత్యములేవి? 


254 


10. 


ll. 


12. 
13. 


14. 


15. 


16. 


17. 
18. 
19. 


మాతృభాషా బోధనలో వినియోగించదగు ఆకాశవాణి కార్యక్రమమురేవి? 


“ఉద్యమ పద్ధతి అనగానేమో వివరించి, రెండు మాతృభాషా ప్రాజెక్టులను 
వివరించండి. 


వ్యాకరణ బోధనలో అనుసరించదగిన నవీన బోధన పద్దతిని వివరించండి. 
'సాహిత్యోపవ్యాపములు' భాషాబోధనలో ఎట్లు ఉపయోగపడును? 
మౌనపఠన (ప్రయోజనములను ఐదింటిని తెలిపి, మౌనపఠన వేగమును 
పెంపొందింపజేయుటకు నీవు చేపట్టు కార్యములను వివరించుము. 
పఠన బోధన పద్ధతులు (పఠనమును నేర్పు పద్ధతులు) వివరించండి. 
'పార్టు బి ధా (2%x20=40 మార్కులు) 
మాతృభాషా బోధకుడు చతుర్విధ భాషా వైపుణ్యములను అభివృద్ధిచేయుటకు 
చేపటవల సిన కార్యక్రమములను సమీకించుము. 
ళు యు 
“ఆధునిక మూల్యాంకన విధానము" నందలి అంశములను వివరించుము. 
“మాతృభాషా బోధని ద్వారా సిద్ధింపజేయు విలువలను చర్చించుము. 
(భాషను. నిర్వచించి, భాషయొక్క సర్వసాధారణ (ప్రయోజనములను 
వివరించండి. 
ప్రశ్నపత్రం - ౩ 
శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం 
BEd. DEGREE EXAMINATION-NOVEMBER, 1993 
PART A-THEORY 


PAPER V OR VI-(CONTENT AND METHODOLOGY 
OF SCHOOL SUBJECTS I & I) 


(f) TELUGU 


Time : 3 Hours] [Marks : 90 


సెకన్‌ 1 
య్‌ 


ఈ క్రింది ప్రశ్నలలో ఏ పదింటికైనను అతి సంగ్రహముగా పమాధానములు 


255 


1. 
12. 
13. 
14. 


Sg 3 pgp Og A ONE 


(పతి సమాధానము దాదాపు అర్థపుట ఉండవలెను. 1l0x3=30 
మాతృభాషను నిర్వచింపుము. 

భాషాభావం ఈ రెండింటికి గల సంబంధము వివరించుము. 
మాండలిక భాషావ్యవహారిక భాషలను గురించి తెల్పుము. 

పాఠశాలలో మాతృభాషా స్థానం వివరించండి. 

అవగాహనకు ఆనందానుభూతికినున్న సంబంధాన్ని వివరించండి. 
భాషల ప్రాధాన్యతను గురించి వివరించండి. 

నాటకీకరణకు, నాటక ప్రదర్శనకు భేదారేమి? 

అధ్యాపకునకు ధ్వన్యుత్పత్తి విజ్ఞానం అవసరం ఏమిటి? 


ఉన్ముఖీకరణము - సింహావలోకనము - గైెహికము ఈ మూడింటి 
(ప్రశ్నలలో వైవిధ్యము తెల్పుము. 


సారస్వత సంఘములు అనగానేమి? వీటివలన ప్రయోజనమేమి? 
వాచక ప్రయోజనా లేమిటి? 

మాతృభాషలో దశానుగుణంగా వినియోగించే బోధనోపకరణాలేమిటి? 
నిఘంటువులలోని రకారేమిటి? ఉదహరించండి. 

మాంటిసోరి - కిండర్‌గార్డెను పద్దతుల మధ్య తేడారేమిటి? 


3 పర్యవేక్ష ౯ఇకాధ్యయనం ప్రయోజనారేమిటి? 


సెకన్‌ 1 
ళు 


ఈ క్రింది ప్రశ్నలలో ఏ ఆరింటికైనను సమాధానములు వ్రాయుము. 


(పతి సమాధానము దాదాపు 1కి పుటలలో నుండవలెను 6x5=30 


16. 
17. 


18. 
19. 


మాతృభాషా (పయోజనములను తెల్పుము. 


తెలుగు భాషపై సంస్క ఎతి భాషా ప్రభావమును సోదాహరణముగా 
తెల్పుము. 


(త్రిభాషా సూత్రమును సమర్థించుము. 
లిపి సంస్కరణ ఆనశ్యకతను గురించి (వ్రాయుము. 


256 


20. 
21. 


22, 


23. 
24. 
25. 


26. 


27. 


మాతృభాషాధ్యాపకుడు ఏయే (ప్రత్యేక లక్షణములను కల్లియుండవలెను. 


ఉద్దేశ్యం, లక్ష్యము, స్పష్టీకరణము ఈ మూడింటికిగల భేదమును 
తొ! ల్‌ ళం 
సమర్థించుము. 


ప్రాచీన బోధనా పద్ధతులకన్న ఆధునిక బోధనా పద్దతులు మిన్న 
సమర్థించుము. 


బాలగేయములు అని వేటివందురు? వాటివలన ప్రయోజనమేమి? 


మౌన పఠనము అనగావేమి® మౌన పఠనమువలన (పయోజనమేమి? 


గద్య బోధనోద్దేశ్యము వ్యాకరణమును బోధించుట ఎట్టు? 
సెకన్‌ Mm 
తు 
ఈ (కీంది వానికి నాలుగు పుటలలో జవాబులు వ్రాయుము.2౫15=30 


(2) తెలుగు వాచకమున కుండవలసిన బాహ్య అంతర లక్షణములను 
ఎవ్రీ 
పేర్కొని, నేటి తొమ్మిదవ తరగతి తెలుగు వాచకము స్టాయి 
సమీకి ంపుము. 

ల 

లేదా 

(0) లిఖిత చర్యా దోషములు ఎన్ని రకములు? వాటిని పేర్కొనుము. 
తగిన నివారణోపాయములు సూచింపుము, 


(2 రచన అనగానేమి? మాధ్యమిక దశ విద్యార్థులలో ఏయే రచనా 
విధానములు  సెంపొందించెదవు? 


లేదా 


(0) పద్య బోధనా పద్ధతులు తెల్పి, అందు ఏది ఉత్తమమైన పద్ధతియో 
ఉదాహరణ _ పూర్వకముగ సమర్థించుము. 


257 


ప్రశ్నపత్రం - 4 
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 
B.Ed. DEGREE EXAMINATION-SEPTEMBER, 1994 
PART A-THEORY 


PAPER VI-CONTENT AND METHODOLOGY OF 
TEACHING SCHOOL SUBJECT : II 
(F) TELUGU 


(1991 REGULATIONS) 


Time : 3 Hours] [Max. Marks : 90 


విభాగము 1 
. క్రింది ప్రశ్నలలో ఏ పదింటికైనను సంక్షిప్తంగా ప్రతి దానికి పది పంక్తులు 
మించకుండా సమాధానాలు (పాయుముఃా 10x3=30 
9 3 ఆ 5 
(ఇ) “సాహిత్యజ్ఞానం లక్ష్యానికి స్సష్టకరణలు రాయుము. ఇవి తెలియుట 
వలన ఉపాధ్యాయునికి చేకూరు ప్రయోజనమేమి? 
కి ఈ 3 ల అర ల అట్టి డ్డి 
(0) “సంస్కృతి అననేమి? భాషాబోధన ద్వార మన సంస్కృతి పట్ల 
విద్యార్థులకు ఎట్టు మక్కువ కలుగజేయ వచ్చును? 


(€) 'అవగాహనం' అననేమి? ఆవగాహనానికి సంబంధించిన స్పష్టీకరణాలు 
రాయుము. 


(6) మౌ; D4 (Monthly test) పత్రాన్ని తయారుచేయునపుడు ఏ 
అంశాలను దృష్టీయి:? చుంచు కొనవలెను? 


(ల విస్తార పఠనం అననేమి? విద్యార్లుల విస్తార పఠన సామర్ద్యాన్ని 
థి 
అభివృద్ధి చేయుటకు మీరేమి చేయుదురు? 
(9 లక్ష్యరూప లేక విషయనిష్ట (ప్రశ్నల (Objective type) లక్ష మేమి? 
వీనిని తయారు చేయునపుడు ఏ యే అంశాలను దృష్టియందిడు 
కొనవలెను? 


(ఇ) శ్రవణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయుటకు భాషోపాధ్యాయుడు 
చేపట్టవలసిన కృత్యాలు ఏవి? 


258 గ 


(1) ప్రాథమిక తరగతుల విద్యార్థుల భాషాభ్యసనానికి టీ.వి, వీడియో 
క్యాసెటు రికార్డర్లు ఎట్టు తోడ్పడును? 


(1) 'ఉక్తలేఖనం' అననేమి? ఉక్తలేఖనం ద్వార ఏ భాషావైపుణ్యాన్ని 
అభివృద్ధి చేయవచ్చును? 
()) 'ఉప వాచకంి రేక సహాయవాచకం అవనేమి? ఇది ఎట్టుండవలెను? 


(10 “దుతాంతాలయిన పదాలు ద్రుత (పకృతికాలు' సోదాహరణంగా 
వివరించండి? 


(1) 'రుగాగమాన్ని' సోదాహరణంగా వివరించండి? 
é షి అది ఇగ 
(౧1) “ఉత్సలమాల' లక్ష ణాన్ని వివరింపుము. 
(౧) రూపకాలంకారాన్ని పోదాహరణంగా వివరించండి. 
(0) బహువ్రీహి సమాపాన్ని ఉదాహరణాల సహాయంతో వివరించండి. 
విభాగము 1 


2. క్రింది ప్రశ్నలనుండి ఏ ఆరింటికైనను ప్రతిదానికి 14 పుటలకు 
మించని సమాధానాలు రాయండి:- 6x5=30 


(ఇ) గిడుగు వేంకటరామ మూర్తిగారు వ్యావహారిక భాషోద్దరణకోసమే 
పుట్టారనుటను సమర్థించుము. 


(b) స్వాతంత్రోద్యమానికి భాషాసాహిత్యాలు ఎట్టు తోడ్పడినవి? 


(6) గద్యబోధన ఉద్దేశాలేవి? వానిని సాధించుటకు తెలుగు భాషోపా 
ధ్యాయుడేమి చేయవలెను? 

(6) వ్యక్తి పద్ధతి లేక డాల్టన్‌ పద్ధతి అనగా నేమి? వ్యక్తి పద్ధతిని 
అనుసరించి ఉన్నత తరగతులకు తెలుగు గద్యాన్ని ఎట్టు బోధించ 
వచ్చును? 

(0) క్వణ్ణ పఠనాభివృద్ధికి తోడ్పడు పాఠ్య పుస్తకాన్ని ఏమందురు? అది 
ఎట్టుండవలెను? 


(9 వ్యాకరణ బోధనకు నిగమోపపత్తి, అనుమానోపపత్తి పద్ధతులలో 
ఏది ఉత్తముమైంది? సోదాహరణంగా వివరింపుము? 


259 


(క్ర) ఉక్తరచన అనగా నేమి? విద్యార్థులలో ఉక్తరచన సామర్థ్యాన్ని 
అ యఖ థి 
అభివృద్ధి చేయుటకు మీరే కార్యక్రమాలను చేపక్టైదరు? 


శః శ న శ్ర 
(bh) పఠన బోధన పద్ధతు లేవి? వానిలో అన్నింటికన్న ఉత్క ఎష్షమైన 
పద్దతి ఏది? సహతుకంగా సమర్థింపుము 
() పర్యవేక్షితాధ్యయనం అన నేమి? దాని ప్రయోజనా లేవి? దాని 
నెట్లు నిర్వహింపవలెను? 
() “ఉపాధ్యాయులలో తెలుగు భాషోపాధ్యాయుని పొత్ర ప్రత్యేకమైంది” 
చర్చింపుము. 
విభాగము 111 


3. ఈ క్రింది ప్రశ్నలకు నాలుగు పుటలకు మించని సమాధానాలు 
రాయండి: 2x15=30 


(a) (త్రిభాషా సూతం అనగా నేమి? అది మనరాష్ట్ర ప్రజలకు 
ఎంతవరకు (ప్రయోజనకారి? 


లేదా 


“మాతృ భాషామాధ్యమంతో బోధన విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి 
మూలం” చర్చింపుము 


(0) మన సాంప్రదాయ పరీక్షలలో నున్న లోపాలేవి? వానిని మూల్యాంకన 
విధానం ద్యార ఎట్టు నివారింపవచ్చును? స హెతుకంగా చర్చించుడు. 


లేదా 


పాఠ్య పుస్తకం అననేమి? భాషకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు 
వాచకాలు భాషేతర పాఠ్య పుస్తకాలలో నున్న భేదమేమి? 
వాచకాలు ఎట్టుండవలెను? 


9ట్షిగ్లి 


Time - 3 hrs] 


క్షే 
2 
3 
శ 
ర 
6 
7 
రి 
9 


ప్రశ్నషత్రం - 5 


శ 9 
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 
B.Ed. Degree Examination : October 1993 
Paper VI Telugu 


Section-1 


[Marks - 100 


ఈ క్రింది వానిలో ఏ పదింటికైనను ఇక్కొక్కదానికి 1కే పుటకు 
మించకుండా సమాధానము వ్రాయుము. 


. భాషో దోషమనగావేమో వివరింపుము? 

- అనువాదముయొక్క ఆవశ్యకతను తెలుపుము? 
. బోదనోపకరణములననేమి? 

. పాఠ్యగంథమవసరమును తెలుపుము? 


భాషాధ్యయనములోగల త్రివిధ జ్ఞానములను వ్రాయుము? 


. పద్యబోధనలోగల విశిష్టతను తెలుపుము? 

. ఉపవాచకము ఏ పఠనమును పెంపొందించును? 

. ఉచ్చారణ దోషములననేమి? 

- సింహావలోకనమనగావేమి? 

. "తెలుగుపై పంప్కృత భాషాధిక్యత కలదు. చర్చింపుము? 


బాహ్యపఠనముయొక్క ఆవశ్యకత? 


శ అ ? 
. నైపుణ్యం స్థాయిని నిర్తేశించును చర్చింపుము: 
S విద్యార్థులలో మౌనపఠనావశ్యకతను తెలుపుము? 
. భాషాబోధనలో మూడంచెల విధానమవసరమా? 
. పాఠ్యప్రణాళిక అననేమి? 


261 


10x3=30 


(ar 
ols 


17. 
18. 


19. 


20. 
21. 


22, 


23. 
24. 


25. 


26. 


27. 


Section-II 


ఏవేని ఆరింటికి సమాధానాలు వ్రాయుము. సమాధానాలు ఒక్కొక్కటి 
పుటకు మించకూడదు. 6x5=30 


. భాష (పయోజనములను గూర్చి (వాయునది. 


భాష, భాషేతర విషయ అనుసంధానము చర్చింపుము? 

నేటి త్రిభాషా సూత్రముయొక్క పూర్వపరాలను చర్చింపుము? 
క్రీడాపద్దతి అనగానేమి? అది భాషాబోధనకెట్లుపకరించును? 
వ్యాసరచనావశ్యకతను గురించి తెలుపుము? 


బాహ్యపఠనము ఏ స్తాయిలో చేయుదువు? అది విద్యాబోధనకెట్లు 
ఉపకరించును? 


వ్యాకరణ బోధనావశ్యకతను తెలిపి, అది ఏ స్థాయిలో చోటుచేసుకున్నదో 
వివరింపుము? 


భాషా బోధకుడికుండవల సిన లక్షణములను తెలుపుము? 


విద్యార్థుల భాషాదోషములను, న హాటు సోదాహరణముగా 
తెలుపుము? 


ఉత్తమ పార్య(గంథమునకుండవలసిన అంతర్లక్షణములను చర్చింపుము? 
Section-III 
ఏవేని రెండింటికి సమాధానాలు వ్రాయుము 2x10=20 
మాతృభాషా బోధనలోని లక్ష్యములను, ప్ప షృీకరణములను సోదాహీరణ 
ముగా తెలుపుము? 
లేదా 

నేటి విద్యావిధానంలో పాఠ్యగంథంయొక్క ఆవశ్యకతను తెలిపి, అవి 
మాత్సభాషాధ్యయనమునకెట్లుపకరించునో తెలుపుము? 


పద్యబోధన పద్దతులను తెలిపీ, వివిధస్థాయిలలో నీవు ఆచరించు 
విధానమును సోదాహరణముగా తెలుపుము? 


లేదా 
ఉద్యమ పద్ధతి (Project Method)నd గూర్చి వ్రాయుము. 


262 


ఆంధ్రవిశ్వవిద్యాలయం 
ప్రశ్నాషత్రం-6 
B.Ed. DEGREE EXAMINATION, 1990 
(NEW REGULATIONS) 
PART [-THEORY 


METHODS OF TEACHING SCHOOL SUBJECTS 
TELUGU 


(Time : 3 Hours) 
Maximum : 80 marks 
విభాగము A 
ఇందు పన్నెండు ప్రశ్నలకు సమాధానము (వాయుడు 
(సమాధానము 15 పంక్తులకు మించకూడదు) 12x5=60 
1. “భాష మానవునకు వరప్రసాదము ఎట్లు? 
. ఆధునిక, సంప్రదాయ బోధనాపద్దతులకుగల భేదమేమి? 


2 
3. కథాకథనములో కథాచిత్రముల పాత్రయెట్టిది? 
4. లేఖన సం సిద్ధత అనగానేమి? 

ర్‌ 


పే ఒడ్డి ఇల్లి ర 6ంల 
- విద్యార్థులలో నిక్టిప్రమైయున్న పృజనాత్మకశక్తిని వెలికితీయు మార్గములను 
వివరించండి, 


6. పద్యబోధనలో పంగీతమునకుగల స్టానమెట్టిది? 

గ గద్యబోధనా లక్ష్యములను "పేర్కొనండి. 

8. ప్రాయోగిక వ్యాకరణ మననేమో వివరించండి. 

9. మాతృభాషా బోధనలో బోధనోపకరణముల పొత్రయెట్టిది? 
10. “భాష సంస్కృతిని ప్రతిబింబించును ఎట్లు? 

11. మౌనపఠన నికషలననేమి? వానివెట్లు నిర్వహించెదవు? 
12. బృందగానములననేమో వివరించండి. 


263 


13. ఉన్ముఖీకరణము, . సింహావలోకనము, గ్రెహిక సోపానములలో వేయు 
ప్రశ్నలకు గల భేదమును తెలపండి. 


14. చతుర్విధ భాషావైపుణ్యములను వివరించండి. 
15. వార్షిక ప్రణాళిక ఆవశ్యకత యేమి? 
లవ 
16. పొత పరీక్షా విధానములోని లోటుపాట్లను వివరించండి. 
17. ఏడవతరగతికి అనువగు పద్యమును వ్రాసి దానికి ఉన్ముఖీకరణ సోపానాన్ని 
సిద్దంచేయండి. 

అల్లి క్‌ ఈడి ల 

18. పాఠశాల పత్రిక విద్యార్థుల విధముగ ఉపయోగపడును: 
విభాగము B 


ఈ క్రింది ప్రశ్నలలో ఏ రెండింటికైనను సమాధానము వ్రాయునది 
(సమాధానములు 30 పంక్తులు మించరాదు) 2x10=20 


కీ న్‌ ఇ న శ ల 

1. పద్యబోధనలో రసాస్వాదమును విద్యార్థులచే యెట్లు చేయింతువు? 

2. క్రీడామార్గమును నిర్వచించి మాతృభాషా బోధనకు అదియెట్లు తగియున్నదో 
వివరింపుడు. 

3. ఉత్తమ పఠన లక్షణముంను పేర్కొని విద్యార్దుల పఠన సామర్థ్యమును 
ఆవి A య వ 
ఎట్టు అభివృద్ధి చేయుదువో క్లుష్తముగ వివరించండి. 


పశృపతం - 7 
Telugu Pandits Training Certificate Examination February, 1994 


Methods of Teaching Telugu 
Telugu Medium 
Time : 3 Hours] [Marks : 100 


సూచనలు: 1. మొదటి ఎనిమిది ప్రశ్నలలో ఏ ఐదింటికైనా సమాధానాలు వ్రాయాలి. 
ప్రతి ప్రశ్నకు ,16 మార్కులు. 
2 తొమ్మిదన (ప్రశ్నకు విధిగా సమాధానం (వాయాలి. మార్కులు 20, 
తొమ్మిదవ ప్రశ్నలో సహా సమాధానాలు వ్రాయవలసిన ప్రశ్నలు ఆరు. 
1. “పరభాషద్యారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధంవంటిది” చర్చించుము. 
2. వాచిక చర్య ఆవశ్యకతను తెలిపి దాని అభివృద్ధికి మార్గాలను సూచించుము. 


264 


. పఠనరేఖనాల పౌర్వాపర్యమును వివరించుము. 


_ ఉద్యమ పద్దతిలో భాషాబోధనకు గల స్థానమును తెలిపి, ప్రయోజనాలను 
పరిమితులను పేర్కొనుము. 


శే విద్యార్థులు చేసే కొన్ని ధ్వని దోషాలను పేర్కొని వాటికిగల కారణాలను 
పరిష్కారమార్గాలను తెలుపుము. 
3 వెయాకరణుని వ్యాకరణాధ్యయనమునకును విద్యార్థి వ్యాకరణ పఠనము 
నకునుగల భేదమును వివరించుము. 
3 పద్యాన్ని సాంప్రదాయికంగా బోధించే కొన్ని పద్ధతులను తెలిపి అందు 
ఉత్తమమైన పద్ధతిని పేర్కొనుము. 
_ ఈ క్రిందిదానిలో రెండింటికి సంగ్రహముగా సమాధానములు దాయుము. 
అ. ఉత్తమ పరీక్షాషత లక ణాలు. 

(aU a 
ఆ. ద్వితీయ భాషగా తెలుగుబోధన. 
ఇ. వాచక బోధనకు ఉపవాచక బోధనకుగల భేదాలు. 
ఈ. భాషావస్తు ప్రదర్శనశాలలు. 
. ఈ (కిందివానిలో ఏదేని ఒకదానికి తరగతి నిర్ణయంచేసి లక్ష్యములు 
స్ప షీకరణములు దాసి పాఠ్యసథకంను తయారుచేయుము. 
ద్విరుక్తటకారసంధి 

లేదా 

ఆవని విదీర్ణమైనను హిమాద్రి చలించుటగల్షినన్‌ మహా 
ర్త మదియింకినన్‌ దివసనాథుడు జంద్రుడు వేజమేదినన్‌ 
కువలయనాథ నీకు నొక కుత్సిత భావముగల్ల నేర్చునే 
జజ్వాదుపయోగ్యమైన నృప భారము నాకు వహింప శక్యమే. 


265 


ఉస్మానియా విశ్వవిద్యాలయం 


FACULTY OF EDUCATION 
B.Ed., EXAMINATION, SEPTEMBER 1994 
Subject : METHODS OF TEACHING TELUGU Paper V(b) 


Time : 3 Hours] [Max. Marks : 100 
ఎ భాగం 
6 x 10 = 60 మార్కులు 


ఈ క్రింది ప్రశ్నలలో ఏవేని పదింటికి సమాధానాలు రాయండి 
ప్రతి ప్రశ్నకు మార్కులు 6 


1. మాతృభాషను నిర్వచించి వివరించండి. 

2. ప్రాథమిక, ఉన్నత తరగతుల్లో మాతృభాషా బోధన ఉద్దేశ్యాల్లోని భేదమేమి? 
3. “అధికార భాషగా తెలుగు వినియోగ పడ్తున్న తీరును సమీక్షించండి. 

4. 'విద్యాప్రణాళిక - విషయప్రణాళిక - పాఠ్యప్రణాళిక భావనలు వివరించండి. 
క్‌. భాషణ సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి మీరు చేపట్టే చర్యలేవి? 


6. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తుల్ని పెంపొందించడానికి భాషా బోధనలలో మీరు 
సూచించే చర్యలేవి? 


7. “శ్రవణ సామర్థ్యం' అంటే ఏమిటి? దీన్ని ఎలా “పెంపొందించాలి? 


8. విద్యార్థులలో భాషాభిరుచిని పెంపొందించడానికి మీరు చేపట్టదలచిన సహపాఠ్య 
కార్యక్రమాలను తెలపండి. 
te 


9g. వర్గోచ్చారణ (క్రియను తెలిపి అందులోని మౌలికాంశాలను సోదాహరణంగా 
వివరించండి. 

10. శీర్షికా ప్రకటనం ఆవశ్యకత ఏమిటి? దీనిని నిర్వచించడమెట్లు? 
లు Ce 


11. పునర్విమర్శ (ప్రశ్నలకు - ఇంటి పని ప్రశ్నలకు గల సామ్య భేదా లేవి? 
వివరించండి. 


12. పాధారణ బోధన పద్దతులేవి? దానిని ఏయే సందర్భాల్లో ఉపయోగించాలి? 


266 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఉపవాచక బోధనలో నీవనుసరించే పద్దతులేవి? (క్రమమేమి? 


“పాఠ్యాంశాలను నిత్యజీవిత అనుభవాలతో సమన్వయించడం' అనే అంశాన్ని 
తెలుగు బోధనలో పోదాహరణంగా వివరించండి? 


బోధనోపకరణాల ప్రయోజన ఏమి? దృశ్యశవ్య ఉపకరణాలు మీకు ఎలా 
సహకరిస్తాయి.? 


బి విభాగం 
20 x 2 = 40 మార్కులు 


ఈ (క్రింది (ప్రశ్నలలో రెండింటికి సమాధానాలు రాయండి. 
(పతి ప్రశ్నకు మార్కులు 20 


“విషయ విశ్లేషణం' “బోధన లక్ష్యాలు’ అంటే ఏమిటి? మీరు బోధించిన 
ఒక పాఠానికి విషయ విశ్లేషణం రాసి బోధించేపుడు దృ స్పలో పెట్టుకొన్న 
లక్ష్యాలను, స్స స్టీకరణాలను సందర్భాలతో వివరించండి. 


వ్యాకరణం ఎందుకు బోధించాలి? దాని (ప్రయోజనా లేసి? మీరు బోధించిన 
ఏదేని ఒక వ్యాకరణాంశం పై సమ్మగ పాఠ్య పథకం రాసి అనుసరించిన 
పద్ధతని సమర్థించండి. 


భాషా నైపుణ్యాలు ఏవి? వారి మధ్యగల అంతర సంబంధమేమి? అవి ఒక 
దానిని మరొకటి ఎలా (ప్రభానితం చేస్తాయి? వీని అభివృద్ధికి చేపట్టాల్సిన 
చర్య లేవి? జాగ్రత్త లేవి? సోదాహరణంగా వివరించండి. 


భాషోపాధ్యాయునికి ఉండనల సిన లక్షణాలను/అతదు బోధనను సమర్థం చేయ 
డానికి అవలంభించాల్సిన పద్దతులను వివరించి వానిని నిత్య బోధనలో 


అనుసరిస్తున్న తీరును సమీక్షించండి. 
hl 5 


267 


అనుబంధం - 4 
పాఠబోధన - సోపాన క్రమం 
అన్ని పారాలకు : 
క్ష ప్రాథమిక వివరాలు; 
ఛాల్రోపాధ్యాయుని "పేరు: క్రమ సంఖ్య: బోధిస్తున్న తరగతి: విషయం: 
పాఠం: పాఠ్యాంశం (కీర్తిక): తేది: బోధనాంశం: విషయ విశ్లేషణ: 
బోధన లక్ష్యాలు-సృష్టీకరణాలు: బోధన పద్దతులు: బోధనోపకరణాలు: 
పరానురు (గ్రంథాలు: 
శ్చ 
Il. పొళ్య సధథకం: 


METRO ee 


సోపానాలు/ ఉపాధ్యాయుల విద్యార్తుల నలబల 
(డవ కన 
ఉపసోపానాలు బోధన కృత్యం అభ్యసన కృత్యం పని 
ను tc 
స) సోపానాలు-ఉపసోపొనాలు: గద్యబోధన: 
3 వ స్ట st Ge _§ 
1. ప్రవేశం : పూర్వజ్ఞాన పరిశీలనం ఉన్ముఖీకరణం రికా 
పకటనం. 


2, ప్రదర్శనం * రచయిత పరిచయం - పూర్వకథాపరిచయం = ఆద 
ర్భపఠనం - సంధులు-సమానాలు - ఆర్థసంగహణం 
- విద్యార్థుల మౌనపఠనం - చర్చ-సారాంశం - 
అదనపు సమాచారం - పదప్రయోగం అ విద్యార్థుల 
ప్రకాశ పఠనం. 


3. పునర్విమర్శ : 4. ఇంటిపని (గైహికం) 


న) సోపానాలు-ఉపసోపానాలు: పద్యబోధనః _ 


1. ప్రచెశం : పూర్వజ్ఞాన పరిశీలనం - ఉన్ము ఖీకరణం కా 
పకటనం. 
2, (పదర్శనం కవి పరిచయం ౩ - పూర్వకథా పరిచయం - 


ఆదర్శపఠనం - స్టూలార్థ సంగ్రహణం = సందధులు-= 
సమాసాలు - అర్థ సంగ్రహణం - ఉపాధ్యాయుని 
పునఃసఠనం -విద్యార్థుల ప్రకాశ పఠనం - చర్చ 
తాత్సర్యం - కవితా సౌదర్యం. 
3. పునరిమరు : 4. ఇంటిపని (గెహికం 
న & 


న్ను 


268 


1 పోపానాలె-ఉపసోపానాలు: వ్యాకరణ బోధన: 


1. ప్రదేశం : పూర్వజ్ఞాన పరిశీలనం - ఉన్ముఖికరణం - గీరికా 
పకటనం. 

2. ప్రదర్శనం : పదసేకరణం - పదవిశ్తేషణం - సూత్రీకరణం - 
అభ్యాసం. 


3. పునర్విమర్శ : 4. ఇంటిపని (గైహికం) 
1౧) సోపానాలు-ఉపసోపానాలు: వ్యాస బోధన : 
1. (ప్రవేశం : పూర్వజ్ఞాన పరిశీలనం - ఉన్ముఖీకరణం - శీగ్రి” 
ప్రకటనం. 
2. ప్రదర్శనం : విషయ వర్గీకరణం - విషయ వివరణ చర్చ - 
విద్యార్థుల లేఖనం, విద్యార్ధుల పఠనం, దోష సవరణం. 
3. పునర్విమర్శ : 4. ఇంటిపని (గైహికం) 
గ) సోపానాలు-ఉపసోపానాలు: ఉపవాచక బోధన : 
1. ప్రవేశం : పూర్వజ్ఞాన పరిశీలనం - ఉన్ముఖీకరణం - శీర్షికా 
(పకటనం. 
2, ప్రదర్శనం , కథాకథనం - విద్యార్థుల మౌనపరఠనం - చర్చ 
3. పునర్విమర్శ : 4. ఇంటిపని (గ్రైహికం) 
గ) సోపానాలు-ఉపసోపానాలు: నాటక బోధన : 
1. ప్రవేశం : పూర్వజ్ఞాన పరిశీలనం - ఉన్ముఖీకరణం - శీర్షికా 
(పకటనం. 
2. (ప్రదర్శనం వ రచయిత పరిచయం - ఆదర్శ పఠనం - విద్యార్థుల 
పఠనం - చర్చ - విశేషాంశాల వివరణ. 
3. పునర్విమర్శ : 4. ఇంటిపని (గైహికం) 
vi) సోపానాలు-ఉపసోపానాలు: కథా బోధన : 
Ek ప్రవేశం : పూర్వజ్ఞాన పరిశీలనం - ఉన్ముఖీకరణం = శీర్షికా 
ప్రకటనం. 
2. ప్రదర్శనం : కథనం - విద్యార్దుల పఠనం - చర్చ - విశేషాంశాల 


వివరణ 
3. పునర్విమర్శ : 4. ఇంటిపని (గైపాకం) 
గమనిక : ఆయా పాఠాల బోధనకు ఇవి నమూనాలు మాత్రమే. 


269 


10. 


11. 


12. 


13. 


అనుబంధం - 5 
ఉపయుక్త గ్రంథాలు 


. W.M. Ryburn 


. Dr. RN. Sharma 


. Kadambini Sharma & 


Tripat Tuteja (Ed) 


. Peter Dougil & Richard : 


Knott 


. HEH. Stern 


. Roger Brown 


. Robert Lado 


. MLS. Thirumala 


. NLNCER.T. New Delhi 


N.C.ER.T. New Delhi 
S.C.E.R.T. Hyderabad 
స్ఫూర్తి శ్రీ 


పోరంకి దక్షి అణామూర్తి 


The teaching of English. Oxford 
University Press. 


Principles and Techniques of Ed- 
ucation. Surjeet Publications- 
Delhi. 

Teaching of Language and Lin- 
guistics. Commonwealth Publi- 
cations - New Delhi. 

The Primary Language Book 
Open University Press - Philadel- 
phia 

Fundamental Concepts of Language- 


| 
Teaching, Oxford University Press 


A First Language, 
Books 
Language Teaching, Tata-Mcgrew 


Hill Publishing Co-Ltd. New 
Delhi. 


Silent talk, CIIL-Mysore 


Penguine 


Minimum Levels of Learning 
Teaching a Reading Challenge 


Manual for School Level Semi- 
nars 

తెలుగు భాషా చరిత్ర-బుక్‌ లవర్‌, 
గుంటూరు. 

భాష-ఆధునిక 
(చురణలు 


దృక్సథం-విశాలాంధ 


270 


14, 


16. 


17. ¢ 


18. 


19. 


20. 


21. 


22, 


23. 


KV.V.L.నర సింహారావు 


. Moturi Satyanarayana 


రామచంద్రుని వేంకట 
శేషయ్య 


సూర్యనారా 
భాయీ యోగీంద్రజిత్‌ 


బొడ్డుపల్లి పురుషోత్తం 


Govt. of India- Min- 
istry of H.R.D. 


క్‌ి 


Andrew Wilkinson & 
Orthers 


భాషాశాస్త్ర ం-భాషాబోధన, 
మాధవి వట్టి కేవ న్స్‌ 


చనసంళత 


The Position and Functions of 
Telugu- Internatioanal - Telug.. 
Institute, Hyderabad. 


ఆంధ్రభాషాబోధన సర్వస్వం. 


మాతృభాషలో pes విద్య - 
హౌ|దాబాద్‌ బుక్‌ అహా 
అభినవాచార్యకవుు, చుత్యాలశాలా 
(ప్రచురణలు, హైదాబాద్‌. 

హిందీ భాషాశిక్షణ, వినోద్‌ వ్రస్తక 
మందిడ్‌, ఆగ్రా (Hindi) 

భాషా శాస్త్ర పరిచయం 


National Policy on Education 
1986. 

Education and Development (Kot- 
tari Education Commission Re- 
port) 

Assessing Language Develop- 
ment, Oxford University Press. 


LIST OF BOOKS PUBLISHED BY—N.K. PUBLICATIONS. 





Author 


Sri P. Ramachandra Pillai 


Smt. గ. Lakshmi Narasamma 


Smt. K. Lakshmi Narasamma 


Dr. D. Samba Murthy 


Sri G.R.T. Reddy 
Sri 0. Samba Murthy 


Sri ౧. Ramachandra Pillai 
Sri P. Ramachandra Pillai 


Prof. M. Sreerama Murthy 


Title 


Philosophical & Sociological 
Foundation of Education 


చిద్యా తాత్త్విక సామాజిక ఆధారాలు 


Price 
50-00 


Teaching of Social Studies 45-00 
సాంఘిక శాస్త్ర బోధనా పద్దతులు 

School Administration 
Management and Curriculum 45-00 
పారశాల విద్యా పరివాలన - 

నిర్వహణ - విద్యా ప్రణాళిక 

Methods of Teaching Telugu 45-00 
తెలుగు బోధనా పద్దతులు 
Methods of Teaching 
Mathematics 

గణిత శాస్త్ర బోధనా పద్దతులు 


36-00 


Adult and continuing 
Education 


వయోజన విద్య - ఆనున్యూత విద్య 


42-00 


Non-Formal Education 30-00 
ఆనియత విద్య 

Population Education 39-00 
జనాభా విద్య 

Special Education 37-00 


ప్రత్యేక విద్య 

Lesson Plant for Class VI 
All Subjects 

పాఠ్య పధకాలు - ఆరో తరగతి 
తెలుగు, గణితం, సాంఘికశాస్త్రం, 
సామాన్య శాస్త్రం, 


